శ్రీః 
శ్రీమదాంధ్ర మహాభాగవతము 
ఏకాదశస్మంధము - పద్యకావ్యము 
శ్రీ కోవూరి పీట్టాభిరామశేర్మ ఏరచితము 





(ప్రకాశకులు 
శ్రీ పుష్పగిరిపిఠ మహాసంస్థానమ్‌ 


హైదరాబాదు 


గు 


శ్రీః 
శ్రీమదాంధ్ర మహాభాగవతము 
ఏకాదశస్మంధము - పద్యకావ్యము 


ప్రథమ ముద్రణ: 1924 

ద్వితీయ ముద్రణ : శ్రీకృష్ణ జయంతి 2013 
(ప్రతులు 3 500 

పుటలు 3 306 

వెల రూ. : 200-00 


© RAVI MOHAN RAO, M.Sc., MA. (Sanskrit) 
Flat No. 404, Janajanam Complex 
Opp. 1 Town Police Station, CHIRALA - 523155 
Cell :94401 15411, 08594-202411 


D.T.P.: Printed at : 
MR LASER PRINTS KARSHAK ART PRINTERS 
Chirala Hyderabad. 


Cell: 9849976054 





శ్రీ అవనిగడ్డ ఎల్లమందయ్యస్వామివారు శ్రీ కవర్తపు చిన్నబ్బిస్వామివారు (చిదానంద) 
(1919 సిద్ధి) (20వ శతాబ్ది) 


ఓం శ్రీ గురుభ్యో నమః / ఓం అవధూత 
దత్తగురువే నమః / భగవద్భక్తులకు వందనములు. 
శ్రీమద్భాగవతము - ఏకాదశస్మంధము - సంస్కృతమూలము - 
ఆంధ్రానువాదము - శ్రీ కోవూరు పట్టాభిరామశర్మగారు 
- ద్వితీయముద్రణ - ఆవశ్యకత 

ఈ గ్రంథము క్రీ.శ. 1924లో మొదటిసారి అచ్చయినది. ప్రతులు అలభ్యము. 
దాదాపు 90 సంవత్సరాలకు పూర్వము ఈ [గ్రంథము రచింపబడినది. “పోతని 
మహాకవి భాగవతమున - “ఏకాదశస్మంధము - వెలిగండల నారయి రచన 
కలదు. అది సంక్షిప్తముగా కలదని కవి దానిని విస్తరించి వ్రాసెను. 81 అధ్యాయాలు, 
7వ అధ్యాయమునుండి “ఉద్ధవ” గిీతగా పిలువబడుచున్నది. ఈ “ఉద్ధవ” గీత 
రామకృష్ణమఠం కలకత్తావారు అచ్చువేశారు. “రామానందగౌడీయ మఠంవారు 
అచ్చువేశారు. తెలుగులో / ఆంగ్లములో తాత్పర్యసహితముగా ముద్రింపబడింది. 
శ్రీమద్భాగవతమునకు శ్రీధరస్వామి వ్రాసిన వ్యాఖ్య కలదు. ఈ ఏకాదశస్మంధము 
మోక్షశాగస్త్రము. “సృష్టి, స్థితి, లయములు - లేని స్థితిలో ఉన్నది 'సత్తు (పరమాత్మ) 
మాత్రమే.” దీనినే తురీయావస్థ అని పిలుస్తారు. 

ఈ స్మంధమున ఎన్నో విషయములు కలవు. 1. యదు దత్తాత్రేయ అవధూత 
సంవాదము 2. హంసగీత 3. హరి అవతారములు - అవతార ప్రయోజనము. 
3. సాంఖ్యయోగము తత్తములు-24/25/26. 3/8 - 4. ఉపాసనా విధానములు. 
ర్‌. భిక్షుగీత 6. యోగి లక్షణములు 7. వర్ణాశ్రమధర్మములు రి. జీవితలక్ష్యం - 
మోక్షసాధన. 

అవధూత (అగుటకు) లక్షణములు - స్థిరత్వము - తితిక్షలోకోపకార పరత్వము 
- మమతారాహిత్యం - గంభీరత - సహనము - ప్రశాంత చిత్తము - అలోభత్వం 
- అమానిత్వం - సమవర్తన. ఇంద్రియ జయం - ఏకాంతవాసం - ఏకాగ్రత - 
సంగరాహిత్యము - సంపూర్ణ వైరాగ్యం 

యోగి పొంగడు - చలించడు. అనికేతుడు. 
- ఆశాహిదుఃఖం నైరాశ్యం పరమం సుఖం “గృహారంభో౨_ తిదుుఖాయ”- “అంతా 
ఒక్కటే రెండవది లేదు” అని హంస గీతలో కలదు. సర్వమూ అ పరమాత్మయే. 
చంచలమైన మనస్సు లయించినచో అద్వైతస్థితి, నామరూపములు సర్వము 


6 ఏకాదశస్మంధము 


(భ్రాంతియే. సమస్తము మనఃకల్పితమే. 'శశశ్చంగవత్‌, “కుందేటి కొమ్మువలె ఈ 
ప్రపంచము మిథ్య. కేవలాత్మ తప్ప అన్యమేమియు లేదు. “శ్రీకృష్ణఉద్ధవ సంవాదము” 
అస్మద్దురు పరంపరాగత భూమవిద్యాసర్వస్వంబు”అని కోవూరి పట్టాభధిరామశర్మగారు 
వ్రాశారు. 'శ్రీధరీయి వ్యాఖ్యను పరిశీలింపవలెను. భూమావస్థయే తురీయము. 
అదియే జీవన్ముక్తి. అట్టి వారి శివతుల్యులు-వారి ప్రవృత్తి కూడా నివృత్తిగా నుండును. 
వారికి జన్మకారణమైన మాయాబీజము నశించినది. శ్రీమదన్త అచలబోధసిద్ధాంత 
సద్దురు దత్తాత్రేయ పరంపరాచార్యులు ఎందరో. అందరికి వందనములు. “పాశబద్దో 
భవేత్‌ జీవః పాశముకో భవేత్‌ శివః దృశ్యం సర్వం అనాత్తేతి నిశ్చిను”! ఈ 
ఏకాదశస్మంధ - ఆంధ్రానువాదకర్త - పట్టాభిరామశర్మగారు - తన గ్రంథ పీఠికలో 
- శేషాచల స్వామిని - నరసింహస్వామిని స్మరించాడు. స్తుతించాడు. మొదటి 
పద్యమున “చిన్మయుడైన పరమాత్మను” స్తుతించాడు. రెండవ పద్యమున కేవలాత్మ 
సుఖభాజనుడు నగు - బుషిసత్తముని, బాదరాయణుని స్తుతించాడు. మూడవ 
పద్యమున అవధూత మూర్తియెన శుకుని నుతించాడు. 
ఉ॥ వ్యాసమహర్షి సెప్పనిగమార్థమెణింగి విరక్తి బ్రహ్మని 

ష్టాసమదృష్టి గ్రుమ్మరుచుజ్ఞానసుధాప్రదుడై ముమూర్చుజి 

జ్ఞాసు బరీక్షితున్‌ దయగాచిన యాయవధూతమూర్తిని 

స్రాసుశుకాఖ్యుయోగివరుజయ్యనసన్నిధి సేయవేడెదన్‌. 

శుకుడు అవధూత - సమదృష్టి కలవాడు - యోగివరుడు. దుఃఖరహితుడు 
- స్మర్తృగామి. జ్ఞానామృతప్రదుడు. “స్మర్హ్రగామియైన శుకుడు నా సన్నిధికివచ్చి, 
నన్ను - 'వానివలెనె - భ్రమరకీటకన్యాయమున చేయవలెనని కవి కోరినాడు. 

కవి పిమ్మట - అది గురువులను, తన విద్యాగురువును - బ్రహ్మవిద్యా 
గురువులను స్తుతించినాడు. 
శా॥ ప్రీతిం గొల్పెద గృష్టు నుద్ధవుని గోవిందాఖ్యు నారాయణున్‌ 

జేతో౭_ ధిష్టితు వేంకటేశగురునిన్‌ శేషాచలాభిఖ్యు వి 

ఖ్యాతుండౌ గురుసింహదేశికుని భూమాఖ్యానమౌ బ్రహ్మవి 

ద్యాతత్త్వంబు ననుగ్రహించిన పరార్థంబౌ గురుగ్రేణినిన్‌. 
“విద్యాగురువు - వేంకటేశుడు - (బ్రహ్మవిద్యాగురువులు. శేషాచలస్వామి - 
నరసింహస్వామి. ఈ ఇరువురు (1840 -1900కీ.శ) చెన్నపట్టణములోను, 
మొదట - కందుకూరులోను కలరు. “చెంచురాజు శిష్యులే. అచలామృత బోధకులే.” 


శ్రీమదాంధ్రమహాభాగవతము 7 


అచలమార్గము : దీనికే పూర్ణభావము - అజాతవాదము - కేవలాద్వైతము - 
పరిపూర్ణస్థితి - కేవలాత్మభావము - భూమవిద్య' అని పేర్లు. ప్రకృతిసంబంధమైనది 
సగుణబ్రహ్మము. ప్రకృతి తత్త్వమును అధిగమించియున్న ఏకైకమైన - కేవలాత్మను 
పరిపూర్ణము అంటారు. రాకడ - పోకడ లేక సర్వకాల సర్వావస్థలలో సంపూర్ణముగా, 
శాశ్వతముగా నుండునది కేవలాత్మ. సర్వసాధనల గమ్యము అనేక జన్మల పూర్తి 
సాఫల్యత పరిపూర్ణమే. ప్రతి మానవుడు ఎప్పుడో ఒకప్పుడు పరిపూర్ణస్థితికి 
రావలసిందే. దీనినే ముక్తావస్థ అంటారు. నాదానుసంధానం ద్వారా యోగం 
సిద్ధిస్తుంది. “హంసఃసో9 హం” సో హం భావముతో పరమాత్మలో జీవుడు 
లీనమగును. “సోల_ హం ఈశ్వరః చిదేకరసః సో౭ హం భావనోపాసనమత 
ఏవ” - ఇదియే సులభసాధనమార్గము - తారకమంత్రము. 

యోగసాధనకు పూర్ణమైన శారీరక మానసిక శుద్ది ఆవశ్యకము. తన్ను తాను 
నియంత్రించుకొన్నవాదే. యోగి, ధీరుడు. 

“వికారహేతౌ సతి విక్రియంతే 

యేషాం న చేతాంసి త ఏవ ధీరూ” - కుమారసంభవం - కాళిదాసు. 

భూమావస్థయే తురీయము. తురీయ ప్రాప్తియే జీవన్ముక్తి. “భూమైవ సుఖం” 
- ద్వైతబుద్ధి లేకుండ సచ్చిదానందస్వరూపులై తురీయావస్థలో నుండువారు 
అవధూతలు యాజ్ఞవల్క్యోపనిషత్తు - భిక్షుకోపనిషత్తులలో పేర్కొన్న అవధూతలు. 
సంవర్తక - ఆరుణి - శ్వేతకేతు - దూర్వాస - బుభు - నిదాఘ - దత్తాత్రేయ 
- శుక - వామదేవ - హారీతక - జడభరతాదులు. శ్రీదత్తుడు - నారదుడు - 
వ్యాసుడు - శుకుడు - పవనాత్మజుడు - కార్తవీర్యుడు - గోరక్షకుడు. ఈ ఏడుమంది 
స్మర్హృగాములు అనగా స్మరించినవారి దగ్గరకు వచ్చెదరని పెద్దలవాక్యము. 
1. (బ్రహ్మ 2 వసిష్టుడు 3. పంచశిఖుడు 4. జనకుడు 5. శుకుడు 6. సాందీపని 
7. శ్రీకృష్ణభగవానుడు రి. నరుడు 9. నృగుడు 10. దూర్వాసుడు 11. ఉద్దవుడు 
- వీరందరు అద్వైత బోధకులు. 

కేవలాత్మ తప్ప అన్యమేమియు తోచకుండుటే శూన్యము. పరిపూర్ణము - 

1. ఆత్మైవ కేవలం సర్వం ఖేదాభేదో న విద్యతే 1-4 అవధూత గీత 

2. ద్వైతాద్ర్వైతవివర్ణితమ్‌ - 1-36 

3. 7-13 అఖండితం అనా కారో వర్తతే కేవలః శివః। 


8 ఏకాదశస్మంధము 


4. 1-26 ఆత్మన్యేవాత్మనా సర్వం త్వయా పూర్ణం నిరన్తరం। 

5. 1-45 “బ్రహ్మైవ కేవలం సర్వం” 6. ఆత్మనైవాత్మనా£_ తృని। 
1. అవధూతగీత 2. బృహద్‌ యోగవాసిష్టము 3. అష్టావక్రసంహిత - 
పూర్ణభావమును బోధించును. 
యోగవాసిష్టము - ఉత్పత్తి ప్రకరణం - సర్గ - 2 శ్లో 97 -98 

న ద్వైతం నైవ చాద్వైతం - న చ బీజం న చాంకురః। 

న స్థూలం నచ వా సూక్ష్మం। - న జాతమ్‌ జాతమేవ చ॥ 

అవధూతగీత కర్త - దత్తాత్రేయుడు - అవధూత శిష్యులు - సంకృతి - 
పరుశురాముడు - యదువు - కార్తవీర్యార్దునుడు - పరశురాముని శిష్యుడు 
సంవర్తుడు - శివోల హం, సోలి హం - దతోల హం - మంత్రాక్షరములు - 
ఓం - హ్రీం - శ్రీం - సౌః - 

“భేద - అభేద - భేదాభేదములు అను ఈ మూడూ లేని సమరసస్థితి 
జీవన్ముక్తి” 'జీవన్ముక్తగీతి అవధూత దత్తాత్రేయుడు తెల్పినదే. 

శ్రీధరస్వామి - శివరామ దీక్షితులు. వీరి శిష్యులు ఎందరో? వారిలో 
రామకృష్ణయ్యగారు - శ్రీ వీరయ్యగారు - చెంచురాజుగారు (తంగెళ్ల గ్రామం - 
కందుకూరు తాలుకా) - వారి శిష్యులు కోటప్పదేవర - పోకల శేషాచల గురువు 
- వారి పుత్రుడు శిష్యుడు - నారసింహ గురుడు - వీరి శిష్యులు రంగయ్యగారు. 
ఈ నారసింహగురుని శిష్యులే శ్రీ కోవూరి పట్టాభిరామశర్మగారు. ఈ నారసింహ 
గురుని శిష్యులే అవనిగడ్డ ఎల్లమందయ్య స్వామి (వీరు క్రీ.శ. 1919 దేహమును 
త్యజించారు. ) 


1. అవనిగడ్డ ఎల్లమందయ్య స్వామి 2. అబ్బుల్‌ రజాక్‌స్వామి మరియు 
కవర్తపు చిన్నవ్షిస్వామి 3. కవర్తపు లక్ష్మీనరసింహంగారు వీరి శిష్యులు - ఎందరో 
- వారిలో - నడిపినేని సూర్యనారాయణ అని పిలువబడుతున్న నేను ఒకడను. 
01-03-1980 పూర్ణిమ నాడు నాకు గురువర్యులు “హంసమంత్రము”ను 
ఉపదేశించి - దీక్షనొసంగినారు. హంసమంత్ర సాధన ముక్తికి మార్గమని, తెల్పి 
నన్ను కృతార్థుని చేసినారు. వారి బోధ శ్రీకృష్ణ రుక్మిణీ సంవాదము - సుజ్ఞాన 
శాస్త్ర పద్య భావం. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 9 


1. పూరకమున “సో” వర్గమును, రేచకమున “హం” అను వర్గమును కూర్చి 
జపించవలెను. ఇదియే తారకమంత్రము. ముక్తి మార్గము. 
1. శ్రీధర స్వామి (క్రీ.శ 1658) 2. శ్రీమత్‌ శివరామ దీక్షితులు క్రీ.శ 1690 
-1791 
వీరు అచలబోధ గ్రంథము వ్రాసి ఈ మతమును వ్యాప్తిచేశారు. దీనిపేరు 
శివరామదీక్షితీయము. 
3. శ్రీ కంబాలూరి అప్పారావు 4. శ్రీ పరశురామ సీతారామప్రభువులు (1782 
1854) 
5. శ్రీ భాగవతుల కృష్ణ ప్రభువులు - అచల మార్గ గురువు. విరక్తులు. 
1. శక్తి ద్వయ నిరాసకంబైన - శుద్ధ నిర్గుణతత్త్వ కందార్థములు 2. 
కందార్థ దృష్టాంత ప్రకాశిక - అను రెండు గ్రంథములు వ్రాశారు. 
6. శ్రీమత్‌ పీల్ధానా శంకర ప్రభువులు 
. శ్రీ మాధవరాజు వేంకటేశ్వరదాసు 
. శ్రీ కొప్పరపు గోపాలకృష్ణ ప్రభువులు 
వీరు 1. శివరామ దీక్షిత చరిత్ర 2. శక్తి ద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ 
తత్త్వ కందార్థానువాదము - మంజరీ ద్విపద - అను 2 గ్రంథములు 
వ్రాశారు. 
9. శ్రీ కొప్పరపు వేంకటేశ్వరదాస ప్రసాదరావు 
10. శ్రీ కొప్పరపు బాల మనోహరరావు - 
వీరు ఇంజనీరు - (ప్రస్తుతం కూకట్‌పల్లి హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. శ్రీ 
మద్భాగవతుల కృష్ణదేశిక ప్రభువుల ముఖ్య శిష్యులు శ్రీ ఆదిరాజు 
తిరుమలరావుగారు - వీరి గ్రంథములనుండి స్వామి బ్రహ్మానందగిరి 
మహరాజ్‌గారు వ్రాసుకొన్నారు. చెన్నపట్టణములో క్రీ.శ. 1850 - 1900 
మధ్య నున్న నారసింహ గురుని శిష్యులు - శ్రీరంగయ్యగారు - వారి 
శిష్యులే స్వామి బ్రహ్మనందగిరిగారు - వీరు 20వ శతాబ్దిలో ప్రసిద్ధులైన 
అచల గురువులు - వీరి రచనలు - 1. అనుభవ వేదాంతము 2. సిద్ధాంత 
బిందువు 3. శుకాష్టకము 4. శుద్ధ నిర్గుణ కందార్థ దరువులు 5. శుక 


00 ~~ 


10 ఏకాదశస్మంధము 


జనక సంవాదము (అజాతవాదము) 6. అస్పర్శ యోగము 7. వేదాంత 
బాలబోధిని 8. శాంతి సోపానము 9. శ్రీ బ్రహ్మానంద గీతావళి. 
బృహద్‌ యోగవాసిష్ట సిద్ధాంతమే అజాతవాదము. అచల పరిపూర్ణ మతము 
- కేవలాద్వైతము. - “ఎజుకిను గురుబోధచే నిర్మూలనము చేసినచో మిగిలేది 
పరిపూర్ణమే. 
అచలమార్గ అనుయాయులు - వారి రచనలు 
1. శ్రీ వకుళా భరణం పరదేశి గురువులు - రచన - పరమాత్మ లక్షణబోధిని 
(అ)- 1924 ముద్రితము 
1(బి) శ్రీమాన్‌ పోకల శేషాచలస్వామిగారి వేదాంత(గంథములు 
1. అచల గ్రంథము 2. పరమపదమార్గము 8. సుజ్ఞానరత్నావళి 4. అచల 
సద్గురు కీర్తనలు 5. సుజ్ఞాన దీపము - అనుగురుగీతాలు 6. నిర్వచన 
స్వరదర్పణము 7. బుద్యుపదేశిని 8. ముక్తిప్రదాయిని - అను గురుశిష్య 
సంవాదము 9. కృష్ణబోధామృతము. 
2. శ్రీ కోవూరి పట్టాభిరామశర్మగారు - అచల గురువు. 
1. శ్రీమదాంధ్ర భాగవతము - ఏకాదశస్మంధము అచ్చు 1924 - 
ప్రబుద్దాశ్రమం - నివాసం - కోవూరు (నెల్లూరు జిల్లా) - ఇతర రచనలు. 
2. వివేక చూడామణి. 8. మహావాక్యదర్పణము 4. అపరోక్షానుభూతి 
ర్‌. ఆత్మానాత్మ వివేకము - వచనం 6. పంచీకరణ వార్తికము 7. 
భగవద్దీతార్థమంజరి 8. సతీవిజయము - నాటకము. 9. శ్రీరామ 
శతకము. వీరి రచనల గూర్చి సమగ్ర, పరిపూర్ణమైన పరిశోధన చేయవలసి 
ఉంది. 
బాలారాం పంతులు - రాయచూర్‌ జిల్లా - కేవలాత్మ శతకము. 
ఎడ్ల రామదాసు - అఖిల రూపాత్మక శతకము 
రఘుపతి రామమూర్తి - మనోన్మని శతకము. 
పరమానంద యతి - శివముకుంద - దత్తాత్రేయ - గోపాల - సంపగిమన్న 
శతకములు - ఈ “పరమానందయతి - పేరు గలవారు ఇరువురున్నారు. 
7. ఆకుల గురుమూర్తి - 1. ఆత్మలింగ శతకము 2. రామతారక శతకము. 


రాలి ల 


10. 
11. 


12. 


19. 
14. 
15. 
16. 
17. 


18. 
19. 
20. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 11 


“అఖిల జీవసంగ ఆత్మలింగ మకుటము. 
“తాను తాన యనెడి తలపేమి లేకుండ 
బట్టబయలు తనకు పట్టమాయె 

కొలను విడిచి హంస గోతికి చేరునా” 

ఈ బట్టబయలే - సత్తు - పరమాత్మ 

- “తుదియు మొదలులేదు తుర్యంబుగాదు” 

- “గురుతులేని బయలుగొనుట ప్రాప్తంబాయె” 
- భ్రాంతులుడిగిన బ్రహ్మంబు బట్టబయలు. 


శ్రీ తోట వేంకట నరసింహదాసు : రామరామ శతకము. 


పరశురామ నరసింహదాసు - (కీ.శ 1820 - 60) 

భద్రాద్రి రామశతకము - 

అచలమార్గములో భక్తి భావనలు లేవు. అని కొందరు అంటారు. ఇది 
(భ్రాంతితో అన్నమాట. - ఇది సద్గుణ నిర్గుణ ఉపాసనల సమ్మేళన మార్గము. 
గోళ్ల బుచ్చిరాజావధూత - పాపరాజ యోగిశతకము. 

ముదినీడు జమలాపురి - అచలశతకము 

“వరద రామమూర్తిగారు (అచల పరిపూర్ణులు)” జమలాపురి గురువు. 
విడియాల కుమారస్వామి - వీరశైవ శతకము. ఈయనకు 'బసవి అనే 
పేరు. 

బళ్ల వెంకయ్య - పరమపద పరిపూర్ణ శతకము. 

గంగుల నారాయణరెడ్డి - వట్టి మాయ శతకము. 

నిత్యానందయోగి - 1. దత్తాత్రేయ శతకము 2. అచల సిద్ధాంతము. 
వెంకట రామకవి - అచల బోధామృతము 

పరశురామ పంతుల బ్రహ్మానంద రాజయోగి. అద్వైత వేదాంత కవి 1. 
ముముక్షు జనచం[ద్రహాసము. 2. ఆత్మబోధ ప్రకరణ వ్యాఖ్య. 
బ్రహ్మంగారి తత్త్వాలు” 

వేమన పద్యాలు 

దూదేకుల సిద్దప్ప - తత్త్వాలు 


12 ఏకాదశస్మంధము 


1. జనక - సులభ సంవాదము, శ్రీకృష్ణ బోధామృతము. ఈ వాదము 
బోధించే (గ్రంథాలు ఇవి రెండు. 

2. వీరబ్రహ్మంగారు (బ్రహ్మంగారి మఠం) - వీరి శిష్య ప్రశిష్యులు ఆంధ్ర 
దేశమునందే కాక చెన్నపట్టణ ప్రాంతమున, కన్నడరాజ్యము నందును 
కలరు. 

ఆదవోని - (ఆదోని) లో “భోజరాజు” అనువారు (1850) ప్రసిద్ధులు. 
“హంసమంత్రార్థరూపిణీ” అని లలితాత్రిశతిలో కలదు. 
ఈ '“హంసమంత్రమునుపాసించి, ఎందరో సిద్ధి పొందిరి. 

-ఏ తురీయావస్థలో రెండవది చూడబడదో, వినబడదో తెలుసుకోబదదో 
అదే భూమావస్థ. శ్రీదేవి భూమాస్వరూపము. అహం జీవాత్మను తెలుపును. 
సకారము పరమేశ్వర వాచకము. ఆ పరమేశ్వరుడనే నేను. సోల_ హం మంత్రమే 
ఆత్మమంత్రము - “అజపి - ఇది సంసార పాశములను టత్రెంచును. “అజపేయా 
తతః ప్రోక్తా భవపాశ నికృన్తనీ” - ఇదియే లయ యోగము. - ఈ అచల మత 
బోధకుల రచనలను పరిశీలించుట - “ఆత్మయే తప్ప, ఇతరమేమియు లేదని 
“ఎజుకను” నాశనము చేయుట పాఠకుల కర్తవ్యము. 

ఈ “భాగవత ఏకాదశస్క్మంధి కావ్య పునర్ముద్రణ కావించు భాగ్యము నాకు 
కలిగినది. దాదాపు 26 యేండ్లకు పూర్వము 1986 -87లో దీనిని - 'వేంకటగిరిలో 
(గంథాలయమునుండి [గ్రహించి చదువుట జరిగినది. ఇది అలభ్య గ్రంథము - 
దీనిని పునర్ముద్రించిన - ఆంధ్ర పాఠకులకు సులభ గ్రాహ్యమగునని తలంచితిని. 
“దీనిలోని కొన్ని పద్యములను - మరల మరల పఠించితిని' ? 'మోక్షశాస్తము అగు 
ఈ [గ్రంథమును ముద్రించి - గురు బుణము తీర్చుకోవచ్చునని తలంచితిని. 
పూజ్యగురువులు - పండితులు - విద్వజ్ఞనులు - నన్ను అనుగ్రహించుదురుగాకి. 

ఎందరో మహానుభావులు - అందరికి వందనములు. 
ఇట్లు 
శ్రీ గురుభక్తుడు - 'మోక్షకాంక్షి అపరోక్షానుభవి 
నడివినేని నూర్చనారాయణ 
కందుకూరు - 04-03-2013 


శ్రీమదాంధ్రమహాభాగవతము 13 14 ఏకాదశస్మంధము 


1924లో ముద్రింపబడి 
నేడు ప్రతులు అలభ్యమగుటచే 
పునర్ముద్రణను చేపట్టిన డా॥ యన్‌. సూర్యనారాయణగారికి, 
పీఠికను అందించిన శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మగారికి, 
శ్రీపుష్పగిరిపీఠ మహాసంస్థానమ్‌ 
తరపున వెలువరిస్తున్న 
శ్రీశ్రీశ్రీ విద్యానృసింహభారతీస్వామివారికి 
నమస్కరిస్తూ 





-రామోరా 
సంపాదకుడు 


శ్రీ నడిపినేని సూర్యనారాయణ ధ॥ప॥ కోటేశ్వరమ్మ దంపతులు 


15 


పీఠిక 


“క్క పలికెడిది భాగవతమంట 
పలికించెడి వాండు రామభద్రుండంట నేం 
బలికిన భవహర మగునంట 
పలికెద వేటొండుగాధం బలుకంగ నేలా”. 
ఇప్పుడు ముద్రితమై మనము చదువుచుండు శ్రీమదాంధ్ర మహాభాగవతమున 
నేకాదశస్మంధమున్నది గదా. మజల నదియేల తెనింగింపవలసి వచ్చెనని 
చదువరులు తలంప వచ్చును. ఆ సందర్భము వివరింపవలసియున్నది. 


శ్రీ మహాభాగవతమును బమ్మెర పోతనామాత్య మహాకవి దాదాపుగ 
నాజణువందలయేండ్ల క్రిందట సలక్షణముగ నాంధ్రీకరించి యుండుటయు నాంధ్రుల 
దురదృష్టవశమున నందు మటికొన్ని భాగములతోడ నా యేకాదశస్మంధము శిథిలమై 
యదియు ద్వాదశస్మంధమును వెలిగందల నారయచేతను కొంత గంగనచేతను 
మటథికొంత సింగనచేతను నాంధ్రీకరింపంబడి పోతన [గ్రంథము పూర్తిసేయంబడి 
యుండుటయు గ్రంథమువలనను నైతిహ్యమువలనను నందజకును విదితమే. 


సంస్కృత పండితులకు నీయాంధ్రగ్రంథముతో నక్కజలేమినింగేవలాంధ్ర 
భాషాభిజ్ఞులకు సంస్కృతమూల[గ్రంథార్థమవిదితమగుటను నీయుభయ భాషా 
ప్రావీణ్యముగల పెద్దలు పేక్షించుటను నీనారయయాంద్రీకరణము మూలానుసారమా 
కాదా యను విషయము బయలుపడకుండె. 

ముద్రితాంధ్రమహాభాగవత[గ్రంథమువలన దశమస్మంధోత్తరభాగమున 235 
వ పద్యము నాల్గవపాదము నుండి గ్రంథము వెలిగందల నారాయణ కవివిరచితమని 
యేర్చడుచున్నదిగాని దశమస్మంధోత్తరభాగగద్యమునం దాభాగము పోతనామాత్య 
విరచితంబనియే యున్నది. ఏకాదశద్వాదశస్మంధ గద్యలయందు మాత్రమా 
స్కంధములు పోతనామాత్య ప్రియశిష్య వెలిగందల నారాయణ నామధేయ 
ప్రణీతంబు అని యున్నది. ఇందువలనను గవనవైఖరింబట్టియు నీ రెండు 
స్మంధములు మాత్రము పూర్తిగా నారయరచితములనియు దశమస్మంధో 
త్రరభాగమున నీనారయ రామబాణము పురుగులు గొట్టిన పోతరాజుగారి 
గ్రంథములో నేవియైనం గొన్ని చోటుల మాత్రము సవరించియుందురని 


16 ఏకాదశస్మంధము 


యుందోచెడిని. మజియు నీయాంధ్రభాగవతమహాకృతి శిథిలమయ్యెనను 
దుఃఖమున నప్పటి వారికిందెగినచెబువు గండింబూడ్చు వారికింబలె న 
మొండివడినకృతి నెట్లయినంబూర్తిగావించి గ్రంథము నుద్ధరించినం జాలునని 
యాతురత యుండెంగాని యాపూరణముమూలసారమా కాదా యనువిచార 
మంతగా గలిగినట్టు చూపట్టదు. ఈవలివారన్ననోపూర్వోదాహృత హేతువువలనను 
గద్యమునందలి 'పోతనామాత్య ప్రియశిష్య్యాయను మాటలవలనను నీ తెనింగింపు 
పోతనకవితంబోలియే యుండునని నమ్మినట్లున్నది. 


ఈ నారయ్య పోతన ప్రియశిష్యుండనుటవలన నీయన పూరణము 
పోతనకాలమునకు సమీపముగ నేయుండి యుండుంగాన నప్పటి నుండియు 
దీనినెవ్వరును మూలముతోంబోల్సి చూడకుందురా యనునది విచారింపందగిన 
యంశము. కొన్ని యేండ్ల క్రిందట మాయింటనున్న తాళపత్ర (గ్రంథములలో 
నొక యేకాదశ ద్వాదశస్మ్కంధముల తెనుంగు గ్రంథము నేంజూచియుండితి. అది 
నారయకృతిగాదు. ఎవ్వరిదో చెప్పజాల. అది గ్రామము పరశురామ ప్రీతియెనప్పుడు 
పోయినది. నారయకృతి మూలమునకు సరిగాదని నేంగనుంగొన్న పిదప 
దానిందలంచి యీలోపము నరసి కనుంగొనిన యెవ్వరో దానిని వ్రాసియుందురని 
యిప్పుడు నాకు తట్టినది. ఆంధ్రపత్రికలో నొకహరిభట్టు వ్రాసిన యేకాదశ 
స్మంధములోని పద్యములని రెండు మూండు ప్రచురింపంబడియుండుట నేనొకృప్పుడు 
చూచియుండి యాగ్రంథము కొకు విచారించితి. అది చిక్కదయ్యె. చెన్నపురి 
ఓరియంటల్‌ లై[బరిలో నుండు నొక ఉద్యోగి నాతో నట్టిదాకటి 
లైబ్రరిలోనున్నదనియు నదియు నారయకృతింబోలియే యున్నదనియుంజెప్పె. అంత 
దానియాసయు మానితి. 


శ్రీ మహాభాగవతసారమగు నీస్మంధమిట్లు వికృతాకారమును బొందియుంటను 
దివ్యమగు పోతనామాత్య కృతికిది తీరని కళంకమగుటను విద్యా సంప్రదాయమునకు 
దీనన్ముప్పు వాటిలుటనుం జూచి సహింపంజాలక నేనీపనింబూనితి. దీని 
నిర్వఘ్నపరిసమాప్తికి నీశ్వరానుగ్రహమే సాధనము మలతియొండుగాదు. 

మటియు విద్వత్మవివరేణ్యులు మహామహోపాధ్యాయాది వివిధ బిరుదప్రశస్తులు 
నగు బ్రహ్మశ్రీ వేదము వేంకటరాయశాస్తిగారు దయచేసి బహు ఓపికతో నీ కృతిని 
సాంతముగా విని యానందించిరి. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 17 


కావున లోకోపకృతి నుద్దేశించియు శ్రీమదాంధ్రభాగవతము కొజంతదీనం 
గొంతవజకు దీజుననియెంచియు దీని ముద్రింపించి ప్రచురింపందలంచితి. 


ఇంక నారయ (గ్రంథము మూలానుసారి గామి యెట్లో సదృష్టాంతముగం 
జూపకున్న నీ పీఠిక చదువరులకు సంతుష్టి నీంజాలదు. వివరముగ వ్రాయం 
బూనిన నిదేయొక్క (గంథమగుంగాన సంగ్రహముగా నొక్కింతయే వ్రాసెద. 


ఈ యేకాదశస్మంధము సంస్కృతమున 1323 శ్లోకములుగల 31 
యధ్యాయముల (గ్రంథము. ఇందుంగథ బ్రహ్మప్రాప్తి సాధనవిశేష వివృతిమణిమాలకు 
సూత్రమాత్రయై యాద్యంతముల నించుక చూపట్టుచున్నది. అది మొదల 
ముసలోత్పత్తియుంజివరను యదుక్షయ భగవన్నిర్యాణవర్ణనములు మాత్రమె. ఇది 
మూందధ్యాయములే. తక్కిన యిరువదియెనిమిది యధ్యాయములును 
వసుదేవనారద సంవాదమును శ్రీ భగవదుద్ధవోపదేశమునై సమగ్రమగు నాత్మ 
విచారమైయున్నది. ఇంత (గ్రంథమును నారయ కృత్యాద్యంత పద్యగద్యములు 
నాలుగుంగాక 48 కందములు 9 గీతములు, 10 సీసములు 9 వృత్తములు 47 
వచనములు గలిసి నూటయిరువదిమూండింటితో ముగించినాండు. ఇందు 10 
వచనములు సంధి వాక్యములను దక్కినవి తజుచుగా స్వేచ్చానుసారముగ 
నారయ్యగారు చేసిన యమూలక దీర్హవిశిష్టాద్వైత మతోపన్యాసములు. 

విమర్శించి చూచినచో నారయ యాంధ్రీకరణమున కాపేరే తగదు. ఏలయన 
నందు 

1. మూల (గ్రంథమును దిగ వేయుట. 

2. మూల (గంథముననే లేని విందు జేర్చుట. 

8. మూలగ్రంథ భిన్నముగా దానికిందెలుంగని వ్రాయుటయను దోషములు 
నిండియున్నవి. ఇందులకు వారి గ్రంథము నుండి యుదాహరణము లొకకొన్నింటి 
నీక్రిందం గనంబటిచెద. విజ్ఞులు వీరి కృతిని మూలముతో బోల్చి చూచి సంతుష్టి 
నొందుదురుగాక. 

1. మూల గ్రంథమును దిగవేయుటకు 

“వ. అనినం గృష్టుండు నాలుగు వర్ణంబుల యుతృత్తియు నాలుగాశ్రమంబుల 
కిట్టిట్టి వర్తంబులనియును నాలుగు వేదంబులంజెప్పిన ధర్మంబులను బ్రవృత్తి నివృత్తి 


టట బూ 


హేతువుగు పురాణేతిహాసశాస్తంబులను వైరాగ్య విజ్ఞానంబులను నివి మొదలుగాం 


18 ఏకాదశస్మంధము 


గల వన్నియు నెతిగించి (అమూలకోపన్యాసము) “శ్లో సర్వధర్మాన్‌ పరిత్యజ్య 
మామేకం శరణం |(వ్రజ” యను నుపనిషత్తుల్యంబగు గీతావచన ప్రకారంబున 
నెవ్వండేనియు నా యందు మతిగలిగి వర్తించు వాండు నేనని పలుకంబడుం 
బెక్కువిధంబుల వాదంబులేల యని యెందునుం దగులువడక నా మీంద 
దలంపుగలిగి వర్తింపుమనిన నుద్ధవుండిట్లనియె”. 106 


అను వచనము వైఖరియే నిదర్శనము. మరియు నిందువలన భిక్షగీత ఐళగీత 
మున్నగు కథాభాగములను విద్యావిచారములెల్లను దిగవేయంబడినవని 
తెలియవచ్చు. చూచుకొలంది నిట్లే గ్రంథమెల్ల లోపించి యుండుట తెల్లంబగు. 


2. మూలగ్రంథముననే లేని విందు జేర్చుటకు 
“క. గర్భమునం బరిజ్ఞానము 
నిర్భరమైయుండు జీవు నికిం దుది నతండా 
విర్భూతుం డైన జెడు నం 
తర్భావంబైన బోధ మంతయు ననఘా” 109 


ఈ వద్యార్థ మమూలక మగుటట్లుండ నిందలి నాలుగవ పాదము 
యతిభంగమునకు నుదాహరణమై యున్నది. ఇన్నియేల? తబిచుగా నీయన 
వచనంబులన్నియు నిట్టి స్వమతి పరికల్పితములే. అందును 104వ వచనమును 
జూడ నీకవి యమూలకములగు 'హరిదివ్యనామధారణము, “ముద్రాధారణము” 
సైతము దనగ్రంథమునం జొనిపి తన విశిష్టాద్వైతమతాచారాభిమానావేశమును 
వెల్లడించుచు నాయావేశమున దనకిష్టమైన దెదేని విశ్చంఖలముగా వ్రాసెనని 
తేటపడు. 


8. మూలగ్రంథ భిన్నముగా దానికిం దెలుంగని వ్రాయుటకు 
మూలము. శ్లో॥ సర్వభూతేషు యః పశ్యేదృగవద్భావమాత్మనః 
భూతాని భగవత్యాత్మన్యేష భాగవతోత్తమః 
అ. 2, శ్లో. 45 
తెనుంగు. తే.గీ. సర్వభూత మయుండైన సరసిజాక్షుం 
డతండె తన యాత్మయందుండు ననెడువాండు 
శంఖచక్రధరుండగు సాధుజనుండు 


శ్రీమదాంధ్రమహాభాగవతము 19 


(శంఖచక్రధరుండంచు జనెడువాండు అని పాఠాంతరము) 
భక్తిభావాభిరతుండు వో భాగవతుండు 46 
ఇందల కిందుల ప. 81 చూడుండు. 
తే.గీ. ఆఖలభూతంబు లందుండు నాత్ముం దతండె 
(బ్రహ్మమనియునునాపర బ్రహ్మమందు 
నఖిల భూతంబు లారోపి తాకృతులని 
పరగం గనువార లుత్తమ భాగవతులు. 
మూలము. శ్లో; నయస్య జన్మకర్మభ్యాం నవర్ణాశ్రమజాతిభిః। 
సజ్జతే2స్మిన్నహంభావో దేహే వై స హరేః ప్రియః 
అ. 2శ్లో.51 
తెనుంగు. క.  వర్ణాశ్రమధర్మంబుల 
నిర్ణయకర్శములంజెడక నిఫీలజగత్సం 
పూర్ణుడు హరియను నాతండె 
వర్ణింపంగ భాగవతుండు వసుధాధీశా. 47 
ఇందుల కిందలి ప. 87 చూడుడు. 
తే.గీ. జన్మకర్శవర్గాశ్రమ జాతిసంగ 
మెవనికిది నాయది యటంచు నెపుడుంగలుగ 
దీతనువుందాననచు నెవ్వం డెపుడునెంచం 
డతండె భగవత్రియుండు ధన్యాత్ముండవని. 
మూలము శ్లో! పరస్య విష్ణోరీశస్య మాయినామపిమోహినీమ్‌। 
మాయాం వేదితుమిచ్చామో భగవంతో [బ్రువంతునః॥. 
అ.కి, శ్లో.1 
నానుతృష్యే జుషన్‌ యుష్మద్వచో హరికథామృతమ్‌। 
సంసారతాపనిస్తపో మర్యస్తత్తాపభేషజమ్‌॥ 
ఆ.౩, శ్లో.2 


10 


20 ఏకాదశస్మంధము 

తెనుంగు. క. గజరాజవరదు గుణములు 
త్రిజగత్సావనములగుటం దేటపడంగా 
సుజనమనోరంజకముగ 
విజితేంద్రియ వినంగ నాకు వేడుకపుట్టెన్‌. 49 


ఇందుల కింది ప. 98 - 94 చూడుడు. 
తే.గీ. మాయికులంగూడ మోహింపం జేయునట్టి 
మాయయాథార్థ్య మెజుంగ మా మానసముల 
నిచ్చ జనియించెంబరమ మౌనీంద్రులార 
దానిందెల్పుండు మేమది దాంటుకొజకు. 93 
ఉ. దారుణమైనసంసరణ తాపముచేంబరితప్పండన్‌ మహా 
ఘోరకరాళమృత్యు ముఖకూపనిపాతవిభీతచిత్తుండన్‌ 
దారిపుడిచ్చు శ్రీహరి కథాసుధ మత్పరితాపఖీతిని 
స్తారకమెంత ద్రావినను జాలదు నాకు మటింతగోరెదన్‌. 94 
మూలము శ్లో. నిర్లుణే కేవలే సాక్షాదాత్మనో యద్విపర్యయః। 
సైషా భగవతో మాయా యయేదం నిర్మమే విభుః॥ 


అ.౩,శ్లో.3 
తెనుంగు. క. పరమ(బ్రహ్మ మనంగాం 
బరతత్త్వమనంగం బరమపదమనంగను నీ 
శ్వరుండనం గృష్టుండన జగ 
దృరితుండు నారాయణుండు దా వెలుగొందున్‌. 
51 


ప. అవ్యక్త నిర్గుణ పరబ్రహ్మంబు నందుం దనకు విపర్యయంబుగా జననంబైన 
జ్ఞానంబె విష్ణుమాయ యనంబడుం బరమేశ్వరుం దట్టి మాయచేతజగంబు నిర్మించి 
నిశ్చింతుండై యుండు. 52 


ఇందులకు నిందలి వ65 చూడుడు. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 21 


వ. అనిన విని యంత దక్షుండను ముని హర్యక్షుండిట్లనియె. నిర్గుణాద్వితీయ 
నిరాభాసంబగు పరబ్రహ్మంబునందు స్వరూపవిపర్యయంబగు సగుణత్వసద్వితీయత్వ 
సాభాసత్వంబులు ప్రత్యక్షంబుగా నెద్దానివలనందోంచు నయ్యదియె మాయ. దీనిచే 
నీశ్వరుండీప్రపంచంబు నంతయును సృజియించె. ఇదియు మాయా కార్యంబగుట 
జాగ్రత్స్వప్నసుషుప్తి ప్రతీతిరూపంబున మిథ్యయైయుండు. 53 
మూలము. శ్లో. ఇంద్రియార్థభ్రమో జాగ్రత్స్వప్నోత_ ౦ంతఃకరణ భ్రమః। 

సుప్తం తద్వాసనాబీజం తుర్యామూర్తి స్తదన్వితః॥ 

- అకిశ్లో4 
తెనుంగు. వ.... ఇంద్రియార్థ భ్రమణంబు సేసెడు దుర్శతులకు సుషుప్యాద్యవస్థలు 
వరుసన కలుగుటంజేసి పరమేశ్వరునిం బొందరామియను నాలుగవ యవస్థయుం 
గలుగు ర్‌ర్‌ 
ఇందులకు నిందలి ప96 చూడుండు. 

చ. మెలంకువ యింద్రియార్ధముల - మిథ్యల సత్యములంచుం జూచుటే 
కలయగు మానసోద్దత వి - కల్పములన్‌ నిజమంచునెంచుటే 
బలితపు నిద్ర యాయుభయ - వాసనలెందు విలీనమౌ నదే 
యలటత్రితయంబులోం గలిసి - యంటక వెల్లుందురీయమారయన్‌ 96 
విస్తరంబేల? ఈయన (గంథంబంతయు నిట్లేయుండు. ఇట్లగుట వేదాంత 
భాగమేకాదు. కథాభాగమున సైతము వీరి కల్పన కడ్డములేదు. ముసలము 
పుట్టినవార్త యదు బాలకులు శ్రీకృష్ణున కెజింగించినట్లు వ్రాసినవాండు. ఆ 
ముసలము నినుప పొన్ను వేసిన చందనపు రోకలినిగాం నీతడెంచినట్లీయన వ్రాసిన 
“తత్మీలితంబైన లోహ ఖండంబును” అను మాటలవలనం దెలియంగలదు. 
మూలమున నీవిషయమెట్లున్నదో చూడుండు. 
శా. తే తచ్రుత్వాతిసంత్రస్తా విముచ్య సహసోదరమ్‌। 
సాంబస్య దదృశుస్తస్మిన్‌ ముసలం ఖల్వయస్మయమ్‌॥ అ.]శ్లో 15 
తం చూర్ణయిత్వా ముసలం యదురాజస్సఆహుకః। 
సముద్రసలిలే ప్రాస్యల్లోహం చాస్యావశేషితమ్‌॥ 
మజియు భగవన్నిర్యాణకథ యందు 


అ1శ్లో. 20 


11 


22 ఏకాదశస్మంధము 


3%, 


ముసలావశేషాయః ఖండకృతేషుర్లుబ్ధకోజరాః। 
మృగాస్యాకారచరణం వివ్యాధ మృగశంకయా॥ 
చతుర్భుజం తం పురుషం దృష్ట్వా స కృతకల్చిషః। 
భీతః పపాతశిరసా పాదయోరసురద్విషః॥ 
అజానతా కృతమిదం పాపేన మధుసూదన। 
క్షంతుమర్హసి పాపస్య ఉత్తమశ్లోక మే ప్రభో॥ 
యస్యానుస్మరణం న్యాణామజ్ఞానధ్వాంతనాశనం। 
వదంతి తస్య తే విష్ణో మయాసాధుకృతః ప్రభో॥ 
తన్మాముజ్జహి వైకుంఠ పాప్మానం మృగలుబ్ధకం। 
యథా పునరహం త్వేనం కుర్యాం సదతిక్రమం॥ 
యస్యాత్మయోగ రచితం న విదుర్విరించో। 
రుద్రాదయో౭_ స్య తనయాః పతయో గిరాం యే॥ 
యన్మాయయా పిహితదృష్టయ ఏతదంజః। 
కిం తస్య తే వయ మసద్దతయో గృణీమః॥ 
శ్రీకృష్ణ. మాభైషీ రర ఉత్తిష్ట కామ ఏష కృతో హి మే; 

యాహి త్వం మదనుజ్ఞాతస్స్వర్గం సుకృతినాం పదమ్‌॥ 
శ్రీశుకః. ఇత్యాదిష్టో భగవతా కృష్ణే నేచ్చా శరీరిణా। 

త్రిః పరిక్రమ్య తం నత్వా విమానేన దివం యయౌ॥ 

అ.30శ్లో33. 40 

అని మూలమున నుండ నీకవి దీనికి దెనుంగని 


వు ఒక్క లుబ్ధకుండు మృగయార్థంబుగా వచ్చి దిక్కులు నిక్కి నిరీక్షించుచుండ 
వృక్షంబు చాటున నప్పరమపురుషుని చరణ కమలంబు హరి (ణ?) కర్ణంబుగా 
బోలునని దానింగని శరంబు శరాసనంబు నందు సంధానంబు చేసి యేసిన 
నతండు హాహారవంబునం గదులుచుండ నప్పరమేశ్వరుని సన్నిధానంబునకు వచ్చి 
జగన్నాథుంగాం దెలిసి భయంబున మహాపరాధుండను బాపచిత్తుండను గుటిల 
ప్రచారుండ నని యనేక విధ దీనాలాపంబులం బలుకుచు బాష్పజలధారాసిక్త 


శ్రీమదాంధ్రమహాభాగవతము 23 24 ఏకాదశస్కంధము 


వదనుండైన సరోజనేత్రుండు వానింగరుణించి యిట్లనియె. నీవేల జాలింబడెదు 
పూర్వజన్మ కర్మంబు లెంతవారికైన ననుభావ్యంబు లగుంగాని యూరక పోవనేరవు. 
నీవు నిమిత్తమాత్రుండ వింతియె కాని యని వానికిం దెలిపిన వాడును 
మహాపరాధులైన వారూరక పోవరు దేవ గురు వైష్ణవ ద్రోహులకు నిలువ నెట్లగునని 
పవిత్రాంతఃకరణుండై ప్రాయోపవేశంబునం బ్రాణంబులు వర్ణించి వైకుంఠ పద 


తే.గీ. పాపజీవనుండను నన్ను - బావనునింగ 

మనుపు వైకుంఠ సదత్రిక - మంబు నిట్లు 

మజిల నేంబేయకుండ నా - మతిని దిద్దు 

దేవ నీకన్న నాకింక - దిక్కులేదు. 987 
స్వాధీనమాయుండ - వగు నీదు రచన బ్ర 


2 


ప్రాప్తండయ్యె నప్పుడు. 117 

అని తనకుం దోంచినట్లు వ్రాసినాండు అవ్వలి యధ్యాయమున నీ బోయవానిం ఇరుసు మ కై సట నే 
గుఖించి “స్వరసయన్మృగయుం సదేహం” అని యుండుటయు నీకవి చూడం తనయులు మజియు వే - దధ్రష్ట లెజుంగరు 
డయ్యె, మాయావృతంబు త - దీయ దృష్టి 


ఇందులకు నిందలి. ప 985 - 990 చూడుండు. 

తే.గీ. ఉక్కురోంకంటిం జాదంగా - నున్న తునుక 
ములికిమొనం జిక్కి జరుందను - బోయ వచ్చి 
యచట హరిణాస్యమట్లున్న - హరి చరణము 


యట్టి నీవు రచించి - నట్టి బ్రాహ్మణ శాప 
తదనర్థము లివెల్ల - మది నెజుంగ 

నెవనికి వశ మీశ్వ - రేశ్వర పాపజ 
న్ములమైన మేము ని - న్చాగడం గలమె 


మృగమని తలంచి యాముల్మి - నేసె దాని. 985 తే.గీ. యనుచు నాబోయ వేండిన - హరియు జరుండ 
తే.గీ. ఏసి దగ్గి యాబోయ - హృదయ మెతియం భయపడకు లెమ్ము నేనె కా - వలయు ననుచు 

గనెం జతుర్భుజుం బురుషువ - ర్యునిం బరేశు నిట్లు చేసితి మదనుజ్ఞ - నేంగు సుకృతు 

హరిపదంబులు దనశిరం - బానం బడియె. 986 . అ క్ర 
సీ. పడిమొక్కి లేచి నేం - బాపుండం దెలియక న 

డైన శ్రీకృష్ణ భగవంతుం - డానతీయ 
యిట్లు నేసితిం గావ - వే న. నలరి ముమ్మాజు వలగొని - హరికి మొక్కి 
పాపుండ నగు నాదు - పాశంబు మన్నింప యేంగె జరుండు విమానంబు - నెక్కి దివికి. 990 


నీకెయౌ నుత్తమ - శ్లోక దేవ 
యొవనిం దలంప మా - నవల యజ్ఞానత 
మంబు మాయునటంచు - మహితులందు 
రట్టి మహావిష్ణు - వగు నీకు నపకృతి 
సేసితి మృగముల - నేసి బ్రతుకు 


పిమ్మట అ 30 శ్లో 41 -50 

శో. దారుకః స్వర్గ పదవీమన్విచ్చన్నధిగమ్య తామ్‌ 
వాయుం తులసికామోదమా(ఘాయాభిముఖం యయౌ। 
తం తత్ర తిగ్మద్యుభిీరాయుధైర్వ తం 
హ్యశ్వత్థమూలే కృతకేతనం పతిమ్‌। 


శ్రీమదాంధ్రమహాభాగవతము 25 


స్నేహఫ్నతాత్మా నిపపాత పాదయో 
రథాదవఫ్లుత్య స బాష్పలోచనః॥ 


దారుకః. 


శ్రీభగవాన్‌. 


శ్రీశుకః. 


అపశ్యతస్తే చరణాంబుజం ప్రభో 

దృష్టిః ప్రణష్టాతమసి ప్రవిష్టా। 

దిశో న జానే న లభేచ శాంతిం 

యథా నిశాయాముడుపే ప్రణషే॥ 

ఇతి బ్రువతి సూతే వై రథో గరుడలాంఛనః। 
ఖముత్సపాత రాజేంద్ర సాశ్వధ్వజ ఉదీక్షతః॥ 
తమన్వగచ్చన్‌ దివ్యాని విష్ణుప్రహరణాని చ। 
తేనాతివిస్మితాత్మానం సూతమాహ జనార్దనః 

గచ్చ ద్వారవతీం సూత జ్ఞాతీనాం నిధనం మిథః 
సంకర్షణస్య నిర్యాణం బంధుభ్యో బ్రూహి మద్దశామ్‌॥ 
ద్వారకాయాం చ న స్టేయం భవద్భిశ్చ స్వబంధుభిః। 
మయా త్యక్తాం యదుపురీం సముద్రః ప్లావయిహ్యతి॥ 
స్వం స్వం పరిగ్రహం సర్వమాదాయ పితరౌ చ నః। 
అర్జునేనావితాస్సర్వ ఇంద్రప్రస్థం గమిష్యథ॥ 13 
త్వం తు మద్దర్మమాస్థాయ జ్ఞాననిష్ట ఉపేక్షకః। 
మన్మాయారచితామేతాం విజ్ఞాయోపశమం వ్రజ! 
ఇత్యుక్తస్తం పరిక్రమ్య నత్వా కృష్ణం పునః పునః। 
తత్పాదౌ శీర్మ్యుపాధాయ దుర్శనాః ప్రయయౌ పురీమ్‌॥ 


అనియుండు మూలమునకు నీకవి తెనుంగని 
క. దారుకుండు గనియె నంతట 
సారనిరూఢావధాను సర్వజ్ఞు హరిన్‌ 
మేరు నగధీరు దనుజ వి 
దారుని నేకాంతపరుని దద్దయునెమ్మిన్‌. 118 


26 ఏకాదశస్మంధము 


వ. కని యత్యంత భయ భక్తి తాత్సర్యంబుల ముకుళితకరకమలుండై యిట్లనియె 119 
తే. నిన్నుజూడని కన్నులు నిష్టలములు 

నిన్నునుడువని జిహ్వదానీరసంబు 

నిన్నుగానని దినములు నింద్యములగుం 

గన్నులను జూచి మమ్మును గారవింపు. 120 


వ....అనుచు నాదారుకుండు నిర్వేదనపరుండై యిట్లని విన్నవించె. యాదవ 
సముద్రం బడంగె. బంధు గురు మిత్ర జనంబు లక్కడక్కడంబోయిరి. ద్వారకకుం 
బోయి సువాజ్ఞనంబుల తోడ నేమందునని వలుకు నవనరంబున 
దివ్వాయుధంబులు దివ్యరథరథ్యంబులును నంతర్జానంబు నొందె. నారాయణుండు 
వానితో నక్రూర విదురులకు నీ వృత్తాంతం బంతయుం జెప్పుము. సవ్యసాచింగని 
ప్రీబాల గురువృద్ధజనుంబులం గరిపురంబునకుంగొని చనుమనుము పొమ్మనినవాం 
డును మజలిచని కృష్ణునివాక్యంబులు సవిస్తరంబుగాంజెప్పె నట్లు చేయు నాలోన 
ద్వారకానగరంబు పరిపూర్ణజలంబై మునింగె నంత నెవ్వరికిం జనరాకయుండిె.. 


121 
అని బ్రాసియున్నాండు. 
ఇందులకు నిందలి. ప. 991 - 998 చూడుండు. 
సీ అంత దారుకుండు గృ-ష్టా న్వేషణము సేయు 
చును వెస సాశ్వకే - తనము రథము 
గొనివచ్చువాండు గా - లిని దులసీగంధ 
మొదవ మూర్యొని దాని - కెదురు నడచి 
యట భగవంతు దీ - ప్తాయుధావృతుం బిప్ప 
లాగమూలస్థితు - నధిపుం జూచి 
స్నేహంబుచే నెద - నీరయి యరదంబు 
వెస డిగ్గి కన్నుల - వేడి నీరు 
తే.గీ. జాలుగాం దత్సదద్వయి - వ్రాలి దేవ 
నీ పదాబ్దముం గనని నా - పాప నయన 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


వ. అని శ్రీకృష్ణదేవుం డానతిచ్చెనని శుకయోగీంద్రుండు మజియు నిట్లనియె. 
తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


ములకుం జీంకటి గ్రమ్మె ది - క్కులును నెబుంగం 
జందురుండు లేని రాతిరి - చందమయ్య. 


అని సూతుండు గలంగి పల్మునెడ ది - వ్యంబై గరుత్మత్చతా 


కను వెల్లొందుచు నున్న తేరెగసె నా - కాశంబున న్నాశ్వకే 


తనమై దానిని వెన్నొనె న్వెలుంగుచున్‌ - దైత్యారి దివ్యాయుధా 
శి నిజాత్మన్వెజంగంది దీని గని జా - లింబొందు నాసారథిన్‌ 


కని హరివల్మె సూత చను - గ్రక్కున ద్వారక కీవు జ్ఞాతు ల 


ల్మను దముందామె చంపుకొని - కాలగతిం జనిరంచు రాముండుం 
దనువుం ద్యజించె నేను నది - త్యాగమొనర్పంగ నున్నవాండ నం 


27 


991 


992 


చును నెతిగింపు బంధువుల - జూచి విషాదమునొందంబోకింకన్‌993 


వారితో నను మీరు మీ - బంధువులను 
ద్వారకాపురి నింక నుండ - దగదు నేను 

దాని విడువంగనే సము - ద్రంబు వొంగి 
ముంచు నవ్వీటి నని తరలించు వారి. 

చెపుము విజయుండు దమ్ము ర- క్రించుచుండం 
దమతమ పరిగ్రహంబు భ - ద్రముగం గొనుచు 
వారు మాతలిదండ్రులున్‌ - సేరవలయు 
నెల్లవారు నింద్రప్రస్థ - మిపుడె యనుచు. 
దారుకా పూను నీవు మ - ద్ధర్మనిరతి 
జ్ఞాననిష్టను జేసి దృ- శ్యం బుపేక్ష 

సేయు మిదియెల్ల నయ్యె నా - మాయ ననుచుం 
దెలియుచు విరక్తినొంది శాం - తిని వహించు. 


ఇట్లు హరి పల్మ దారుకుం - డెద సఖేద 
భక్తితో స్వామి వలగొని - ప్రణతులెన్నా 


994 


995 


996 
997 


14 


28 


ఏకాదశస్మంధము 


చేసి తత్సాదయుగ మాత్మ - శిరము జేర్చి 
పొక్కుచును లేచి ద్వారకా - పురికిం జనియె. 


శ్రీభగవన్నిర్యాణ వర్ణనంబును. 


శ్రీశుకః. 


అథ తత్రాగమద్రృహ్మా భవాన్యా చ సమం భవః) 
మహేంద్రప్రముఖా దేవా మునయన్సప్రజేశ్వరాః॥ 
పితరస్సిద్ధగంధర్వా విద్యాధర మహోరగాః। 

చారణా యక్షరక్షాంసి కిన్నరాప్సరసో ద్విజాః 
ద్రష్టుకామా భగవతో నిర్యాణం పరమోత్సుకాః। 
గాయంతశ్చ గృణంతశ్చ శౌరేః కర్మాణి జన్మ చ॥ 
వవృషుః పుష్పవర్నాణి విమానావళిభఖిర్నభః। 

కుర్వంత స్సంకులం రాజన్‌ భక్యా పరమయా యుతాః॥ 
భగవాన్‌ పితామహంవీక్ష్య విభూతీరాత్మనో విభుః। 
సంయోజ్యాత్మని చాత్మానం పద్మ్శనేత్రే న్యమీలయత్‌॥ 
లోకాభిరామాం స్వతనుం ధారణాధ్యానమంగళమ్‌। 
యోగధారణయాగ్నేయ్యా దగ్వ్వా ధామావిశత్స్వకమ్‌॥ 
దివి దుందుభయో నేదుః పేతుస్సుమనసశ్చ ఖాత్‌। 
సత్యం ధర్మో ధృతిర్భూమేః కీర్తి శ్రీశ్చాను తంయయుః॥ 
దేవాదయో బ్రహ్మముఖ్యా న విశంతం స్వధామని॥ 
అవిజ్ఞాతగతిం కృష్ణం దదృశుశ్చాతివిస్మితాః।। 
సౌదామన్యా యథాకాశే యాంత్యా హిత్వాభమండలమ్‌। 
గతిర్న లక్ష్యతే మర్యైస్తథా కృష్ణస్య దైవతైః॥ 
(బ్రహ్మరుద్రాదయ స్తేతు దృష్ట్వా యోగగతిం హరేః 
విస్మితాస్తం ప్రశంసంతః స్వం స్వం లోకం యయుస్తదాః॥ 


998 


అ.81. శ్లో. 1 -10 
అని మూలమున నుండగా నీకవి దీనికి దెనుంగని తన గ్రంథమున 


శ్రీమదాంధ్రమహాభాగవతము 29 


... అప్పరమేశ్వరుండును శతకోటి సూర్యదివ్యతేజోవిభాసింతుడై వెడలి నారదాది 
ముని గణంబులును బ్రహ్మరుద్రాది దేవతలును జయజయ శబ్దంబులతోడం గదలిరా 
నిజపదంబున కరిగె నన్నారాయణ విగ్రహంబు జలధిప్రాంతంబున జగన్నాథ 
స్వరూపంబై యుండ. 121 


అని వ్రాసినవాండు. ఇది యజ్ఞతయో సాహసమో యెజుంగ. 


ఇట్లు మూలమును దెనుంగును బోల్చి చూచువారికి నొకప్పుడు గ్రంథ మెంత 
లోపించినదని చింతయు మటియొకప్పు డీసంబంధము లేని విషయమెల్ల నెందుండి 
యిందులకు వచ్చెనని విసయంబును గలుగక పోవు. ఒకవేళ నారయ తెనుంగు 
జేసిన భాగవతమూలమిది కాదేమో యని యేని నీయన తెలింగించిన కాలమున 
నీ భాగవత మూలమిప్పుడున్నట్లుండ లేదేమోయని యేనియుం గొందఅకు 
సంశయంబుగూడం గలుగవచ్చుంగాని విష్ణుపరమగు శ్రీ మహాభాగవత పురాణము 
మతియొకటి లేదని యందటు నెజుంగుదురు గావునను నిప్పుడుండు నిదే 
యనాదిగా నున్న మూలగ్రంథమని శ్రీధరీయ వ్యాఖ్యానమును పోతరాజ 
కృతాంధ్రగ్రంథమునుం జూచినవారికి స్పష్టమగుటకు మూలగ్రంథము విషయమైన 
సంశయమేదియుం నుండదు. 

ఇంకొక్క మాటతో నీ పీఠికను ముగించెద. నారయగ్రంథ మిట్లనర్థహేతువగుట 
యటుండ నది సలక్షణమైనంగాదు. అందలి 44 - 67, 72-74 పద్యముల 
జూచినచో ఛందోదోషములు 3-20-48, 72 - 85- 90 - 110. పద్యముల 
జదివిన వ్యాకరణ దోషములును 55 - 105- 111 పద్యములవలన వ్యర్థపద 
బాహుళ్యంబును గానంబడు. ఇంతమాత్రము స్థాలీపులాకన్యాయముగం జూపినాం 
డ. వరుసగా గ్రంథమంతయుం జదువంబూనినచోం గథాసందర్భౌచిత్యహానియుం 
(బ్రశ్న ప్రత్యుక్యసంగతియు. జదువరులకు విసుగుబుట్టింపకపోవు. కాంబట్టి యీ 
విషయమగు పూర్ణ విమర్శను లక్షణజ్ఞాలగు పెద్దలకు వదలి నే విరమించెద. 


కోవూరు. ఇట్లు, 
ప్రబుద్దాశ్రమము బుధజనవిధేయుండు, 
రుధిరోద్గారి శ్రావణ శుక్ల కోవూరి పట్టాభిరామ శర్భు. 
ప్రతిప దిందువాసరము. 


15 


30 ఏకాదశస్మంధము 


శ్రీరామ. 

శ్రీ మహామహోపాధ్యాయాది వివిధ బిరుద ప్రశస్తులగు బ్రహ్మశ్రీ వేదము 
వేంకటరాయశాస్తిగారు దీనిని సమగ్రముగా విని వ్రాసియిచ్చిన యభిప్రాయము. 

శ్రీ 

విద్వత్సకాండులగు శ్రీమత్‌ కోవూరి పట్టాభిరామ కవీంద్రులు ఆంధ్రమున 
రచించిన శ్రీమద్భాగవతైకాదశస్మంధమును సమగ్రముగా వింటిని, మహామహః 
శ్రీ పోతనామాత్యాది ప్రణీతాంధ్ర భాగవతమందు త్యక్తములైన సకల విషయములు 
ఇందు మూలమునుండి యనూక్తములై యున్నవి. ఆకారణమున నీప్రబంధము 
మూలైకాదశస్మంధమునకు సంపూర్ణానువాదముగా నున్నది. 

ఈ కవీంద్రుల రచన నా తెలిసిన పాటిలో నిర్షోషము, మృదువు, మధురము, 
సుగమము, నై మనోహరముగానున్నది. అంతటను చిత్తాకర్షకముగానే యుండును. 
వీరు ఈ గ్రంథముచే ఈ భాషలోని గొప్ప కొజంతను తీర్చినారనియు, ధర్మతత్త్వ 
జిజ్ఞాసువులకు మహోపకార మొనర్చినారనియు, ఎంతయుం గొనియాడం 
దగియున్నారు. 


85 రంగనాయకపేట, 
నెల్లూరు. వేదము వేంకటరాయశాస్త్రి. 
10 జూలై 1923 సం॥ 


31 


శ్రీరామచన్హాయనమః 
ఉపోదాతము 
ఖు 


ఆంధ్రమహాభాగవతము - లుప్తపూరణములు 


శ్రీబమ్మెర పోతన మహాకవి యాంధ్రమహాభాగవతమును సర్వాంగ 
సుందరముగా సంతరించెను. ఈయన సంస్కృతభాగవతమును యథామాతృకముగా 
ననుసరించుటయే కాక పెక్కు ఘట్టములను మూలము కంటె బెంచియుం 
ననువదించుటచేం దెలుంగు భాగవతము సంస్కృతభాగవతమునకు రెట్టింపు గ్రంథ 
మైనది. నిజమునకు భాగవతము పోతనగారి చేతిలోం బడుట తెలుంగు వారి 
యదృష్టము. అది యథాతథముగా లభింపక పోవుట మన దురదృష్టము. 

సింగభూపాలుడు పాంతి పెట్టించుట వలన నేమి, చెదలు తినుట వలన 
నేమి భాగవతము లోని 5-6-11-12 స్మంధములలోం గొన్ని భాగములు లుప్త 
మైనవి. భాగవతము 12 స్మృంధముల 18000 వేల శ్లోకముల యుద్దంథము. 
నేండు లభించుచున్న యాం(ధ్రభాగవతములో 1-2-3-4-7-8-9-10 
స్కంధములు పోతన గారివి పూర్తిగా లభించుచున్నవి. ఇవియే పెద్దవి. 
పంచమస్మంధమును బొప్పరాజు గంగన; షస్టస్మంధము నేర్ఫూరి సింగన; ఏకాదశ 
- ద్వాదశ స్మంధములను వెలిగందల నారయ పూరించినట్లు కొన్ని తాళపత్ర 
(ప్రతులలో నేంటి ముద్రిత గ్రంథములలో (గంథాంత గద్యములలోం గలదు. వీరు 
పోతన శిష్యకోటి లోని వారు. ఈ స్మంధముల నీకవులు పూర్తిగా రచింపలేదు. 
పోతన రచించిన భాగవతములో శేషించిన భాగములను గలిపికొనుచు శిథిలములైన 
పద్యభాగములను గొన్ని ఘట్టములను మాత్రమే పూరించిరి. అందువల్లనే 
ప్రాచీనతాళపత్రప్రతులలోం గొన్నింటిలో నన్ని స్మంధముల చివరం బోతనగారి 
శేరే గలదు. పోతన భాగవతములో 6-11-12 స్కంధము లెక్కువగా 
శిథిలమగుటచేం తరువాతి కాలములో మలి కొందజు కవులు కూడ నీ 
స్మంధములను బ్రత్యేకముగా రచించిరి. పోతన తరువాత మణి కొందజు కవులు 
భాగవతమును బూర్తిగా రచించిన వారు కూడం గలరు. 


16 


32 ఏకాదశస్మంధము 


1. శ్రీశ్రీపాద కృష్ణమూర్తిశాస్రి (20శ.) - శ్రీకృష్ణభాగవతము: - 
ఇది యథామాతృకానువాదము కాదు. స్వేచ్భానువాదము. 
2; శ్రీరామ నృసింహమూర్తి కవులు (20శ.) - ఆంధ్ర భాగవతము :- 
శ్రీగంధం శ్రీరామమూర్తి, ఇల్టింకి నరసింహమూర్తి జంట కవులు. వీరు 
మహావధానులు. గద్వాల సంస్థానకవులు. వీరు భాగవతమును యథామాతృకముగా 


ననువదించిరి. 'వేమగీత యనుపేరుతో వేమన 1000 పద్యములను సంస్కృతము 
లోని కనువదించిరి. 


ఇట్లే తెలుంగులో మటి కొన్ని ద్విపదభాగవతములు, వచన భాగవతములు 
వెలసినవి. వీనిలో దేనికి బోతన భాగవతమున కున్నంత వ్యాప్తి లేదు. 

ఇప్పుడు శిథిల స్మంధములను రచించిన కవులను గూర్చి తెలిసికొందము. 
1. గంగన (15శ.) :- ఇతండు బొప్పనామాత్యుని పుత్రుండు. పంచమస్మంధమును 
బూరించిన కవి. ఈ పంచమస్మంధము రెం డాశ్వాసములుగా విభజింపంబడినది. 
ఈ విభాగము మణి యే స్మంధములందును లేదు. ముద్రితప్రతులలో 
శ్రీకృష్ణాంకితపద్యములు గలవు. వ్రాంత ప్రతులలో బోతన రచించిన శ్రీరామాంకిత 
పద్యములే గలవు. పంచమస్మంధమును గంగన తప్ప మటథి యేకవియుం 
బూరింపలేదు. దీనిని బట్టి పంచమస్మంధము పూర్తిగా శిథిలఅముగాలేదనియు 
లుప్తపద్యములను శిథిలభాగములను మాత్రమే గంగయ పూరించె ననియు 
దెలియుచున్నది. పంచమస్మంధములోం బోతనరచన యెక్కువగా నున్నట్లు 
శ్రీచాగంటి శేషయ్యగారు కూడ నంగీకరించుచున్నారు. 
2. సింగన (15శ) :- ఇతండు షష్టస్మంధమును బూరించిన కవి. షష్టస్మంధ 
మెక్కువ భాగము శిథిలము కాంగా సింగనయే కాక మతి కొందటజు కవులు కూడ 
రచించిరి. అజామిళచరిత్ర చిత్రకేతూపాఖ్యానము మొ॥నవి. పోతన రచనలుగానే 
కన్ఫట్టుచున్నవి. కువలయాశ్వచరిత్రము సింగన రెండవ కృతి. ఇది నేండు లభింపదు. 


తి. వెలిగందల నారయ (15శ.) :- ఇతండు పోతనామాత్యుని ప్రియశిష్యుండు. 
ఏకాదశ - ద్వాదశస్మంధములు పూరించిన కవి. ఇతండీ స్మృంధములను 


శ్రీమదాంధ్రమహాభాగవతము 33 


సంపూర్ణముగాం బూరింప లేదు. పోతన రచనలో మిగిలిన పద్యములనే 
యందదుకులుగాం బూరించి పోతనపద్యములనే యక్కడక్కడం జేర్చి శిధిలభాగముల 
కొక స్వరూపము నిచ్చినాండు. స్మంధాంతపద్యములు కూడం బోతన రచించిన 
పూర్వస్మంధముల లోనివే. ఈ రెండు స్కంధములు మిక్కిలి సంగ్రహముగా నున్నవి. 
4. హరిభట్టు (1450-1520) :- ఇతందు 1. వరాహపురాణము 2. 
మత్స్యపురాణము 8. నృసింహపురాణము రచించిన మహాకవి. ఇతడు కూడ 
6-11-12 స్మంధములను రచించినాండు. నారయ - హరిభట్టు రచించిన 
స్మంధములలోం గొన్ని పద్యము లించుక పాఠభేదములతో సమానముగా నున్నవి. 
దీనినిబట్టి నారయ, హరిభట్టు కూడం బోతన శిథిలస్మంధములను గైకొని 
యెవరికివారు విడివిడిగాం బూరించుటచే నిట్టి పద్యసంవాదము కల్లినదని 
యూహింపవలయును. శ్రీశేషాద్రిరమణకవు లీవిషయమును విస్తరముగా 
నిరూపించిరి. హరిభట్టు పూరణము విశిష్టాదై ప్రతమతానుసారి. హరిభట్టు రచించిన 
యేకాదశస్మంధము నాంధ్రసాహిత్య పరిషత్తు - కాకినాడ వారు ప్రకటించిరి. 
షష్ట - ద్వాదశస్నంధము లింతవజకు నముద్రితములు. 

ర్‌. రాచమల్లుకవులు (నందిఘంటలజంట) (1450-1520) :- కవుల షష్టము 
లక్షణ గ్రంథములలో రాచమల్లు కవుల షష్టస్మంధ మని, కవుల షష్ట మని, శృంగారషష్ట 
మని కొన్ని పద్యము లుదాహరింపంబడినవి. ఈ కవులు మలయమారుత 
బిరుదాంకితులగుటచే నీషష్టస్మంధమును రచించిన వారు నందిమల్లయ - 
ఘంటసింగయలని శ్రీవేటూరి ప్రభాకరశాస్త్రి గారు చాటుపద్యమణిమంజరిలో 
నూహించిరి. శ్రీనిడుదవోలు వెంకటరావుగారు ప్రబోధచంద్రోదయ పీఠికలో 
నీయూహను బలపబచిరి. ఆరుద్రగారు సమగ్రాంధ్రసాహిత్యములో నామోదించిరి. 
శ్రీరవ్వా శ్రీహరి కూడ నిట్లే భావించి కవులషష్టములో లభించిన 27 పద్యముల 
'నలబ్దకావ్యపద్యముక్తావలళిలో నుదాహరించిరి. 15వ శతాబ్ది యుత్తరార్థములో 
నున్న హరిభట్టు, నందిమల్లయ, ఘంటసింగయ షస్టస్మంధములను రచించుటచే 
బమ్మెరపోతన కాలము 1370-1450 అగుట నిశ్చప్రచము. 

6. సర్వన :- ఇతండు కూడ షష్టస్మంధమును రచించె నంట. నేడు లభింపదు. 


17 


34 ఏకాదశస్మంధము 


7. సంజీవరాయకవి :- ఇతండు కూడ నేకాదశ - ద్వాదశస్మంధముల 
ననువదించినాండు. ఈ కవులను గూర్చి మొదటం దెలిపిన వారు శ్రీవేటూరివారు. 
వారిభట్టు షవృన్మంధములోని 5 వద్యములను; నంజీవరాయుకవి 
యేకాదశస్మంధములోని 12 పద్యములను శ్రీవేటూరి ప్రభాకరశాస్త్రిగారు మీ 
గదడతజకలు'లో నుదాహరించిరి. 

పోతనభాగవతములో 11-12 స్మృంధములు వెలిగందల నారయ 
పూరణములో మిక్కిలి సం(గ్రహముగాను, కొన్నిచోట్ల మూలవిరుద్ధముగా నుండుటచే 
నాధునికులు మణి కొందటీ స్మంధములను బ్రత్యేకముగా రచించిరి. 
8. సంపన్ముడుంబ సింగరాచార్యులు (20శ) :- ఈ కవి 11 - 12 స్మృంధములను 
రచించినట్లు శ్రీనిడుదవోలువారు, శ్రీదుర్భావారు చెప్పుచున్నారు. నాకు లభింప 
లేదు. 
9. శ్రీ కోవూరి పట్టాభిరామశర్మ (1924) :- వీ రేకాదశ స్మంధమును 
యథామూలముగా ననువదించిరి. వీరిని గూర్చి తరువాత విన్నవింతును. 
10. మిన్నికంటి గురునాథశర్మ (1952) :- వీరు శ్రీమద్దురుభాగవత మను 
పేరుతో 11 -12 స్మంధములను యథామాతృకముగా ననువదించిరి. 


శ్రీకోవూరి పట్టాభిరామశర్మ (1924) వీరు బడగనాటి కన్నడశాఖకుం 
జెందిన బ్రాహ్మణులు. బుగ్వేదులు. ఆశ్వలాయన సూక్రులు. విశ్వామిత్ర గోత్రులు. 
కోవూరి రాఘవశర్మ వీరి మూలపురుషుండు. వీరి కుమారుండు నారాయణుండు. 
వీరి తనయుండు వేంకటరమణయ్య. వీరి భార్య నారాయణమ్మ. ఈ దంపతులకు 
5గురు పుత్రు లుదయించిరి. ఈ సోదరుల లోని వాండే పట్టాభిరామకవి. 


వీరు శ్రీశంకర భగవత్సాదాచార్యుల 1. వివేకచూడామణి 2. 
మహావాక్యదర్పణము 8. అపరోక్షానుభూతి 4. ఆత్మానాత్మవివేకము మొదలగు 
వేదాంతకృతులను దెనుంగు చేసిరి. శ్రీసురేశ్వరాచార్యుల 5. పంచీకరణవార్తికమును 
దెనింగించిరి. 6. భగవద్దీతార్థమంజరి 7. సతీవిజయనాటకము ర. శ్రీరామశతకము 
మొదలగు పద్యకృతులను రచించిరి. వీరి పద్యకృతులలోని కెల్లనీయేకాదశస్మంధ 
ముధ్గంథము. ఇది మొట్టమొదట 1924లో బ్రకటింపంబడినది. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 35 


భాగవతము నందలి యేకాదశస్క్మంధవైళిష్ట్రమును, దానిని మజలం దెనిం 
గించుటకుం గల హేతువులను గ్రంథకర్తయే పీఠికలో విస్తరముగా వివేచించిరి. 
మజిలం జర్విత చర్వణ మనవసరము. 


పట్టాభిరామశర్మగారి యేకాదశస్మంధము గురునాథశర్మగారి రచన కంటె 
ముందే లోకములో వన్నె కెక్కినది. గురుభాగవతమునకుం బీఠిక రచించిన శ్రీదుర్భా 
సుబ్రహ్మణ్యశర్మగా రిట్లు వాక్రుచ్చినారు - 

“ఏకాదశస్మంధ మిర్వురచే నీవజకే తెనింగింపంబడుటయు శర్మగా రెజుం 
గరు. ఈ యిర్వురలో నొకరు (బ్రహ్మవిదులు కోవూరు ప్రబుద్దాశ్రమనిర్మాతలు 
కీర్తిశేషులు శ్రీకోవూరు పట్టాభిరామయ్యగారు. వీరిది యేకాదశమునకు 
యథామూలమైన యాంధ్రీకరణము. రెండవవారు కీ॥శే॥ శతావధాని శ్రీమాన్‌ 
సంపన్ముడుంబ సింగరాచార్యుల వారు”. 

సంస్కృత భాగవతములో 11వ స్మంధములో 31 అధ్యాయములు 1373 
శ్లోకములు గలవు. ఇది పట్టాభిరామ శర్మగారి చేతిలో 1034 పద్యగద్యముల 
యనువాద మైనది. ఇందలి శ్రీకృష్ణోద్ధ్దవసంవాదము నిసర్గసుందరము. అవధూత 
- యదుసంవాదములోం (బ్రకృతిలోని 26 గురువులు వర్ణింపంబడినారు. 
ప్రసంగానుసారముగా వర్ణాశ్రమధర్మములు, జ్ఞాన - కర్మ - భక్తియోగములు, 
సాంఖ్య - యోగములు, ఐలగీతము మొదలగునవి వివరింపంబడినవి. ఇవి 
ముముక్షవులకు మిక్కిలి యుపాదేయములగు విషయములు. 

పట్టాఖిరామశర్మగారి యనువాదము తిక్కనగారి శాంత్యానుశాసనిక 
పద్ధతిలోం బోతనగారి భాగవతరీతిలోం జక్కంగా సాగినది. వీరిది కవిత్వములో 
నందె వేసిన చేయి. స్మంధాంతములోం జిత్రకవిత్వమును మిక్కుటముగాం 
బ్రదర్శించినారు. 

చిత్రకవిత్వము 
1. అపంచవర్గీయ చంపకమాల:- శివసహవాస! హేల! సవిశేష! యశస్వి! 
సహస్రశీర్ష యా హవవివశాసురా! సురసహాయ! హయాస్యవిశేషవేష! వా సవవశ! 


18 


36 ఏకాదశస్మంధము 


హ్రస్వలీల! శయశస్యశరా! వసువర్షవారి వా హ! విషయలోలవైరి! శశిహారి! 
హరీశ్వర సేవ్య! యీశ్వరా (1023) 

ఈ పద్యములోం గవర్గ - చవర్గ - టవర్ల - తవర్గ - పవర్గాక్షరములు 
లేవు. కేవలము య-ర-ల-వ-శ-ష-న-హ వర్ణములతోం బద్యము 
నడచినది. ఇటువంటి పద్యము కావ్యాలంకారసం[గ్రహములోం గూడం గలదు. 
సుగంధి :- హారహీర సారసారి హారశైల వాసవో 

ర్వీరుహారిహార శేష వేష హాసలాలస 

శ్రీరసోరు యాశసాంశుశీల! వైరి వీర సం 

హార! సార శౌర్య సూర్య హర్య వార్య సాహసా! (నరస - 5-245) 
మూర్తికవి పద్యము కంటెం బట్టాఖిరామకవిపద్యమే సుందర సులభశైలిలోనున్నది. 
2. అచుంబిత నిరోష్ట్ర చంపకమాల :- 

కర ధృత శాత సాయ కనికాయ నికృత్త దశాస్యకంధరా! 

గర గళ సాహ్య దగ్గ శర కర్మశరాక్షసరాణ్నికేతనా! 

సరిదధి నాథ నిస్తరణ సాధక కాననచారదీక్షితా! 

శరధిశశయాన! దీనజనజాద్యహరా! సకలార్థదాయకా! (1025) 

ఉ-ఊ-ఒ-ఓ-ప-ఫ-బ-భ-మ-వ వర్ణములు దీనిలో 
లేవు. దీనిని జదువునపుడు పెదవు లొక దాని నొకటి ముద్దు పెట్టుకొనవు. 

8. అచల జిహ్వ కందము :- 

బహుపాపౌఘ విపాకా 

పహ! పంఖభవాంబకా! విభా భవ మోహా 

వహ భూమికా! భవాపహ బహుభంగీ! 

భూమిభూ వివాహమహేహా! (1026) 

ఈ పద్యము చదువునప్పుడు నాలుక కదలదు. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 37 


గర్భ కవిత్వము 
మత్తేభకందగర్భసీసము :- 
అభవ! భీతార్యపహా! ధరారమణ! దృ 
ప్యద్వైరిరాణ్ణిగ్రహాద్వితీయ! (1028) 
ఇందలి సీసపాదములలో మత్తేభము; తేటగీతిలోం గందము నిమిడినవి. వీనిని 
గవియే విడివిడిగాం జూపినాండు. 
బంధ కవిత్వము 
5. చక్ర బంధము :- 
శా॥  భక్తారాధిత! కోమలాంగ! జలదాభా! మన్మథద్రవ్యభా 
రక్తామర్య విపత్తినున్నిజచరిత్రా! కర్మభీకృత్స్నుహా 
సక్తాచంచల! రాఘవేంద్ర! జగదీశా! విశ్వభూతిస్వభా 
భాక్తప్రాభవదూర! రాజసగుణాభావా! మహాత్మర్షభా! (1024) 


[ల 
ca 
Ea 
ca 
ra 
EA 
Ea 
రా 
4; 


0 





19 


38 ఏకాదశస్మంధము 


ఈ చక్రబంధము నందలి మూడవ వలయములో రామచంద్రకృతి యని; యాజవ 
వలయములో - 'కో.ప.రామకవి” యని కృతిపతి - కవినామములు గూఢముగాం 
గలవు. 
కో.ప. రామకవి- కోవూరి పట్టాభిరామకవి. 
6. నాగబంధము :- 
చ॥ నరవర! రాజధీరత! ఘనాఘనభవ్య వినీలదేహ! సుం 

దరవదనా! దయారసమతా! మతిమద్దిజవారశోభనా! 

కరతలచాప! వీరవర! గౌరవనిత్యద! శారదామనో 

హరశరణా! విచారపరిహారిమహత్త్వపదా! దయానిధీ! (1028) 





శ్రీమదాంధ్రమహాభాగవతము 39 


దీనిలో నొక శుద్ధాంధ్రసీసము (1027); ఒక సర్వలఘు సీసము గలవు. 
పోతన భాగవతము నేకాదశస్మంధములో - 
స్కీ, నవవికచ। సరసిరుహ। నయనయుగ। నిజచరణ। 
గగనచర। నదిజనిత। నిగమ। వినుత. (భాగ -11స్మ - 72) 


అని యొక సర్వలఘుసీసము గలదు. దీనిలో నింద్రగణము (నల) నకు బదులుగా 
నైదు లఘువులు గల (నలల) గణములు వాడంబడినవి. అనంతుండు, అప్పకవి, 
చిత్రకవి పెద్దన మొదలగు లాక్షణికులు చెప్పిన లక్షణపద్య మిట్లే గలదు. ఇదియే 
లయానుకూలము. 


న్‌ మృగమదము! తిలకమును। నగుమొగము। చెలువమును। 
నలంతి పవ। డముందెగడు! నధర। పుటము. (ఛందో - ౩-38) 
స్స కరివరద। పరమకృష। ధరణిధర। సురవినుత। 
కనకవస। న నరహరి। గరుడ! గమన. (అప్ప - 4-531) 
స్క, గితీకొనెడు! కలువలును! దజచు నలి। నము లొదవం 
బజిపు గల! చెటువు బలె। మెజయు! కొలన. (లక్షణసార - 2-9) 
వీని ననుసరించియే నేను గూడ శ్రీవేంకటేశ్వర శతకములో - 
స్క, అసితజల। దము పసల గసిమసంగు। తను వెసంగం 
గనకవస। నము విపుల। కటిని; మెజియ. (వేంక - 55) 
అను సర్వలఘుసీసమును రచించితిని. 
దీనికి విలక్షణముగా శ్రీపట్టాభిరామ శర్మగారు ల 
స్స దశరథ। వరసుత। ప్రశమిత। మునిభయ। 
దశముఖ। విదళన। కుశల। సదయ. (1031) 
అను సర్వలఘుసీసమును రచించిరి. దీనిలో నలములే వాడంబడినవి. 
కూచిమంచి తిమ్మకవి రాజశేఖర విలాసములో - 


20 


40 ఏకాదశస్మంధము 


స్కీ, తరుణశశి। భరణసువి। తరణభయ। హరణకర 

యరుణసర। సిరుహనిభ। చరణయుగళ (రాజ - 1-17) 
అని 5 లఘువులు గల యింద్రగణములతో సీసము రచించి - అచ్చతెలుంగు 
రామాయణములో - 
స్కీ.  తొలిపలు! కుంగొనలుం దెలియుత। పసి చలి 

వెలుంగుల కు దొరకు! చెలవ। ల గని. (అచ్చ-రామా - అరణ్య -114) 

అని నలముల తోడనే సర్వలఘుసీసము నడిపినాండు. 
శ్రీపట్టాభిరామ శర్మగారు తిమ్మకవి రామాయణపద్యము ననుసరించి రన్నమాట. 

ఇట్లే తక్కిన విశేషములను బాఠకు లెటుంగవలయును. 

ఈ యేకాదశస్న్మంధములో నిన్ని విశేషము లుండుట వల్లనే యాంధ్ర 
మల్లినాథులు శ్రీవేదము వేంకటరాయశాగ్తిగా రిందలి ప్రత్యక్షరము విని 
శ్రీపట్టాభిరామశర్శగారి గ్రంథము నెక్కువగా మెచ్చుకొనినారు. 

ఈ గ్రంథము 90 సంవత్సరముల క్రిందట 1924లో బ్రకటింపం 
బడినది. దీని ప్రతులు నేడు లభింపవు. కందుకూరు వాస్తవ్యులు శ్రీనడిపినేని 
సూర్యనారాయణ గారి ప్రేరణముతో మిత్రులు శ్రీరామోరాగారు తిరిగి దీనిని 
ముద్రింపించి పాఠకుల కందించుచున్నారు. ఇది శ్రీపుష్పగిరిమహాసంస్థాన 
ప్రచురణముగా వెలువడుట నాకు మజింత యానందముగా నున్నది. 

ఈ కావ్యనాయకుందైన శ్రీకృష్ణపరమాత్మ; కృతిపతి యగు శ్రీరామచంద్రుం 
డు; పుష్పగిరి పీఠాధీశ్వరుండగు శ్రీశారదాచంద్రమౌళీశ్వరస్వామి మనల నెప్పుడు 
రక్షింతురుగాక! 


శ్రీమత్పరమేశ్వరార్పణమస్తు 
అవిడి, ఇట్లు 
శ్రీవిజయసంవత్సర వైశాఖకృష్ణదశమీ సకలసుకవిబుధజనవిధేయుండు, 
భానువారము, గరిమెళ్ళ సోమయాజులు శర్మ, 
2-6-2018. పుష్పగిరి మహాసంస్థాన పండితుడు. 


41 42 ఏకాదశస్మంధము 


ఇట్లుండ 

ఎవని మాతామహుం డిద్ద భారద్వాజ 

గోత్రరామాశాస్తి - కోవిదుండు 

మి(త్రప్ర శంస. సురపురసంస్థాన - శూరకోసల వేంక 
టక్షమారమణు క - టాక్ష మొంది 


2 


ఈ కృతి ప్రకటమునకు నాకుందోడ్చడి భగవత్కృపాపాత్రులైన నామిత్రుల 


ప్రశంస కృతజ్ఞుండనగు నాకిచ్చో నవశ్య కర్తవ్యము. అది యెన్నటి కిని యాన రంకు లంట గ 

నవిస్మర్తవ్యమును. ఎట్లనిన - రాది సన్మానంబు - లంది కొనియె 

చ. భగవదనుగ్రహంబున శి - వంకరమీకృతి పూర్తియెటయున్‌ నెవ్వని పెదతండ్రి - హృద్యపాండితినొసం 
నిగమశిఖారహస్యవిదు - నిం బ్రియమిత్రునింగైప శేషయన్‌ శేషశాస్తులు నాంబ్ర - సిద్ధిం గనియె 
సుగుణుందలంచి వారికిది - చూపెదంగాకని పోవుచుండ నా తే.గీ. వెంకమాంబ సుబ్బాశాస్త్రి - పితరులెవని 
కగపడిరీశ్వరేచ్చను మ - హామతు లిద్దజు దేహళీపరిన్‌. కెవని నమ్మమ్మ మేనత్త - యిరువురైన 


భాగమాంబయు సుబ్బమ్మ - బాల్యదశను 
సాంకి రట్టి సీతారామ - శాస్త్రి యొకండు. 
క. శాండిల్యగోత్రమున స 
త్పండిత వంశమునంబుట్టి - పండితకవియె 
యుండును సురపురి నితండా 
మండలపతిచేతం బూజ్య - మానుండగుచున్‌. 
ఉభయవంశములకు - నున్న తిందెచ్చుచు 
సాహిత్యరత్న ప్ర - శస్తింగాంచి 
యును దన యనపత్య - తను గొజంతంగనెంచు 
శాస్తులంజూచి భా - స్మరగురుండు 
తనయొద్దనుండు బా - లుని రంగనాథుని 
మనసొప్పె నేనిం బు - క్రునింగం గొనుము 
వీనికినిత్తు నా - బిడ్డను మనకు న 
న్యోన్యసంబంధ భా - గ్యంబు గలుగు. 


వీరెవ్వరనిన 
గౌతమగోత్ర వి - ఖ్యాతుం డిందొక్కండు 
వేంకట సుబ్బయా - భిఖ్యునకును 
సుబ్బమ్మకును దత్త - సుతుడు దన్మాతులుం 
డాత్రేయ గోత్రుందై - నట్టి మాడు 21 
గుల సుబ్బయాభీఖ్యుం - డెలమిం దన్ఫెంప నా 
తని కల్లు(డై వైశ్య - తతిగురుత్వ 
భాస్మరాచార్య స - త్సదవినుండును తోట 
పల్లి సుబ్రహ్మణ్య - భవ్యనాముం 
తే.గీ. డీతండు పరోపకారి వి - నీతు డొకనిం 
దల్లిదండ్రులులేని బాం - ధవుందుగాని 
రంగనాథ సమాఖ్యుని - (బ్రహ్మచారి 
జేరం దివిచి విద్యారతుం - జేయుచుండె. 


2 


2 


శ్రీమదాంధ్రమహాభాగవతము 43 


తే.గీ. ననుచు నట్లేయొనర్చె నెం - దైనంగలదె 
యిట్టి కారుణికత్వమీ - యిద్దజకును 
ధన్యతానందమొదవి మి - థస్సమేధ 
మానసంతోషులై యుంట- గానంబడియె. 
చ. సరసులు శాస్త్రకోవిదులు - సారకవిత్వ కళావిచక్షణుల్‌ 
గురుతరభక్తినన్లని య - కుంఠిత హర్షమునొంది వీరలీ 
శ్వర పరమీకృతింజదివి - చయ్యన నియ్యది యొల్లవారికిం 
దొరకొనునట్లు చేయుండని - తోడ్చడిరీపని నాకు నెంతయున్‌. 
చ. కృతిపతి వీరికాయువును - గీర్తియుం బుత్ర సమృద్ధి విద్యయున్‌ 
శ్రుతిపరత న్సమత్వమును - శుద్ధమతిన్సిరిం జిత్తశాంతియున్‌ 
వితరణమున్నిరంతరము - వృద్ధియొనర్చుతమంచుం (బ్రేమతో 
సతతము గోరుచుండుదుం బ్ర - శాంతిని శ్రీపతి సంస్మరించుచున్‌. 


కడప, కన్యకాపరమేశ్వరీ భవనము. 
రుధిరోద్గారి ఆశ్వయుజ శుద్ధత్రయోదశి, 
సోమవారము. 


కోవూరి పట్టాభిరామశర్థు, 
కృతికర్త. 
మటియు, 
స్‌ ఈ గంథమచ్చు వే - యింప ధనంబిచ్చి 
నట్టి పుణ్యాత్ములం - దగ్రగణ్య 
భూమింగోవూరి ప్ర - బుద్ధాశ్రమమునకుం 
గొనం బదివంద లి - చ్చిన వదాన్య 
నెల్లూరిమండలి - నల్లూరి నూకల 
పాటిరాఘవరెడ్డి - వారి తనయ 
పోల్రైెద్దివాళియం - బున నున్న సన్నపు 
రెడ్డి కోదండ్రామి - రెడ్డిగారు 


22 


44 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


గృహిణి నుబ్బమ్మయం - దిరువురి పిమ్మటం 
గన్న రంగారెడ్డి - గారి పత్ని 
పతి బహిఃప్రాణమైయున్న - పరమసాధ్వి 
యైన కమలమ్మగారి కి-ష్టార్టసిద్ధి 
యాయురారోగ్యములును ధ - ర్మాభివృద్ధి 
జ్ఞాన వైరాగ్య సుఖము లీ - శ్వరుం డొసంగు. 
శ్రీశ్రీశ్రీ 


శ్రీమహాభాగవతైకాదశస్మంధారంభ పఠనీయ పద్యావళి 
శ్రీకరమైన యొవ్వని ని - రీక్షణ మాత్రమున న్మహాద్భుతా 
నేక విలాసవైఖరుల - నీ భువనంబులు నిక్కమైన య 
ట్లే కనిపించు నెవ్వని స - కృత్మరణంబున నివ్వి వెండియుం 
జీంకటి యెండ నట్లణంగుం - జిన్మయు నావిభు నాశ్రయించెదన్‌. 
భావము కేవలాత్మ సుఖ- భాజనమయ్యుసమస్త భూతమో 
క్షావహ మార్గదర్శక స - మంచిత చింత నశేష వేద వి 
ద్యా విభవంబు ప్రాకృతుల - దాపునం జేర్చు పురాణరాజి ని 
చ్చావిధిం జేసినట్టి బుషి - సత్తముం గొల్చెద బాదరాయణున్‌. 
వ్యాసమహర్షి సెప్ప నిగ - మార్ధ మెణింగి విరక్తి బ్రహ్మని 
ష్టా సమదృష్టి గ్రుమ్మరుచు - జ్ఞాన సుధాప్రదుండై ముమూర్చు జి 
జ్ఞాసుం బరీక్షితున్‌ దయను - గాంచిన యా యవధూతమూర్తి ని 
స్రాసు శుకాఖ్యు యోగివరుం - జయ్యన సన్నిధిసేయ వేందెదన్‌. 
శిరమున లేంత చందురుండు - చేతులం బాశము నంకుశంబుం బే 
రురమునం బాప జందెములు - నొప్పగ మూషకరాజ వాహుందై 
కరగత మోదకంబు చవిం - గాంచుచుం జొక్కుచు భక్తకోటి కిం 
బరమ సుఖంబొసంగు గజ - వక్రునిం జిత్తమునం దలంచెదన్‌. 


2 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


భాగవతార్థ మంతయును - భాగవతం బొనరింపుచున్‌ (శశుతిన్‌ 
రాగము గూర్చువీణ యను - రాగపు జల్లని చూపు సర్వది 
గ్భాగముల న్వెలుంగు తను - కాంతియుం జేతుల నక్షమాలయు 
న్నైగమ పుస్తకంబలర - నామది శారద నిల్చుంగావుతన్‌. 


గోపతులందు గొల్లండును - గోపవధూమణులందు జారుండున్‌ 


బాపులయందుం గాలుండును - బాండవులందు సహాయుండున్‌ ద్విష 


45 46 


తే.గీ. 


ద్భూపులయందు శూరుండును - బుణ్యులయందు దయాస్వరూపుండున్‌ 


గ్రేపులయందుం గాపునగు - కృష్ణుంబరాత్పరు నాత్మ నెంచెదన్‌. 
నిగమ రహస్యమెల్ల ధరణి న్నెరప స్సమకట్టి కృష్ణుతో 
సుగమ పథంబు సాధులకు6 - జూపంగంజాలు ప్రసంగమెత్తి శ్రీ 
భగవ దనుగ్రహంబునకు - భక్తుల బాత్రులంజేసి యిప్పుడున్‌ 
జగతిం జరించు నుద్ధవుని - సాధుజనాగ్రణి సన్నుతించెదన్‌. 
ధరణి నవైదికంబులు మ - తంబులు పుట్టి యధర్మమెచ్చి స 
త్పురుషులు బాధనొందు తటి - భూమిని శంకరసంజ్ఞం బుట్టి యా 
పరమతముల్‌ హరించి శుభ - పద్ధతి సత్మృప నిల్పినట్టి యా 
పరమశివు న్సశిష్యు మది - భావితుం జేయుదు జ్ఞానసిద్ధికై. 
నాదబ్రహ్మసమాధిలో మహతి వీ-ణ న్మీటకే పాడుచున్‌ 
మోదంబందుచు సద్విచార పరమౌ - పో రోగిరంబుంబలెం 
బ్రోదించేయుచు దక్షపుత్తుల ధ్రువుం - బుణ్యాత్ము వాల్ళీకిం బ్ర 
హ్లాదుంటబ్రోచిన నారదున్‌ సురబుషిన్‌ - హర్షంబుతో (యొక్కెదన్‌. 
ఇక్ష్వాకు పుత్రుండౌ - నెవ్వండు దాంజేయ 

నెంచు సత్రమునకు - బుత్విజునింగ 
గురుని వసిష్టుని - గోరి యాంతడు రాక 

తడిసిన మే నని - త్యం బటంచు 


6 
శా. 
7 
శా. 
8 23 
9 


ఏకాదశస్మంధము 


నొరునిచే నాపని - నొనరింపంగని గురుం 
డెవని శపించె మే - నవనిం ద్రెళ్ల 

నామేనిం గాపాడి - యాగంబును ముగించి 
బుత్విజు లెవని మే - నిండటంచు 


దివిజులనువేండ వారల - ట్లవుత మనిన 

మర్యమని మేని నొల్ల క - మర్యవరము 

వలన నెవ్వండు జెప్పపా - టుల నడువుచు 

నిఖిల తనువులనుండు నా - నిమిం దలంతు. 

ప్రీతింగొల్చెదం గృష్ణు నుద్ధవుని గో - విందాఖ్యు నారాయణున్‌ 
జోతోం_ ధిష్టితు వేంకటేశ గురునిన్‌ - శేషాచలాభిఖ్యు ర్స 
ఖ్యాతుండౌ గురుసింహ దేశికుని భూ - మాఖ్యానమౌ (బ్రహ్మవి 
ద్యాతత్త్వంబు ననుగ్రహించిన పరా - ర్థంబౌ గురు[ేణినిన్‌. 
వేదస్మంధము బ్రహ్మమూలము చతు - ర్వి స్తీర్ణకాఖంబు శా 
కాదిప్రస్ఫుట మర్థభావకలికం - బామోద పుష్పయుని 
ర్వేదాలంబశలాటు వైక్యఫలము - ద్విగ్నామృతచ్చాయమై 
శ్రీదంబౌ ద్విజసేవ్యమై శుకవచ - గ్రీపారిజాతంబిలన్‌. 


10 


11 


12 


47 


శ్రీరామ 
శుభమస్తు అవిఘ్నమస్తు 
శ్రీరామచంద్రగురుపరబ్రహ్మణే నమః 


శ్రీమదాంధ్రమహాభాగవతము 
ఏకాదశస్మంధము 


శ్రీకరమైన యెవ్వని ని - రీక్షణమాత్రమునన్‌ మహాద్భుతా 

నేక విలాసవైఖరుల - నీభువనంబులు నిక్కమైన య 

ట్లే కనుపించు నెవ్వని స - కృత్తురణంబున నివ్వివెండియుం 

జీంకటి యెండన ట్లణంగుం - జిన్మయు నావిభు నాశ్రయించెదన్‌. 1 94 


శా. ప్రీతిన్‌ భాగవతంబు నాంధ్రమున ని - ర్మింప దొరంకొంటి నా 

చేతం గాకయు నోగణాధిపతి నా - చిత్తంబున న్నిల్చి యే 

రీతి న్నాకృతిం బూర్తిసేసెదవొ ని - ర్విఘ్నంబుగా నీదయా 

పోతం బెక్కి తరింతు నీజలధి వా - క్సూర్తిం బసాదింపవే. 2 
క. తల్లీ శారద నీదయ 

వెల్లిగొనంగ భాగవతము - వివరింపుచు నా 

యుల్లమున నిలిచి యెడపక 

సల్లలితోక్తులను గూర్చు - సరణి యొసంగవే. 3 
వ. అని యిష్టదేవతా ప్రార్థనంబొనర్చి 


48 


2 


ఆ.వె. 


ఏకాదశస్మంధము 


బడగణనాటి క -న్నడ బ్రాహ్మణుండు బు 

గ్వేది విశ్వామిత్ర - విదితగోత్రుం 
డాశ్వలాయన సూత్రుం - డైన కోవూరి రా 

ఘవశర్శకు సుపుత్రుం - డవని వెలసె 
నారాయణాఖ్యుండు - వారికిం దనయుండు 

వేంకటరమణ నా - మాంకితుడు 
వారికింగల్లిరి - నారాయణమ్మ యం 

దేవురు పుత్రులం - దేనొకండ 
గరిమనుద్ధవాది - గురు పరంపరయందు 
భూమవిద్యచేం బ్రా బోధమొంది 
నట్టివాండనగుచుం - బట్టాఖిరామాఖ్య 
వెలసినాండ సాధు - విహితమతిని. ర్‌ 
ఇట్టి నేను గంగాది నానాపుణ్యతీర్థసుస్నాతపరిపూతుండనై యొక్కనాం 
డస్మద్దురుపరంపరాగత భూమవిద్వాసర్వస్వం బగు 
శ్రీమహాభాగవతైకాదశస్మంధంబుం దలంచి 6 
భాగవతంబు మేటిగద - వ్యాసమహర్షి పురాణకోటి నం 
దాగమసారమైన పర - మార్ధముం దెల్లముగాంగందెల్పు నీ 
భాగము దీని నాంధ్రమున - వ్రాసిన పెద్దలు మూలసంగతం 
బౌగతింబోవమిన్‌ సరిగ - నాంధ్రముసేయుట మేలుదానికిన్‌. గ్‌ 
అదియు శ్రీకృష్ణ భగవదవతార సమాచరిత నిఖిల జగత్సావన క్రీడారూప 
ప్రవృత్వనువర్ణన పరంబగు దశమస్మంధంబున కవ్వలిదై యుపరత 
నిజయోగమాయా వైభవంబగు నా శ్రీకృష్ణ పర[బ్రహ్మంబు భక్తజనా 
నుగ్రహంబు కొబకు నాత్మతత్త్వంబుపదేశించి క్రీడార్థంబుగా భూతలంబున 
నవతరించిన దేవతలగు యాదవులను మౌసలవ్యాజంబున సంహరించి 
వారికిం దత్తదధికారప్రాప్తి నొసంగి (బ్రహ్మాది సురనికరం బభ్యర్థింపం 
దానాత్మవ దారోవాణం బొనరించుటను వర్థించునది యగుట 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 49 


న్నివృత్తివర్ణనాత్మకంబై యుండు. అందు మొదల వైరాగ్యోత్సాద నార్థంబుగా 
నత్యున్నత విషయనుఖంబులను ననిత్యంబులని బ్రాహ్మణ శాపాపదేశంబున 
నైన యాదవక్షయం బభివర్ణింపంబడియె. పదంపడి విదేహార్షభ సంవాదంబు 
నను శ్రీభగవదుద్ధవోపదేశమందును సపరికరపరమాత్మ తత్త్వనిరూపణం 
బొనరింవంబడియె. కావున నియ్యది నకలోవనిషత్సారభూత 
శ్రీమవోభాగవతనుధానిధి నిర్మథన సముధ్ధృతా మృతకలశంబై 
పరమపావనంబై యొప్పు. 8 
దీని నాంధ్రంబుసేయ నేం - బూనుటెల్ల 

యీగ గరుడుని వెంబడి - నేంగంజూచు 

టైన శ్రీహరికృప నా క - నూనమైనం 

గలుగునే దుర్లభంబైన - కార్యమెందు. 9 
అని నిశ్చయించి. 10 
పోతనంగాను భాగవత - మూలము సాలనియట్లు శ్రీపతి 
ఖ్యాతినింబెంచిపెంచి వివి - ధాద్భుత లీలల వ్రాయ సత్మవి 

(బాతము నాదుపూన్న్మి హరి - భక్తి జనించినదౌటం (బేముడిం 
జూతురుగాక యేకొజంతం - జూడక మన్ననంజేసి యీకృతిన్‌. 11 
అని సుకవిజనంబులం బ్రార్ధించి (గంథరచనారంభంబున కుద్యమించి యీ 
కృతిరత్నంబు.6 బరిగ్రపాంవ౦ బూర్వ(గంథంబెల్ల నాలకించిన 
శ్రీరామబ్రహ్మంబే పరమపాత్రంబని మనంబునం దలపోసి. 12 


-: షష్ట్రంతములు :- 
రామునకు నయోధ్యాపుర 
ధామునకు నభీష్టదాన - తర్చితమౌని 
సోమునకు నఖీలదనుజ వి 
రామునకును నవ్యకంధ - రశ్యామునకున్‌. 13 
నిత్యునకు సకలలోక 
స్తుత్యునకు విదారితారి - సుతకృత్యునకున్‌ 


25 


50 


తే.గీ. 


2 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


మత్యుచితస్తాత్వికాత్యౌ 
న్నత్యున కనురాగభరిత - నతభృత్యునకున్‌. 14 
ధీరునకు దైత్యరాట్సం 
హారునకు గృహీత శబరి - కాహారునకున్‌ 
దారుణభార్గవబల దు 
ర్వారునకు మహాద్భుతాహ - వస్వ్వైరునకున్‌. 15 
సమర్పితంబుగా నాయొనర్పంబూనిన శ్రీమదాంధ్రమహాభాగవ 
తైకాదశస్మంధంబునకుం గథాక్రమం బెట్టిదనిన నట్లు భూభారావతరణంబును 
భక్తానుగ్రహంబును నిమిత్తంబులుగా భువి నవతరించిన శ్రీకృష్ణ 
పరబ్రహ్మంబు లోకానుగ్రహంబు కొటి కిలం జరియించిన తెజంగెల్ల 
నభీవర్ణించి శుకయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రు నవలోకించి మటియు 
నిట్లనియె. 16 
రాముండును దాను యాదవ - ప్రకరములను 
గూడి దైత్యులనెల్లం జ - క్కాడి శౌరి 
బలితమగు నొక్కకలహంబు - గలుగంజేసి 
భూమి భారంబునెల్లను - బోవనడంచె. 17 
మాయజూదం బప - మానకృత్యములు ద్రౌ 

పదింగేశపాశంబు. - బట్టి సభకు 
లాగుట లక్కయి - ల్లాల్బుట విషమిడు 

టాదియౌ ధార్తరా - (ష్టాపకృతుల 
కలిగిన పాండవే - యుల నిమిత్తంబుగాం 

గొని వారికిని వీరి - కనుంగులైన 
రాజరూపంబుల - రాక్షసకోటుల 

భారతాహవభూమిం - జేరం దివిచి 
యఖిలలోక భయావహం - బైన రణము 
నందు వారలనెల్లను - హతులంజేసి 


తే.గీ. 


2 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 51 


భూమిభరమెల్లనుడిపి ని - స్సీమమహిమం 
గాల రూపుడు కృష్ణుండు - లీలసలిపె. 18 
భూమికి భారమైన నృప - పుంగవులన్‌ మణి వారి సేనలన్‌ 
స్వామి స్వబాహుగుప్త యదు - నాథులచే నిరసించి యెంచె నేం 
డీ మహిభారమెంత పొలి - యించిన నింకనుం బోవ దౌర యు 
ద్దామబలుల్‌ యదూద్వహు లు - దారులజయ్యులు నిల్చియుండుటన్‌19 
అతిబలసంయుతుల్‌ మదను - యాయులునైన యదుప్రవీరు లీ 
క్షితి నింక నేరిచే నయినం - జేద్చడ రట్లగుటన్‌ వెదుళ్ల ను 
ద్దతమగు వహ్ని యా పొదరు - దగ్గ మొనర్చిన యట్లు వీరిలో 
నతిశయవైరముంజొనిపి - యందజనుం బొలియించి యేంగెదన్‌. 20 
అనుచు మదినిశ్చయించి స - త్య ప్రతిజ్ఞాం 
డీశ్వరుండు బ్రాహ్మణోత్తము - లిచ్చినట్టి 
శాపమే కారణంబుగా - స్వకులమెల్ల 
సంశయింపక తా నుప - సంహరింబె. 21 
ఏ తనలావణ్య - మీక్షించు కన్ను లిం 
కెందును లావణ్య - మెటుంగకుండు 
నే తనమధురోక్తు - లెద దలంచినం జిత్త 26 
మన్యోక్తులాలింప - నరుగకుండు 
నే తనపదముద్ర - లీక్షించువార లిం 
కెందు నేమియుంజేయ - నెఖుంగకుందు 
రే తనతత్త్వంబు - నెటింగిన ధన్యులెం 
దేనియు నన్యంబు - నెజుంగకుందు 
రట్టి తనదివ్యకీర్తి ని - త్యముగ భూమి 
నెజపి తనవార లనితర - నిష్టంజేసి 
భవము దాంటుదు రతిసుల - భముగననుచు 
నరిగె నిజపదమునకు నా - రాయణుండు. 22 


వ. అనిన రా జిట్లనియె 28 


52 


ఉ. ఆగమమార్గముం గడవ - రర్గుల కేదియు నీయనోడ ర 
భ్యాగతులైన పెద్దల క - నారతముం బరిచర్య సల్పుచున్‌ 
భాగవతప్రధానులయి - వర్తిలు వృష్టికులాగ్రగణ్యులం 
దేగతి విప్రశాప ముద - యించె మహాత్మ యెజుంగంబల్బవె. 24 
తే.గీ. సజ్జనుల కట్టిశాప మే - సరణి వచ్చి 
నేమనుచు విప్రులు శపించి - రేకచిత్తు 
లైనవారలలో భేద - మయ్యె నెట్లు 
వివరముగ నాకు దెల్పవే - విప్రవర్య, 25 
వ. అనిన శుకయోగీంద్రుం డిట్లనియె 26 
ఉ. _ సుందరవస్తుకోటు లొక - చోట నమర్చిన యట్టులొప్పు మే 
నొంది సుమంగళంబులగు - నుత్తమకర్శ్మము లాచరించి గో 
విందు6ం డవాప్తకాముండు ప - విత్రయశుండయి ద్వారకాపురం 
బందు వసించి యాత్మకుల - మంతయుంద్రుంపందలంచె నాత్మలోన్‌. 27 
వ. ఇది భూభారశేషంబగు యాదవకులం బుపసంహరింప నీశ్వరునకుం 
బొడమిన స్వతంత్రంబగు నిచ్చామాత్రంబు దానివలనం గలిగిన విప్రశాప 
ప్రకారంబు వినుము. పుణ్యావహంబులును, నత్యంత సుఖ(ప్రదంబులును 
సకల పాపాపనోదకంబులు నగు విధివిహిత వివిధకర్మంబు లొనరించువాం 
డై శ్రీకృష్ణదేవుండు విశ్వామిత్రుండు నసితుండు.6 గణ్వుండు దుర్వాసుండు 
భృగువు నంగిరసుండు గాశ్యపుండు నత్రి వసిష్టుండు వామదేవుండు 
నారదుండు మున్నగు మహామునుల రావించి నిర్వర్తితాభీప్పిత కర్మకలాపుండై 
యదుకుల సంహారక రూపంబున వసుదేవునింటనుండి యమ్ముని జనమ్ముల 
నచ్చటి కనతిదూరమ్ముననుండు పిండారకమ్మను తీర్ధవిశేషమ్మున కనిచె. 
వారునుం జనుచుండ మార్గమధ్యంబున. 28 


-: ముసలోత్పత్తి ప్రకారము :- 


క ఆడుచుం బాడుచు నొండొరుం 
గూడి నగుచు యదుకుమార - కులు దమలోనం 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


(గీడాపరులై కొండొక 
వేడుక సల్పంగందలంచి - విధిచోదితులై. 


ఉ. జాంబవతీ తనూభవుని - సాంబునింజేరంగంబిల్పి వాని ని 
కృంబుగందోచునట్టులొక - గర్భిణిగా సవరించి మౌనిబృం 
దం బరుదెంచుచక్కటికి - దానినిం దోడ్మొనిపోయి వారి పా 
దంబులు నెన్నాసల్‌ దవుల - దండముంబెట్టంగం జేసి వారితోన్‌ 


చ. _ అవితథ దివ్యదర్శనుల - రౌ మునులార దయన్‌ వచింపుం డీ 
యువతికి నేమిపుట్టుం దన - యుంగనంగోరెడి నీప్రపూర్ణ గ 
ర్భవతి విలజ్ఞితాత్మయయి - పల్మగనేరదు మిమ్ముంజూచి యీ 
వివరము మమ్ము వేండుమనె - భీరువు దీని ననుగ్రహింపుండీ. 


తే.గీ. అనుచు నవినీతులై విన - యాభినయము 
గదుర వేడిన మునులు ని - క్కృంబెటింగి 
కుపితులై మూఢులార మీ - కులముంద్రుంచు 
ముసలమునుంగాంచు నిది యని - పోయిరధిప. 

చ. _ అదివిని బాలురాత్మల భ - యంపడి యప్పుడెపోయి సాంబు పే 
రుదరము విప్పియందు గని - రొక్వమహాముసలం బయోమయం 
బదిగని యేమిసేసితి మ - హా దురదృష్టులమైతి మేమియం 
డ్రిది విని లోకులెల్ల మము - నెట్లింక నం చతి విహ్వలాత్ములై. 


చ. ముసలము నింటి3త్తికొని - పోయి పదంపడి దానింగొంచు రా 
జ సభకునేంగి యాదవుల - సన్నిధి దానినింబెట్టి బాలకుల్‌ 
పససెడి వాడుమోములందపస్వుల శాపము హేతువంతయున్‌ 
వెస నెటిగించి రందజును - విస్మితులై వెజింగంది చూడంగన్‌. 

వ. అంత 

తే.గీ. ముసలమును జూచి బ్రాహ్మణా - మోఘశాప 
వార్తవిని ద్వారకాపుర - వాసులెల్ల 


53 


29 


30 


31 


32 


34 
35 


27 


54 


2 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


యదుకులాంతక హేతు వి - య్యది యటంచు 
నధికవిసయ భయవిహ్వ - లాత్ములైరి. 36 
అంత నాముసలంబు - యదుకుల ప్రభుం డుగ 
సేనుండు వొడిసేసి - శిష్టఖండ 
మును జూరమును నంబు - ధినినీటం గలిపించె 
నాఖండమొక్క మ - త్యంబుమింగె 
నాచేంప యన్యమ - త్య్యంబులతో వలం 
బడె బెస్తలది బోయ - వానికమ్మ 
నతండు దద్దర్భస్థ - మగు లోహఖండంబు 
నమరించెందనదు బా - ణా(గమందు 
పొడియు నంబుధి తరగలం - బడిపయోధి 
యొద్దునకుంగొట్టు కొనివచ్చి - దొడ్డతుంగ 
లుగ మొలిచి రేవునిండ న -ల్లుకొని యుండె 
నేమనంగవచ్చు రాజేంద్ర - యీశ్వరేచ్చ. 37 
భగవంతుడు సర్వజ్ఞుం 
డగు శ్రీకృష్ణుండు సమర్భుం - డయ్యును గాలుం 
డగుట మజలింప కాగత 
మగు బ్రాహ్మణశాప మాత్మ - ననుమోదించెన్‌. 38 


అని మజియు శుకయోగీంద్రుం డిట్లనియె ని ట్లఖిలయాదవ సంక్షయంబుం 
బ్రతీక్షించుచు శ్రీకృష్ణదేవుండు ద్వారకాపురంబునం గాంపురంబున్న 
సమయంబున 39 
హరిబాహుబలముచేతం 

బరిరక్షితయిన ద్వార - వతి నైకత్ర 

స్థిరవాసుండు నారదుందుం 

జిరకాలము నిలిచెంగృష్ట - సేవాపరుండై. 40 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము ర్‌ర్‌ 


నిరతము సురవరులను సు 

స్థిరభక్తిం గొలుచుచుండు - శ్రీకృష్ణపదాం 

బురుహంబుం గొల్వండే నరుం 

డురుమృత్యుగ్రస్తు డంగ - యుక్తుండు ధరణిన్‌. 41 


-; వసుదేవ నారదసంవాదము :- 


అట్లుండి నారదుం డొక్కనాండు వసుదేవు మందిరంబునకుం జనిన 
నాతండును నాదేవర్షిప్రవరు నుచిత ప్రకారంబునం బూజించి సుఖోపవిష్టుం 
గావించి నమస్మరించి యిట్లనియె. 42 
భక్తులు మహాత్ములగు తాము - వచ్చుటెల్ల 

జీవకోట్లకు క్షేమంబు - సేయుకొజకె 

బిడ్డలను దల్లిదండ్రులు - ప్రీతింజూడ 

వచ్చునట్టులె మీరలు - వచ్చు టనఘ. 483 
దేవతలు సేయు సరకృతి 

తోవచ్చును భూతములకు - దుఃఖము సుఖముం 

గేవల సుఖమేయగు స 

ద్భావులు సాధువులు తాము - దయసేయుటచేన్‌ 44 
ఎవరేరీతిం దమున్‌ భజింతురటులే - యీ నేర్తురవ్వారి క 
ర్మవశత్వంబున దేవతల్‌ ఫలములన్‌ - మైనీడ మేనెట్టు ల 

ట్లవశంబై చలియించు భాతిం దమబోం - ట్లౌ సాధులన్నన్‌ దయా 
వివశుల్‌ దీనులపట్ల మీకరుణ యు - ద్వేలంబు మౌనీశ్వరా 45 
అయినన్‌ సాధుజనాగ్రగణ్య మిమునేం - బ్రార్ధించెదన్‌ శ్రీహరి 
ప్రియముల్‌ ధర్మములేవి(శ్రద్ధనెవి దా - వించున్‌ బ్రశంసించుచున్‌ 
గ్రియలంజేయుచు మర్ష్యుండెందుం గనినన్‌ - భీతిప్రదంబై సుదు 
రయమౌ సంసృతింబాయుందెల్పంగదె వా - త్సల్యంబు నిండారంగన్‌46 


28 


56 


ఏకాదశస్మంధము 


మునుమాయాపరిమోహితుండనయి నేం - బూజించితిన్‌ శ్రీహరిన్‌ 
ఘనసంసారవిమోచనున్‌ భువింబ్రజా - కాముండనై ముక్తిం గో 

రను నానావ్యసనంబు భీకరము దు - ర్వారంబు సంసార మే 
యనువొప్పందరియింతునిప్పుడెయనా - యాసంబుగా మీదయన్‌. 47 


వ. ఆనతిచ్చి నను ననుగ్రహింప మీరే యర్షులరని విమలమతియగు నన్వసుదేవుండు 


తే.గీ. 


తే.గీ. 


2 


వేడిన శ్రీహరి గుణజ్ఞాపకంబులగు నావచనంబు లాలించి దేవర్షి 
పుంగవుండగు నారదుండు సంతుష్టాంతరంగుండై యిట్లనియె. 48 


యదుకులోత్తమ మంగళా - యతనములును 

పరమపావనములు భాగ - వతములైన 

ధర్మములు వినంగోరితి - తత్పరమగు 

నీదు నిశ్చయమొప్పునో - నిర్మలాత్మ. 49 
వినినన్‌ మదింజింతించిన 

ననుమోదించినను మిగుల - నాదరమునం జే 

సిన నీ సద్ధర్మము పా 

వనుల నపుడె సేయు నెట్టి - పాపాత్మకులన్‌. 50 
నీదు ప్రశ్నంబుచే నేడు - నాదుచిత్త 

మందునిల్సితి దేవు ది - వ్యప్రభావు 

నాధ్యుభగవంతు నారాయ - ణాభీధానుం 

బరమకల్యాణు భువన పా - వనచరిత్రు. 51 
అని నారదుండు వసుదేవునకు భాగవతధర్మంబు లుపదేశించువాండై యదూద్వహా 
వినుమిందులకు నొక్క పురాతనేతిహాసంబు గలదది విదేహర్షభ సంవాదంబునాం 
బరగు దాన నీవడిగిన యర్థంబు దెల్లంబగునని యిట్లనియె 52 


-; విదేహర్షభసంవాదము వా 


ఘనుండు స్వాయంభువ - మనువున కుదయించె 
సుతుందొక్కరుండు ప్రియ - వ్రతుండనంగ 


తే.గీ. 


2 


ఆ.వె. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 57 


నతనికి నాగ్నీధ్రుం - దాత్మజుం డతనికి0 
నాభినా జన్మించె - నందనుండు 
వానికి బుషభుండు - వరపుత్తుం డనివింటి 
వదిమోక్షధర్శంబు - లవనినెజుంగ 
నవతరించిన విష్ణు - నంశమం డ్రతనికిం 
బుత్రులు నూర్వురు - పుట్టిరవని 
వారలెల్లను వేద స - ర్వస్వవిదులు 
వారిలోపల జ్యేష్టుండు - భరతుం దనంగ 
భాగవత ముఖ్యుందయ్యె ae వర్షమతని 
పేర భారతవర్పమై - వెలయుచుండు. 58 
భరతుండు దనతండ్రి - పాలించుచుండిన 
రాజ్యంబునేలె ధ - ర్మంబుతోడం 
(గతుశతంబొనరించె - సుతపంచకముంగనె 
నన్నిభోగమ్ములు - ననుభవించె 
నంతరాజ్యమురోసి - యాసలు దెగంగోసి 
యిలువాసి యడవికి - నేంగియందు 
సువిరక్తుండై తప - స్సున హరిమెప్పించి 29 
మృగశాబకంబు ని - మిత్తమగుచుం 
దపము విఘ్నమైనం - దలంకి యసంగుండై 
మూడుం జన్మములకు - ముక్తుందగుచు 
సకల యోగిగమ్య - శాశ్వతస్థానమౌ 
విష్ణు లోకమొందె - విమలయశుండు. ర్‌4 
అతని తమ్ములలోంద్రొమ్మండ్రు (బ్రహ్మోవర్తాది నవఖండాధిపతులైరి. 
ఎనుబదియొక్కం డ్రజనాభంబనం బరగిన యీ భారతవర్షంబునం 
గర్మమార్గ(పవర్తకులగు (బ్రాహ్మణులైరి. మిగిలిన తొమ్మం[డ్రును 
బరమార్ధనిరూపకులు నాత్మాభ్యాసకృత[శ్రములు నాత్మవిద్యాపారంగతులు 
దిగంబరులు మహానుభావులు నగు మునులైరి. వారు కవి హరి 


58 ఏకాదశస్మంధము 


యంతరిక్షుండు ప్రబుద్దుండు పిప్పలాయనుండు నావిర్హోత్రుండు ద్రమీకుండు 

చమనుండు గంభాజనుండు ననం్రసిద్దులై. ర్‌ర్‌ 
తే.గీ. సదసదాత్మకమగు ప్రపం - చంబునెల్ల 

నాత్మకు ననన్యమౌ నీశ్వ - రాకృతిగను 

సర్వసమనిర్మలాత్మ ద - రృనముగలిగి 

జగతిం జరియించుచుండిరి - స్వైరవృత్తి 56 
వ. ఇట్లెందును నడ్డులేక యభథేష్టంబుగా సురసిద్ధసాధ్యగంధర్వయక్షనరకిన్నర 

నాగలోకంబులందును ముని చారణ భూతనాథ విద్యాధర ద్విజగోలోకంబు 

లందును నసంగులై సంచరించుచుండు వారొక్కనాం డీభారతవర్షంబునందు 

జనకవంశసంభవుండు మహాత్ముడు నగు నిమియను విదేహుండు 

బుషులతోడ ననుష్టించుచున్న సత్రయాగంబునకు దైవయోగంబున వచ్చిన. 

57 

తే.గీ. భానుసంకాశులగు మహా - భాగవతుల 

వారి గనుంగొని నిమియును - వహ్నిగణము 

బుత్విజులు విప్రకోటి యు - బ్రీతిసంభ 

మములతో లేచి నిలిచిరి - మానవేంద్ర. ర్‌రి 
ఉ. అంత విదేహుం డామునుల - నచ్యుత భక్తులుగా నెతింగి య 

త్యంతము హర్షమొంది యుచి - తాసన సుస్థితులంబొనర్చి యే 

కాంతరతిన్‌ సపర్యలిడి - యాత్మరుచి న్వెలుంగొందుచుండు నా 


శాంతుల బ్రహ్మపుత్ర సద్భ - శవ్రతనిష్టులంజూచి ప్రీతితోన్‌. 59 
వ. వినయ వినమితగాత్రుండై యిట్లని విన్నవించె. 60 


క. తామామధురిపు సన్నిధి 

నేమజకుందెడి మహాత్ము - లే యని తలంతున్‌ 

స్వామికి భక్తులు లోకము 

లోముటకై సంచరించు - చుందురు గాదే. 61 
చ. జని మరణప్రవాహమగు - సంసృతి మున్గుచుందెలుచుండు జీ 

వునకు లభీంపవచ్చుం దను - వు ల్వివిధంబులు వానిలోన నెం 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


చ నిమిషనాశియైనను న - సాధ్యము మానవజన్మమందు నె 
వ్వనికిని దుర్లభంబు భగ - వత్రియభక్తుల దర్శనంబిలన్‌. 
కాన నత్యంతహితమేది - మానవునకు 

నానతీయంగ వేండెద - మనఘులార 

యరయ సంసారమున నిమి - షార్ధమైన 

సాధుసంగంబు పెన్నిధి - సాటిగాదె. 

ఎవి యనుష్టించు భక్తున - కీశ్వరుండు 

ప్రీతుండై యిచ్చుందన్నైన - విప్రలార 

యట్టి భగవంతుధర్మంబు - లానతిండు 

వాని నేమెల్ల వినందగు - వారమేని. 

అని విదేహుండు దము నిట్టు - లడుగుటయును 
నామహత్తము లప్పు డా - భూమినాథు 

బుత్విజులను సదన్యుల - నెల్లంజూచి 

చిత్తములమెచ్చి యిట్లని - చెప్పి రెలమి. 


59 


62 


63 


64 


65 


వ. వారిలోం గవియును మహాత్ముండు నరుల కెయ్యది యాత్యంతిక క్షేమంబగు 


చ. 


తే.గీ. 


భాగవతధర్శ్మం బది యెతింగించువాండై యిట్లనియె. 

సకల విపత్సముద్రమగు - సంసృతియందునసన్మయంబు దే 
హకముఖమెల్లం దానని ప - రార్థమెజుంగ కనారతంబు ధీ 
వికలతనెంచు వెంగలికి - భీతిసమస్తముంబాప శ్రీహరి 
ప్రకట పదాబ్దసేవయె తి - రంబగు సాధన మొండులేదింకన్‌. 
తన్ననాయాసముగం బొందం - దగినవనుచు 

నజ్ఞులకు నేయుపాయంబు - లానతిచ్చె 

నీశ్వరుండవె నరులకు - హితములైన 
భాగవతధర్శ్మములటంచుం - బరగ నెజుంగు. 

ఈ ధర్మంబుల నాశ్రయించిన నరుం - డేవేళ నేవిఘ్నమున్‌ 
బాధన్‌ బొందక శీఘ్రకాలమున ని - ర్వాణంబుం దానొందు స 


66 


67 


68 


30 


60 


2 


తే.గీ. 


2 


ఏకాదశస్మంధము 


న్మేధన్‌ వానింజరించుచోం దెలివిలే - మిం గాలమున్‌ మీజఖుటన్‌ 
బాధల్గల్లవువాండు శ్రీహరికృపన్‌ - సంసిద్ధినొందున్‌ వెసన్‌. 
నరుడు తన కనులు రెండును 
బరగన్‌ మూసికొని త్రోవ - బరువిడినను శ్రీ 
హరికరుణగలుగ జాజక 
ధరంగూల కతండు తావు - దప్పకసేరున్‌. 
కాయంబుతోంజేయు - కార్యంబులెల్లను 
నోటనాడుచునుండు - మాటలెల్ల 
తన మనస్సునంగల్లు - తలంపు లన్నింటిని 
బదియింద్రియంబుల - పనులనెల్ల 
బుద్ధిలోనుండెడు - పూనికలెల్లను 
జిత్తంబు నందలి - చింతలెల్ల 
నవశతం దనతొంటి - యభ్యాసబలమున 
నగుచుండు పనులు స - మస్తములును 
వైదికంబులొ లౌకిక - వర్తనములొ 
యేవి తాంజేయు నవియెల్ల - నీశ్వరునకుం 
దానొనర్శెడు సేవంగా - ద్రఢిమంజేయ 
నఖీలమును భాగవతధర్మ - మగు నరేంద్ర. 
ఈశ్వరుసన్నిధి - నెడంబాయ నాతని 
మాయచేం బురుషుండు - మజచు నతని 
దానిచే దేహంబు - దానని తలంచు నా 
తలంపుచే భీతి యు - త్పన్నమగును 
కావున నీమాయం - గల్గిన భయము వా 
యంగ బుద్ధిమంతుం డ - నన్యభక్తి 
గురువె దైవంబని - గుటిగల్లి వారిచేం 
దానెలింగినరీతిం - దప్పకుండ 


69 


70 


71 


ఆ.వె. 


ఆ.వె. 


2 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 61 


భావమందునెపుడు - భగవంతుని భజించి 
జగముందత్స్వరూప - ముగనె చూచి 
భయములెల్లంబాసి - భవబంధముక్తుండై 
పరమసుఖమునొందు - ధరణి యందు 72 
లేనిది యయ్యు నున్నయటు - లే పొడకట్టు జగంబు సూచు న 
వ్వానికి నవ్యమైన క్రియ - స్వప్న మనోరథ సృష్టియట్లు త 
న్మానసవృత్తి మాత్రమది - మానక కర్మమొనర్స మానంగా 
బూనుమనంబు నిల్చిన ప్ర - బుద్దునకున్‌ భయమెల్లం దీజెడిన్‌. 78 
అవనిశుభములైన - హరిజన్మ కర్మ చా 
రిత్రములను వినుచుం - గృష్టనామ 
గీతగానపరత - భీతిలజ్జలమాని 
సంగముడిగి తిరుగు - సాధువెపుడు. 74 
ఈరీతినెపుడు నా - త్మేశ్వరుండగు విష్ణుం 
బేమమీజియగను సే - వించుచుండు 
భక్తాగ్రగణ్యుండు - భగవంతునామంబు 
లుచ్చరించుచును బే - మోద్దమమునం 
జిత్తంబు గరంగి వి - స్మృత బాహ్యలోకుండై 31 
హరిసిక్కె నాకని - యట్టనవ్వు 
నింతకాలము నన్ను - నెంచ వైతివటంచు 
గట్టిగానేడ్చు నుత్మంఠ నజచు 
నన్ను రక్షించు మాయయ్య - నిన్ను మజవ 
ననుచు గీతములనుబాడు - హర్షమెసంగ 
నింక నాకేమి గెల్చితి - నీభవంబు 
ననుచు వెళ్టియుంబోలి నృ - త్యంబొనర్చు. 75 


వ. మజియు నతండు. 76 


తే.గీ. 


జ్యోతులను వ్యోమముఖమహా - భూతములను 
(బ్రాణులను దిక్కులనుం జెట్లం - బర్వతముల 


62 ఏకాదశస్మంధము 


నదుల జలధుల మజియు న - న్యముల విష్ణు 

మూర్తిగ ననన్యభక్తితో - యొక్కుచుండు. 77 
చ. హరిభజియించు భక్తునకు - నబ్బునొకప్పుడె విష్ణుభక్తియున్‌ 

హరినిజరూప విస్ఫురణ - మన్యపదార్థ విరక్తి మూండునున్‌ 

బురుషుని భుక్తికాలమున - ముద్దకు ముద్దకు దుష్టి పుష్టి క్షు 

ద్విరమణమీత్రయంబునొక - వేళనె గల్లుచునుండుకైపడిన్‌. 78 
తే.గీ. ఇంచుకించుకగానైన - నిట్లుభక్తి 

వదలకెప్పుడు సలుప నా - వాసుదేవు 

కరుణ నామూండు సుగుణము - ల్లలిగియంతం 

బరమశాంతిని బొందు నా - భాగవతుడు. 79 
వ. అనిన విని నిమి మహాత్మా మానవులయందు భాగవతులన నెట్టివారు? వారి 

ధర్మంబులు స్వభావంబులు నెట్టివి? వారెట్టి వర్తనంబున భగవత్రియు 

లయ్యెద రెటింగింపుమని వేంయటయు హరియును మహానుభావుండిట్లనియె. 

80 

తే.గీ. అఖిలభూతంబులందుండు - నాత్ముండతండె 

(బ్రహ్మమనియును నాపర - బ్రహ్మమందు 

నఖిల భూతంబు లారోపి - తాకృతులని 

పరంగ గనువార లుత్తమ - భాగవతులు. 81 
క. భగవంతుని యెడంబేమము 

భగవత్పరులయెడమైత్రి - బాలిశులయెడం 

దగుకృప రిపుల కుపేక్షయు 

మొగింజూపెడువారు మధ్య - ములు భక్తులలోన్‌. 82 
క. హరి విగహంబునే త 

త్సరతం బూజించు నెవడు - తద్భక్తుల యం 

దొరులందు శ్రద్ధలేకా 

నరుందభినవభక్తుండని య - నంబడు నవనిన్‌. 83 


తే.గీ. 


2 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


విషయములనెవ్వం డింద్రియ - వితతి ననుభ 
వించుచుండియు వానిచే - ద్వేషహర్ష 
వికృతులొందక సకలంబు - విష్ణుమాయ 
గాంగను నతండె యుత్తమ - భాగవతుండు. 
శ్రీహరినెప్పుడుం - జింతించు ధర్మమం 
దేమజకుండుట - నేఘనుండు 
శారీరధర్మముల్‌ - జన్మనాశంబులు 
నైంద్రియ ధర్మ మా - యాసపడుట 
ప్రాణధర్శంబులౌ - నాంకలి దప్పులు 
మానసధర్మమౌ - మహితభయము 
బుద్ది ధర్మంబు సమిద్ధ తృష్టయు నను 
ప్రచుర సంసార ధర్మముల వలన 
మోసపోవక వికృతిని - బొందకుండ 
నిత్యసుఖలస్ధిందృప్తుడై - నెగడుచుండు 
నట్టి భగవత్సరుండు శు - ద్ధాంతరంగుం 
డ(గగణ్యుండు భాగవ - తాళియందు. 
కోరికలు నుద్యమంబులుం 
దోరపువాసనలు6 జూడం - దొడరి పొడమవే 
నారాయణపరునం దా 
ధీరుండు భాగవత సంత - తిని ముఖ్యుడగున్‌. 
జన్మకర్మ వర్ణాశ్రమ - జాతిసంగ 
మెవని కిది నాయది యటంచు - నెపుడు గల్ల 
దీతనువుం దాననుచు నెవ్వం - డెపుడు నెంచం 
డతండె భగవ(త్రియుండు ధ - న్యాత్ముండవని. 
తనది పరునిది యిది యని - ధనములందుం 
దనువులందును నెవనికిం - దలంపు గలుగ 


63 


84 


రి5 


86 


87 


32 


64 ఏకాదశస్మంధము 


దఖిల భూతసముండు శాం - తాత్ముండెవ్వం 

డట్టివాయడగు భాగవ - తాగ్ర్యుండవని. 88 
చ. భువనములెల్ల నేలంగల - భోగమొసంగిన నెవ్వండాత్మలోం 

దవిలి క్షణార్ధమైనను శ్ల - థంబగు భక్తి నవశ్యచిత్తులౌ 

దివిజులు సైతమున్‌ వెదకు - దివ్యము శ్రీహరిపాదపంకజం 

బువిడిచి నిల్వండాతండగు - ముఖ్యుడు భాగవతా[గ్రగణ్యులన్‌. 89 
శా. _ఏపుణ్యాత్ముని చిత్తమందు హరి స - ర్వేశుండు పాదాబ్దమున్‌ 

మోపం దన్నఖచంద్రికాప్తి గత స - మ్మోహంబు శాంతంబు ని 

స్తాపంబై యది వెల్లు నట్టి హరిభ - క్తశ్రేష్టు చిత్తంబునం 

దాపం బెట్లుదయించు వెన్నెలను మా - ర్తాండప్రభల్లల్లునే? 90 
చ. అవశముగం దలంచిన న - ఘాళి నడంచు మహాత్ముం డీశ్వరుం 

డెవని హృదంతరంబున ని - జేచ్చ వసించుచు నందుం బ్రేమపా 

శవితతిచేత నాత్మపద - సారసయుగ్మము బద్ధమౌట దా 

ని విడువకుండు నాతం డగు - నిక్కము భాగవతా[గ్ర్యుండీధరన్‌. 91 
వ. అనిన విని యా విదేహాగణి సంతుష్టహృదయుండై భక్తియోగప్రతియోగిని 

యగు మాయరూపం బెజుంగంగోరి యిట్లనియె. 92 
తే.గీ. మాయికులంగూడ మోహింపం - జేయునట్టి 

మాయ యాధార్థ్య మెజుంగ మా - మానసముల 

నిచ్చ జనియించెం బరమ మౌ - నీంద్రులార 

దానిం దెల్పుండు మేమది - దాంటుకొఅకు 93 
ఉ. దారుణమైన సంసరణ - తాపముచేం బరితప్పండన్‌ మహా 

ఘోర కరాళ మృత్యు ముఖ - కూప నిపాత విభీత చిత్తుండన్‌ 

దా రిపుడిచ్చు శ్రీహరి క - థాసుధ మత్పరితాప భీతి ని 

స్తారక మెంత ద్రావినను - జాలదు నాకు మటింత గోరెదన్‌. 94 
వ. అనిన విని యంతరిక్షుం డను ముని హర్యక్షుం డిట్లనియె. నిర్గుణాద్వితీయ 

నిరాభాసం బగు పరబ్రహ్మంబునందు స్వరూప విపర్యయం బగు సగుణత్వ 


2 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 65 


సద్వితీయత్వసాభాసత్వంబులను విశేషంబు ప్రత్యక్షంబుగా నెద్దానివలనం 
దోంచునయ్యదియె మాయ. దీనిచే నీశ్వరుండీప్రపంచంబు నంతయును 
సృజియించె. ఇదియు మాయాకార్యం బగుట జాగ్రత్స్వప్న సుషుప్తిప్రతీతి 
రూపంబున మిథ్యయై యుండు. 95 
మెలంకువ యింద్రియార్ధముల - మిథ్యల సత్యములంచుంజూచుటే 
కలయగు మానసోద్దత వికల్పములన్‌ నిజమంచు నెంచుటే 
బలితపునిద్ర యీ యుభయ - వాసనలెందు విలీనమౌ నదే 
యలత్రితయంబులోంగలిసి - యంటక వెల్లు దురీయమారయన్‌. 96 
కనుంగొనువాండు గాంచుటయుం - గానంగవచ్చెడు రూపమౌ ఫలం 
బును నన స్వప్న మందొకండె - మూండు విధంబులం దోంచునట్టులెం 
చ నిట విశుద్ధమైన యొక - జ్ఞానమె మూండుగందోంచు మాయచేం 
గనం ద్రిపుటీ స్వరూపమగు - గ్రాహకమున్లహణంబు గ్రాహ్యమై. 97 
భావరూపముగా ద- భావంబునుం గాదు 
నిజముగా లేనిది - నిద్రయనంగ 
స్వప్న జాగరము ల - సత్యముల్‌ నిద్రలో 
లేనివి యొండొంట - లేవుచూడ 
నాత్మయందీమాయ - నైన తైవిధ్యంబు 33 
స్వప్న మనోరథ - ప్రతిమమగుచు 
లేకయేయున్నయ - ట్లాకల్పితంబౌట 
మూండవస్థలు నెంచి - చూడమిథ్య 
లనుచు లెస్స విమర్శించు - నట్టివాని 
కవి నిజముకాదొ యను సంశ - యంబు దొలంగు 
మాయసంఖ్యలు మూండును - మాసి నిత్య 
నిర్వికల్పాత్మనిష్టయే - నిల్చు నధిప. 98 


వ. ఇంక మాయావిలాసంబు వినుము 99 


సీ 


ఆద్యుండౌ నీశ్వరుం - డామాయచేత నీ 
యఖీలంబు సృజియింప - నాత్మనెంచి 


66 ఏకాదశస్మంధము 


భూతకారణరూప - మున మహాభూతంబు 
లేనింటింజేసి య - వ్వానిచేత 
దేవతిర్యబ్న రా - దిక భూతములసృష్టిం 
జేసె స్వమాత్రాత్మ - సిద్ధికొటికు 
నిట్లు సృజించిన - యెల్ల దేహములం దా 
జీవరూపంబునం - జేరి యొకటి 
తే.గీ. పదియుంగాం దన్ను విభజించి - తదనుగతిని 
మానసేంద్రియవిషయ సం - తాన మెల్ల 
ననుభవించుచు దేహాత్మ - తను వహించి 
తన్ను సంసారిగా మదిం - దలంచుచుండు. 100 
ఆ.వె. వాసనాబలంబు - వలనంగర్మంబుల 
వివిధముల నొనర్చి - వీని ఫలము 
మేలొ కీడొ పొంది - మేని భరించుచు 
దిరుగుచుండు నిందె - దేహి యెపుడు. 101 
ఆ.వె. పురుషు డిట్టు ల(ప్ర - బుద్దు(డై వివిధదుః 
ఖములంబడుచు స్వకృత - కర్మవశతం 
బంచభూతవిలయ - పర్యంతమును బహు 
జననమరణములను - గనుచునుండు. 102 
వ. అంత మహాభూతప్రళయంబాసన్నంబగుటయునాద్యంత రహితంబగు 
కాలంబీద్రవ గుణాత్మక ప్రపంచంబు నవ్యక్తంబునం జేర్చ నాకర్షించు. 
అప్పుడు భూమి యందు శతవర్షంబు లతిభీషణంబగు ననావృష్టిసంభవించు. 
సూర్యుడును నుగ్రంబులగు తనకిరణంబులచే మూండు లోకంబులను 
బరితపింపజేయు. సంకర్షణముఖానలుండు మహావాయు డ్రరితుండై 
పాతాళతలంబునుండి యూర్ధ్వజ్వాలాభీలుండై ప్రజ్వలించి లోకంబుల నెల్లను 
దహించుచు నంతటను నిండి వెలుంగు. అంత సంవర్తకు మేఘగణంబు 
దివిన్నెరసి విజృంభించి యేనుంగుతుండంబు లంతంతలగు ధారలతో 
వర్షంబు శతసంవత్సరంబులు గురియు. అజలంబునవిరాడ్డేహంబు మునింగి 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 67 


లయంబొంద వైరాజపురుషుం డాదేహంబు వదలి నిరింధనానలంబు 
చందంబున సూక్ష్మంబగు నవ్యక్తంబుంజేరు. ఇది వైరాజలయం బింకం 
బృథివ్యాదిమహత్తత్త్వపర్యంతంబులగు తత్మారణంబుల లయప్రకారంబు 
వినుము. పృథివి సంవర్తకాలనిలాపహృతగంధయై జలంబగు. జలంబును 
ననలాపహృత రసంబై తేజోరూపంబు దాల్చు. తేజంబును దమో౭_ పహృత 
రూపంబై వాయువునందుం గలియు. వాయువు నాకాశాపహృత స్పర్శంబై 
తామసాహంకారంబునను నింద్రియంబులును బుద్ధియు రాజసాహం 
కారంబునను మనంబును దద్వికారాకారంబులును సాత్వికాహంకారంబు 
నందును విలీనంబులగు. అహంకారంబు నిజగుణత్రయ తత్మార్యసహితంబై 
తత్మారణంబగు మహత్తత్త్వంబునం గలియు. అదియు. దత్మారణం బగు 
నవ్యక్తంబునందును నవ్యక్తంబు సర్వకారణకారణంబగు బ్రహ్మంబునందును 
లీనంబగు. 103 
ఇది మహావిష్ణుమాయ యి - దే నరేంద్ర 

జగములు సృజించు రక్షించు - సమయంజేయు 

నట్టి త్రిగుణాత్మిక దురత్య - య ప్రభావ 

వింటివె మటేమి వినవలె - వెజివకడుగు. 104 


వ. అనిన విని నిమి యమ్మునివరుల కరుణకు నుబ్బుచు నిట్లనియె. 105 


చ. 


అవశమనస్ములై జడము - లౌ తనువుల్‌ దముంగాం దలంచు వా 
రెవరికి దాటరాని పర - మేశ్వరమాయను జుల్మంగాం దరిం 

చు వెరవు నానతీయవె వి - శుద్ధ చరిత్ర మహర్షిచంద్ర యీ 

వివర మవశ్యవేద్యము ప - విత్రము మానవకోటికెంతయున్‌. 106 


వ. అని యడుగుటయుం (బ్రబుద్దుండును మహాపురుషుం దాటేనిం గనుంగొని 


ఆ.వె. 


యిట్లనియె. 107 
సతులుం బతులుం గూడి - సంసృతిం జరియించు 

నరులు దుఃఖములను - బరిహరింప 

సుఖములొందంజేయు - నఖిల కర్మంబుల 

ఫలము దుఃఖమగుటం - దలంపవలయు. 108 


34 


68 


ఏకాదశస్మంధము 


అనిశముం దాము కష్టపడి - యార్దనంజేసెడు నాత్మమృత్యువౌ 
ధనమును (బేమపాత్రములు - దారలు బిడ్డలు నాప్తబంధువుల్‌ 

ఘన పశుసంచయంబు నను - కామ్య పరిగ్రహమైన సంసృతిం 

గను సుఖమేమి చంచలము - గాదె యిదెంతయు నెంచి చూచినన్‌. 109 
భువి దుల్యాతిశయప్రణాశ యుతమౌ - భూపాల కాన్యోన్యవై 
భవమందుం బలె గర్మ నిర్మితములౌ - స్వర్గ్ణాదులందుం దొలం 

గ వసూయాదులు భోక్తకుం జివరకా - కర్మంబు క్రీణింప నా 
భువనంబు ల్నశియించు నిల్వవని స - ద్బుద్దిన్‌ గ్రహింపందగున్‌. 110 
కావున నిందు నందును సు - ఖంబు లవంబును లేమింజూచి స 
ద్భావముతో ననుత్తమ శు - భంబగు దాని నెజుంగంగోరు నా 
పావనుం డాగమాంత పర - భావ మశేషమెజుంగు (బ్రహ్మని 
ష్టావిరతున్సశాంతుని మ - హాత్ముని సద్దురుం జేరంగాందగున్‌. 111 
ఇట్లు సకలసంశయనిరాకరణదక్షుండును నపరోక్షాత్మానుభవ విచక్షుణుం 
డునునగు దేశికోత్తముం జేరి వారు దనుం గడతేర్చ నవతరించిన 
సాక్షాదహ్మంబును దనకు నత్యంత ప్రీతిభాజనంబునుంగా నాత్మం 
దలంచుచు వారి నమాయికపరమభక్తి శ్రద్ధలతో సేవించి యేభాగవతధర్మంబు 
లెటింగి యనుష్టించినం బరమేశ్వరుండు మెచ్చి నిజస్వరూపంబు భక్తుల 
హృదయంబులయం దనవరతంబు నిలువ ననుగ్రహించు నట్టి సాధు 
సంగంబును మనంబునకు నఖీల విషయసంగ పరిత్యాగంబును 
హీనులయెడ దయయు సములయెడ మైైత్రియు నుత్తములయెడ 
వినయంబును నగు సర్వభూతయథోచితాత్మప్రవర్తనంబును మృజ్జలాదులచే 
నగు బాహ్యశుద్దియు నదంభమౌనాదికంబగు నాభ్యంతరశుద్ధియు విధివిహిత 
నిజధర్మానుష్టానంబును దుఃఖంబు లవశంబుగం బొసంగిన నవి నిర్వికారత 
నోర్చికొనుటయు వృథావచనంబు లుచ్చరింపకుండుటయు. దన యధి 
కారంబు కొలంది వేదాద్యధ్యయనంబును ద్రికరణశుద్ధియు బుతుస్వదార 
నియమాది యథోచిత (బ్రహ్మచర్యంబును భూతద్రోహం బొనర్పమియు 
ద్వంద్వంబు లనంబడు సుఖదుఃఖాదులయందు హార్చవిషాదాది 


శ్రీమదాంధ్రమహాభాగవతము 69 


రాహిత్యంబును సర్వభూతంబుల హృదయంబులనుండు సంవిద్రూపుండగు 
నాత్ముని సర్వనియంతయగు నీశ్వరుని నెల్లప్పుడు నెబుంగుచుండుటయు 
నేకాంతశీలత్వంబును గృహాద్యభి మాన రాహిత్యంబును నెందేని 
విజనస్థలంబున ంబడియుండు వస్రఖండంబులై నను నిర్మలవల్మలంబు 
లైనను ధరించుటయు విధివశంబునందన కులబ్ధంబగునే పదార్థమ్ముచేనైనను 
బరితుష్టినొందుటయు భగవతి పాదకంబగు శాస్తంబునందు (శ్రద్ధయు 
నన్వశాగన్రంబుల నిందింప కుండుటయు6 బ్రాణాయామాదులచే 
మనోదండంబును మౌనంబుచేత వాగ్ధండంబును నిచ్చారాహిత్యంబుచేతం 
గర్మదండంబును నప్రాణిపీడా కరంబగు యథార్థవచనంబును నంతః 
కరణనిగ్రహంబును బహిరింద్రియ నిగ్రహంబును నద్భుతచరితుండగు 
భగవంతుని జన్మకర్మగుణంబుల న్వినుచుం గీర్తించుచు ధ్యానించుచుం దాం 
జేయు యజ్ఞదానజపతవః ప్రముఖంబులగు నఖీలకర్మంబులును దన 
సదాచారంబును మటియు తనకుం బ్రియంబగు నఖఫీలవస్తుసముదయంబును 
దన దారాపత్యగ్భహ ప్రాణాదికంబగు సమస్తమ్మును దత్సేవాత్మకంబులుగా 
నాభగవంతునికే సమర్పించుటయు నను నుత్తమభాగవతధర్మంబు లా సద్దురు 
ననుగ్రహంబున నభ్యసించుచుం గేవల భగవ[త్రపన్నులగు భక్తులయెడ 
నిర్వాజంబగు స్నేహంబుగలిగి స్థావర జంగమాత్మకంబగు నీ భగవన్యూర్తి 
భేదంబులను నందును విశేషించి మానవ వ్యక్తులను నందును 
స్వధర్మపరులగు సాధువులను వారి యందును మహాభాగవతులను నిర్మల 
భక్తియుక్తుండై సేవించుచు వారుం దానునుం జేరి యాపరమపావనుండగు 
పరమేశ్వరుని దివ్యయశం బొకరితో నొకరు చెప్పుకొనుచు నన్యోన్యప్రేమయు 
సంతోషంబును, సుఖంబును విషయాత్యంతిక నివృత్తియు స్వభావంబు 
లగునట్లు ప్రవర్తించుచుండవలయు మటియును. 112 
కలుషహరుండైన శ్రీహరిం 

దలంచుచు నన్యులకు నతని - దలంపించుచు ని 

ర్మల భక్తింబుట్టు (ప్రేమం 

బులకిత సర్వాంగులగుచు6 - బొల్తురు భక్తుల్‌. 113 


35 


70 


ఏకాదశస్మంధము 


భగవచ్చింత మునింగి యేడ్తు రొకచో - భక్తుల్‌ గళద్చాష్పులై 

నగుచున్‌ శ్రీహరి లీలలందలంచి యా - నందించుచు న్వెక్కుచున్‌ 
విగతాన్యస్పృహ నాట్యముల్‌ సలుపుచు - న్లీతంబులం బాడుచున్‌ 
భగవత్షీడ లొనర్చియుందు రొకచో - (బ్రహ్మోప్తి నిశ్చేష్టులై. 114 
మనుజాధీశ్వర వింటె భాగవత ధ - ర్మంబు ల్నరుం డెవ్వండొ 

య్యన వీనిన్‌ గురుశిక్షితుండగుచు న - భ్యాసంబుగావించుం గ్ర 

న్నన నందున్‌ జనియించు భక్తి నతండా - నారాయణున్నమ్మి య 

ల్లస దుర్గంఘ్య నమేయమాయనవలీ - లందాటుధన్యాత్ముండై. 115 


వ. అనినవిని యావిదేహవిభుండు బృహ్మంబనియు6 బరమాత్ముండనియు 


2 


తే.గీ. 


భగవంతుందనియుం బలువిధంబులం బ్రశంసింపంబడు శ్రీమన్నారాయణుని 
నిజస్వరూపం బెజబుంగంగోరెద మది మాకు వివరింప (బ్రహ్మవిద 
గ్రగణ్యులరగు తామే యర్హులరని సవినయంబుగాం బ్రార్జింపవిని 
పిప్పలాయనుండను మునీంద్రుండిట్లనియె. 116 
హేతువిహీనమౌ - నెయ్యది హేతువౌ 

విశ్వసర్గస్థితి - విలయములకు 
స్వప్నజాగరసుప్తు - వస్థలం జేరియుం 

జేరక వెల్లించు - స్థిరతనేది 
మూండవస్థలుమాసి - పోయిన పిమ్మట 

దనయంత వెల్లు చై - తన్యమేది 
దేహేంద్రియప్రాణ - ధీ మానసాదులు 

దేనిచే జీవించి - తిరుగుచుండు 
నదె సుమీ కార్యకారణ - తాతిరిక్త 
మద్వయాఖండచిన్మాత్ర - మమల మఖిల 
జడపదార్థ(ప్రకాశక - స్వప్రకాశక 
మౌ పరంబగు నారాయ - ణాఖ్యపదము. 117 
అనలమునందుంబుట్టిన ని - జాంశములైన స్ఫులింగహేతుల 
య్యనలముగాల్పలేని క్రియ - నాపరతత్త్వమెజుంగలేవు త 


2 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 71 


జ్ఞనితనిజాంశముల్‌ మనసు - చక్షువు వాక్కు సుబుద్ధి దానిగాం 
చనివివియన్‌స్వంతంత్రశ్రుతి - సైతముపల్చదు దానినేర్చడన్‌. 118 
మొదలనొండగుబ్రహ్మ - మునె త్రిగుణాత్మిక 

యగు ప్రధానంబందు - రంత దాని 
నందురుసూత్రాత్మ - యని (క్రియాశక్తిచే 

జ్ఞానశక్తిని మహ - త్సంజ్ఞనెంతు 
రంత జీవోపాధ్య - హంకార మదె యంధ్రు 

జ్ఞానక్రియార్థ ఫ - లానుకృతుల 
దైవతకరణార్థ - తత్ర్రకాశములన 

నురుశక్తియౌ బ్రహ్మ - మొకటె వెలయు 
గావున ఘటాదులకు మృత్తి - కయునుబోలె 
నీసదసదాత్మికమునకు - హేతువును న 
భిన్న మగునది బ్రహ్మమే - వేజుగాదు 
బ్రహ్మమిది సర్వమను[శ్రుతి - భావమిదియె. 119 
జననమువృద్ధియున్‌ క్షయము - చావును నాత్మకులేవు మాజునీ 
తనుకరణాద్యవస్థలను - దత్సమయంబులంజూచుచుండు చి 
ద్ధనుండతం డెప్పు డెందు నవి - కారిత వెల్లుచునుండు నింద్రియా 
లినెనసియున్‌ వికారములు - లేక మెలంగెడు (ప్రాణుపోలికన్‌. 120 
మావినింబుట్టుజంతువుల - మ్రూకులగ్రుడ్గుల స్వేదజంబులన్‌ 
జీవుడుపుట్టంబో నతనిం - జేరంజనుంగదప్రాణుం డట్టులే 
యీవివిధేంద్రియంబులు ల - యింపనహంకృతిసుప్తిమాయ సూ 
క్షావరణంబు లేమి నాకం - డై సుఖమాత్రతనాత్ముండుండండే. 121 


వ. అని మటియు సుషుప్తికాలంబున నిట్లు కూటస్థ నిర్వికారాత్మానుభవంబు గల్గియు 


మజల సంసారంబేలా తోంచు నది యవిద్యాతత్సంస్మ్కారంబులు 
మిగిలియుండుట వలన నంటేని నవ్వాని నివృత్తిహేతువగు ననుభవం 
బెప్పుడగునని సంశయించు నిమింగని యింగితజ్ఞాండగు పిప్పలాయనుం 
డిట్లనియె. 122 


36 


72 


2 


ఆ.వె. 


ఏకాదశస్మంధము 


ఏషణత్రయమున - నెంత బలంబుండు 
నంత బలంబుతో - నబ్దనాభు 
చరణంబులు భజించి - సల్పు సద్బక్తిచే 
జిత్తంబునందు సం - చితములైన 
గుణకర్మజాతని - గూఢ మలంబులం 
బురుషుండు నిశ్శేష - ములుగ నెపుడు 
మాయించునపుడు ని - ర్మలదృష్టి యగువాని 
కనులకు రవిందోచు - కరణి నతని 
శుద్ధ చిత్తమందుం - జూపట్టుం దేటగా 
నద్వితీయమైన - యాత్మతత్త్వ 
మంత మఅలం బొడమ - వావిర్భవంబుల 
జ్ఞానమూలకములు - సంశయములు. 1283 


వ. అనిన విని నిమి భక్తి కర్మయోగాధీన యగుటంగని యిట్లనియె. 124 


తే.గీ. 


పురుషుందెద్దాన సంస్కార - మును గడించి 

పరగం గర్మములిందె నా - శం బొనర్చి 

పరమనైష్మర్యమొందు నా - భవ్యమైన 

కర్మయోగంబు మాకెటు - గంగం జెపుందు. 125 


వ. మౌనీం[ద్రులారా! మున్ను మాతండ్రియగు నిక్ష్వాకుని సన్నిధిన్నే నీప్రశ్నంబడిగిన 


సర్వజ్ఞులయ్యును సనకాది మహామునులేమియు నానతీయరై రది 
యేమికతంబుననో యెజుంగ నదియునుం జెప్ప మీరే యర్షులరని నిమి 
వినయంబున వేండుటయు నావిర్లోతుండను మునీంద్రుం డిట్లనియె. 
నరేంద్రా! కర్మంబనియు నకర్మంబనియు వికర్మంబనియుం గర్మంబు 
త్రివిధంబు - ఇది లోకవ్యవహారసిద్ధంబుగాక వేదైక గమ్యంబై యుండు. 
వేదంబును నీశ్వరాత్మకంబై యపౌరుషేయం బగుటంబట్టి దాని యర్ధంబు 
వాక్య పౌర్వాపర్యంబుచేతనే (గహింపందగు. అది కారణంబుగా 
వేదార్థనిర్ణయం బొనరించునెడ విద్వాంసులే భమపడుచుందురన నిం 
కబాలుర నేమి సెప్పు. నీవప్పుడు బాలుండవై యుండుటం జేసి నీవడిగిన 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 73 


యర్థంబు నీకు దుర్లహంబని యమ్మానీంద్రులు నీకుం జెప్పరైరి. వినుము 
విధివిహితంబు కర్మంబనియు నిషిద్ధం బకర్మంబనియు విహితాకరణంబు 
వికర్మంబనియు నెజుంగంబడు. ఆజ్ఞాల కెటుంగరాని తన యర్థం 
బెతింగింపంగోరి నిగమం బొకయర్థంబు వివక్షితంబగుచుండ దాని 
న్మజుగుపజచి మటియొక యర్థం బుపదేశించు. ఇది పరోక్షవాదంబు నాం 
బరగు. తల్లి రోగియగు తన తనయునకు నౌషధం బియ్యంగోరి యది 
వాండు దినుంగాక యని యిదె పండిత్తునని యాసంగొల్పి యారెండును 
నిచ్చి వానికి నారోగ్యంబు గలిగించు తెజంగున నిగమంబు 
కర్మబంధంబునుండి పురుషుని విడిపింపందలంచి తత్సాధనంబుగా స్వర్గాది 
ఫలదంబగు కర్మానుష్టానం బుపదేశించి తత్సల లోభంబునైన వానిచే 
నాకర్మం బనుష్టింపం జేయు. పురుషార్థంబు కర్మమోక్షంబుగదా యని 
యజితేంద్రియుండగు నేయుజ్ఞుండు వేదోక్తకర్మంబుం దొలుతన యాచరింపం 
దతం దది విధిహిత కర్మాకరణంబగుట నధర్మం బగు వికర్మంబునంబడి 
మృత్యుపరంవరం బొందు. అట్లుగాక కర్మవలాసంగంబు మాని 
యీశ్వరార్పితంబుగా వేదోక్తకర్మం బెవ్వం డాచరించు వానికిం గర్మంబులు 
నశించి నైష్మర్యసిద్ధి లభించు. వేదోక్త కర్మంబునకు స్వర్గాదికంబు ఫలంబుగాం 
జెప్పుట తత్మర్మాచరణంబునకుం బురుషుం బురికొల్పుటకే యని తెలియును. 
కామికి స్వర్గాది ఫలసిద్ధి నిచ్చు నీకర్మంబై యకామికి నైష్మర్యసిద్ధి నొసంగు. 
ఇది వైదిక కర్మయోగప్రకారంబు. పరాత్ముండైన జీవునకుం గలిగిన 
దేహాద్యహంకారరూపంబగు హృదయగ([గ్రంథి నెవ్వం డచిరంబ భేదింపంగోరు 
వాం డీకర్మయోగంబునకుం దోడుగా నాగమోక్త కర్మయోగ విధానంబునం 
బరమేశ్వరు నారాధింపవలయు నది యెట్లనిన. 126 


ముందు నాచార్యుని కటాక్ష - మొంది వారు 

తనకుం జూపిన దేవతా - రృన విధాన 

మునం దనకు నిష్టమైనట్టి - మూర్తితోడం 

బరమపురుషుని నర్చింప - వలయు బుధుండు. 127 


37 


74 


2 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


పూతుందడై మూర్తి స - మ్ముఖమునం గూర్చుండి 
ప్రాణసంయమన మౌ - నాది విధుల 
దేహంబు శోధించి - తివిరి షణ్యాసకృ 
తాత్మ రక్షుండయి - హరిసమర్చ 
సల్పనౌ నదియు న - ర్బా విగ్రహము నందొ 
స్వాంతంబుననొ సేయ - వచ్చు నందుం 
దొలుత లభించిన - కొలంది పూజాద్రవ్య 
ములుకూర్చి శోధితం - బుల నొనర్చి 
గృహము శుభ్రముం జేసి వి - గ్రహముందోమి 
చిత్తమేకాగ్ర మొనరించి - యుత్తమాస 
సమునం ట్రోక్షించి కూర్చుండి - విమలభక్తిం 
బూజసేయంగవలె విష్ణు - మూర్తిందలంచి. 


వ. అదెట్లనిన 


సః 


తే.గీ. 


అర్థ్యపాద్యాది పా - త్రాసాదన మొనర్చి 
చిత్తంబునందు6 బూ - జింపంబడిన 

హరిమూర్తి నావిగ - హమునందు ధ్యానించి 
కరహృదాది న్యాస - కలితుండగుచు 

మూలమంత్రమున నా - మూర్తి సాంగోపాంగ 
పార్షదంబుగ శాంత - భవ్యముగను 

దలంచి పాద్యార్థ్యాద్య - ముల స్నానవస్రభూ 
షణగంధమాల్యపు - పృములచేత 

ధూపదీపోపహార బం - ధురముగాంగ 

(శ్రద్ధతోంబూజసేసి ని - శ్చలమనస్ముం 

డవుచు (శ్రుత్యుక్తరీతిని - స్తవమొనర్చి 

యంత మైక్కంగవలయు సా - ష్టాంగముగను. 

తనుం దన్మయునిగం జిత్తం 

బున హరిమూర్తిం దలంచి - పూజింపవలెన్‌ 


128 
129 


130 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


వెనుకం బ్రసాదము శీర్షం 
బున నిడికొని యుద్వసించి - పుచ్చంగవలయున్‌. 


75 


131 


వ. దేవునిం దన హృదయంబునను మూర్తిని సంపుటంబు నను సమాదరంబున 
నునిచి పూజావిధిని సమాప్తి నొందించు టాగమిక సంప్రదాయంబు132 


తే.గీ. అగ్నిరవిజలముఖ్యంబు - లందుగాంని 
యతిథియందును హృదయంబు - నందుంగాని 
యెవండు పూజించు నాత్మయౌ - నీశు నిట్లు 
వాండు శీఘ్రంబె ముక్తి సం - ప్రాప్తిం గాంచు 
వ. అని తాంత్రికకర్మయోగప్రకారంబు వినిపింప న్విని నిమి యిట్లనియె. 
-: శ్రీభగవ దవతార వర్ణనము : - 
తే.గీ. ఇల నిజేచ్చను శ్రీహరి - యెత్తునట్టి 
జన్మములలోన నెందెందుం - జక్రి యేమి 
సేసెం బేయుచునున్నాండు - సేయంగలండు 
మాకు దయ నానతీయరే - మౌనులార. 
వ. అని యడుగుటయు 
క.  లీలావతారముల హరి 
కాలత్రయమందుం జేయు - కార్యంబులు భూ 
పాలక జగమున నెవండుం 
జాలండు గణుతింప మాకు - శక్యంబగునే. 
చ. ధరణి బరాగ రేణువులం - దాలిమి నెట్లయిన న్లణించు నొ 
క్కరుందొక కొంతకాలమునం - గాని యనంతుని సర్వశక్తి బం 
ధురుని యనంతలీలలను - నూల్మొనియెన్న నెవండునేర్చు నె 


133 
134 


135 
136 


137 


వ్వరు గణుతింపం బూనుదురు - వారలు మందమతుల్‌ ధరాతలిన్‌ 138 


క. ఐనను నడిగితివయ యివు 
డో నరపతి సంగ్రహముగ - నొక కొన్నిటి నీ 
కేను వివరింతు ననుచు మ 
హానియమి ద్రమీళుండనియె - హర్షముతోడన్‌. 


139 


76 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


పంచభూతంబులను దాసృ - జించి వాని 

చేత వైరాజదేహంబు - సృష్టిసేసి 

యందు స్వాంశతంజొచ్చిన - యాదిదేవుం 
డైన నారాయణుండు పురు - షాఖ్య నొందె. 


వ. ఇది పురుషావతారంబు. దీని మహిమంబు వినుము. 


సీ 


ఆ.వె. 


38 


ఎవ్వని దేహమౌ - నీమూండులోకంబు 
లెవని యింద్రియముల - నెసంగుచుండు 
నుభయేంద్రియములు జీ - వోపాధులందెల్ల 
నెవని రూపమె జ్ఞాన - మెందుంజూడ 
నెవని ప్రాణమున నౌ - నీశరీరబలంబు 
నింద్రియ శక్తియు - నెల్లక్రియలు 
సత్వాది గుణముల - జగతిభూతములకు 
స్థితిలయోద్భవములు - సెల్లుచుండు 
నతండె యాదికర్త - యైన నారాయణుం 
డతని గుణములూది - యజహరీశు 
లఖిల సర్గ రక్ష - ణావ్యయకర్తలై 
పరుగుచుందు రిదియె - పురుషుమహిమ. 


వ. ఇంక నరనారాయణావతార ప్రకారంబు వినుము. 


సి 


మునుధర్మునకు దక్షు - పుత్రిక మూర్తియం 
దాదిదేవుండు నా - రాయణుండు 
(ప్రభవించె నరుండు నా - రాయణుం డన రెండు 
మూర్తుల బుషులుగాం - బుడమియందుం 
దీవ్రతపః ప్రశాం - తిని సుప్రసిద్ధులై 
నిష్కామకర్మ స - న్నిష్ట తెజంగు 
నారదాదుల కరు - దార బోధించి తా 
మాచరించి బుషీంద్రు - లంఘియుగము 


140 
141 


142 
143 


తే.గీ. 


2 


తే.గీ. 


2 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


భక్తిసేవింప నిప్పుడున్‌ - బదరికాఖ్య 
వనమునందుం దపోనిష్టం - దనరియున్న 
వారు రాజేంద్ర! వినవయ్య - వారి పరమ 
శాంతి కితిహాస మొండు బో - ధింతు నీకు. 
పరమపవిత్రమౌ - బదరికాశ్రమమున 
నారాయణ మహర్షి - నడుపుచున్న 
యతితీవ్ర తపమును - శతమన్యుం డీక్షించి 
తనపదమతండుగై - కొనునాయనుచు 
శంకించి మదను న - చ్చరల వసంతుని 
ననిలుం గోయిలలను - నళులనతని 
తపమును జెజుప స - త్వరముగం బనిచె నా 
కాముండు సగణుండ - క్కానకేగి 
బుషివరేణ్యుని మహిమంబు - నెజుంగ కునికి 
నతనిందన ప్రీ కటాక్ష తీ - క్లాశుగముల 
నేసె య్యింద్రు నపరాధ - మెటింగి బుషియు 
వానితో ననె నగుచు గ - ర్వంబుదక్కి 


భయ కంపంబులు మానుండోమదన! దే - వా వాత! దేవాంగనా 
చయమా! మీరతిథుల్‌ మదాశ్రమమునన్‌ - సంతుష్టినాతిథ్యమున్‌ 


77 


144 


145 


నయమొప్పం గొనుండిందురండు సరగన్‌ - ధర్మంబు శూన్యంబుగా 
కయటన్‌ సుస్థితినొంద నాదు మనవిన్‌ - గావింపుండాసత్క్మృపన్‌. 146 


అని వినయంబుతోడ నభ - యప్రదుండై బుషివేండ సిగ్గునన్‌ 
వినత శిరస్ములై యనిరి - నిర్ణరులాత్మ గరంగునట్లుగా 
ఘనుందవు మాయదాటితి వి- కారమెజుంగ వనన్యనిష్ట ధీ 
రనికరవందితాం(ఘివి స్థ - రత్వము సత్మృప నీకుంజిత్రమే? 


నిన్ను సేవింపక - జన్నములను దమ 
కెవరు హవిర్భాగ - మిచ్చుచుందు 


147 


39 


78 


తే.గీ. 


2 


తే.గీ. 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


రట్టివారికి సుర - లాచరింపరు విఘ్న 
మట్లుగా కెవ్వ ర - నన్యభక్తి 
నిన్ను సేవించుచు - నిర్ణరలోకంబు 
దాటి నీయుత్తమ - స్థానమొంది 
ధన్యులౌదురు వారి - దలబడి బహువిఘ్న 
వృతుల జేయుదురు దే - వతలు గినిసి 
యైన నావిఘ్నముల తల - పైన నీదు 
పాదమునిచి రక్షింతువు - భక్తకోటి 
నట్లగుట వారు సురకృతం - బైన విఘ్న 


భయము క్షోభంబుంగోపంబుం - బడరు చెడరు. 


ఆంకలి దప్పుల - నణంచి కొందజును శీ 
తోష్టవర్షంబుల - నోర్చి యొరులు 
నియమిత ప్రాణులై - నిలిచి కొందటును జి 
హ్వాశిశ్నభోగము - ల్వదలి కొంద 
అతిదుష్మరతపంబు - లాచరించి యపార 
జలధి దాటియును ని - ష్పలములైన 
(కోధాదులకుం జిక్కి - గోప్పదంబున ముని 
శావపాదులం దపంబు - క్షయము నొంద 
భోగమోక్షంబులకుం దప్పి - పొల్లువోయి 
విఫలులౌదురు నిన్ను సే - వింపలేక 
కేవలతపంబు చేసిన - కీడువలన 
నమిత సౌజన్యసాంద్ర!మహర్షి చంద్ర! 
దివిజులీరీతిం దన్నును - తింప బుషియుం 
జక్కదనమున నెల్ల య - చ్చరలం గేరు 
యువతుల స్వలం కృతలందన - యోగశక్తిం 
జూపెవారల గర్వంబు - మాపుకొటకు. 


148 


149 


150 


ఆ.వె. 


ఆ.వె. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 79 


చూపివారినెల్ల - శుశ్రూష సురలకు 

జేయంబనిచి స్నాన - చిత్రవస్ర 

భూషణాశనాద్య - శేషోపచారిసం 

తుష్టులను బొనర్చి - హృష్టుందయ్యె. 151 
లక్ష్మింబోలు రూప - లావణ్యవతులను 

జూచి దివిజసతులు - చోద్యమంది 

వెల్లనైరి గంధ - వివశలై కాంతివి 

హీనులైగతాభి - మానలగుచు. 152 


వ. అంత 153 


మ. 


తనకు[న్మాక్కి యనుగ్రహించి పనుపన్‌ - దన్వేండు దేవాంగనా 
జనముంజూచి మహర్షి సుస్మితముతో ఆ స్వర్ధార్ణ్భయౌనంచు మీ 
మనమందొప్పినదాని నిందునొక కొ - మృంగొంచుం బొండన్న వా 
రును వల్లేయని యూర్వశింగొనుచు నిం - ద్రుం జీర నుద్యుక్తలై. 154 


వ. బుషీంద్రునకు మొక్కి వారిచే ననుజ్ఞాతలై యప్ప్సరత్షేష్టయగు నూర్వశిం 


2 


బురస్మరించుకొని దివంబున కరిగి మహేంద్రునకు నమస్మరించి 
సభాసదులైన సకల దేవతలును వినుచుండ నా దేవదేవేశుండగు 
నారాయణమహర్షి మహిమం బంతయును విన్నవించి యూర్వళశి నర్పించిరి. 
ఇం(ద్రుండు విన్మితుండును జకితాత్ముండును నై యుండె. ఇది 
నారాయణావతారప్రకారంబు. జగదనుగ్రహార్థంబుగా భగవంతుండు 
భూలోకంబునం దన యంశంబున నుద్భవించి వెలయించిన మజటికొన్ని 
యవతారంబులు వివరించెద వినుము. 155 
హంసస్వరూపుండై - యాత్మయోగముం దొల్లి 

పరమేష్టి కెజిగించెం - గరుణతోడ 
నత్రికుమారుండై - హైహయ యాదవ 

ప్రకరంబులకు యోగ - బలమొసంగె 
సనకాదియోగుల - జన్మంబునొంది ప్ర 

త్యక్షంబుగాం జూపె - నాత్మనిష్ట 


40 


80 


ఆ.వె. 


ఏకాదశస్మంధము 


మాతంద్రి బుషభుండై - మహి సర్వధర్మ ప్ర 

పంచంబుం దా నాచ - రించిచూపె 
ప్రకయమందు వేద - ముల మధుకైటభుల్‌ 
గొని రసాతలమున - నునిచినపుడు 
హయశిరస్ముండగుదు - హరి రాక్షసులం జంపి 
వేదములను దెచ్చి - విధికి నిచ్చె. 156 
మును గల్పాంతమున న్మహాజలనిధి - న్మున్గంగనున్నట్టి భూ 
మిని సప్తర్షుల నోషధీచయముం బ్రా - మిన్ముంగమిం బ్రాణులన్‌ 
మనువుం దత్ర్రళయాట్టిమధ్యమున ముత నంబై లయాంతంబు దాం 
కనురక్షించి విధాతకిచ్చె దనుజా - క్రాంతంబులౌ వేదముల్‌. 157 
తన కజుండిచ్చినట్టివర - దానమునం గడు గర్వమొంది కాం 
చననయనాసురుం డవని - సాగరమందున ముంచి కొంచుంబో 
వ నెదిరి క్రోడరూపమున - వాని వధించి ధరిత్రిం గొమ్మునన్‌ 
మునుకొనియెత్తె నీశ్వరుండు - భూతములెల్లను దన్నుత్రింపగన్‌. 158 
అమృతముగోరి దేవదను - జావళి మందరపర్వతంబుం గ 
వ్వముగ నొనర్చి పాల్మడలి - వైచి మథింపం దొడంగ నద్రిసం 
(ద్రమున మునుంగుచున్నంగని - దైన్యముతో నిరువాగు వేడంగాం 
గమఠపురూపు నచ్యుతుండు - గైకొని పర్వతమెత్తెవీంపునన్‌. 159 
బలియుండయ్యు గజేంద్రుండామొసలిచేం - బాదద్వయాబద్దుండై 
వెలికింబోవంగరాక పౌరుషముతోం - బెక్కేండ్లు పోరాడి భీ 
తిలి రక్షించెడివారులేమి హరింబ్రా - ర్థింపన్‌ గృపాయత్తుండై 
నలినాక్షుండు గజేంద్రుంగాచె మకరిన్‌ - ఖండించి చక్రంబునన్‌. 160 
సమిధల్‌ దెండని కశ్యవుందనుపంద - తృంరంభులంగుష్ట మా 
(త్రమహాసూక్ష్మతనుల్‌ దపస్వులగు వా - రల్‌ వాలఖిల్యాఖ్యులా 
సమిధల్‌ దెచ్చుచు గోప్పదాంబు నిధిలో - శక్రుండు నవ్వంగంగూ 
లి మదింగుంది నుతింప శ్రీహరియె జా - లిం బాపె మున్వారికిన్‌. 161 


2 


తే.గీ. 


ఆ.వె. 


2 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


అమితౌజోబలవిక్రమాన్వితుండు వృ - త్రాఖ్యాసురుం దేచియు 
ద్ధమునం ద న్వధియింపవచ్చినం దదౌ - ద్ధత్యంబు వీక్షించియు 
లి మహేంద్రుండతనిన్‌ వధించి తన క- ల్మింబాసియెందేని సం 


81 82 


తమసంబందు నడంగియున్ను హరి త - ద్దెన్యంబు వాపెం గృపన్‌ 162 


బ్రహ్మయిచ్చిన యమ - రత్వపరంబున 
గర్వించి సకల ది - కృతులు దనకు 
లెంకలై కొల్వ ని - లింపకామినులను 
ననదలం బట్టి గే - హమున నునిచి 
లోకంబులకునెల్ల - భీకరశత్రువై 
సాధువౌ తన పుత్రు - బాధపెట్టి 
కలుషియైన హిరణ్య - కళిపుని నిర్జింప 
నిర్ణరుల్‌ వేండిన - నిఖిలలోక 
భయదమైనట్టి నరసింహ - వపువుందాల్సి 
దేవతలు సంస్తుతింప నా - దితిజు (జంపి 
చెను బడియున్న దేవతా - స్త్రీల విడిచి 
విష్ణుండీ విశ్వమునకెల్ల - వెజపుందీర్చె. 
దేవాసుర యుద్ధంబున 
దేవతలకు హితము సేయ - దృఢనిశ్చయుండై 
దేవారివీరులను హరి 
ప్రావీణ్యంబున హరించి - ప్రస్తుతింగాంచెన్‌. 
మతియు విష్ణుం డఖిల - మన్వంతరంబుల 
వివిధరూపములం బ్ర - విష్టుండగుచు 
నవతరించి సకల - భువనంబులను శిష్ట 
పాలనంబొనర్చె - లీలమెఅసి. 
భార్గవులిచ్చిన - బలమున బలి తన 
బలముతో నాకంబుం - బట్టుకొనిన 


తే.గీ. 

స్ప 
163 

41 

ఆ.వె. 
164 

స్ప 
165 


ఏకాదశస్మంధము 


బలవైరి రాజ్యవి - బ్రష్టుండై సగణుందై 
యదవులం గొండల - నదంగియుండ 
నదితికశ్యపులకు - నాత్మజుందై హరి 
వామనుండనయంబుట్టి - వజ్రికొణకు 
బలిని మూందడుగుల - స్థలంమిమ్మనుచువేండి 
యాతండిచ్చిన యంత - నపుడె పెరింగి 
మూండుపదముల ముల్లోక - ములను నిండి 
విశ్వమయతం ద్రివిక్రమా - భీఖ్య నొంది 
బలిసి బంధించి వెస రనా - తలముంజేర్చి 
దేవరాజ్యంబు వజికిం - దిరుగ నిచ్చె. 
కార్తవీర్యార్డునా - ఖ్యానుండు హైహయుం 
డొకనాండు జమదగ్ని - యున్నయెడకుం 
జని సత్మృతుండయి - మునిహోమధేనువు 
బలిమిమైం గొనిపోవం - బరశురాముం 
డని వానింజంపె నా - తని పుత్రకులు రేగి 
జమదగ్ని జపనిష్టుం - జంపి సనిరి 
(బ్రహ్మఘ్నమగు క్షత్ర - వర్ణంబు ముయ్యేడు 
మాటులు రాముండు - మాబులేక 
పరశుధార నటికి - ధరణి నిఃక్షత్రంగా 
వించి యంతం దాను - విష్ణుం డగుటం 
దండ్రికొబికు వేల్చి - తా నిల్చె నాతని 
శాశ్వతముగ దివిని - సప్తబుషుల. 
ఆతండే యిపుడ యో - ధ్యాపురి దశరథు 
పట్టియె హరుని చా - పంబు విటిచి 
జానకిం బెండ్లాడి - మౌనియై వనికేగి 
దనుజులంబెక్కండ్ర - నని వధించి 


166 


167 


తే.గీ. 


2 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 83 


దశకంధరుండు సీ - తను గొనిపోయిన 
నాయమ వెదకుచు - నడవిందిరిగి 
వానరపతింగూడి - వాలినిం జంపి పా 
వని సెప్ప జానకి - వార్తందెలిసి 
కపులతో నట్టింగట్టి లం - కపయి నెత్తి 
సబలబంధుని రావణు - సంహరించి 
సీతతోంగూడి పట్టాభి - షిక్తుందై య 
యోధ్యనేలెడు శ్రీరాముం - డూర్జితముగ. 168 
ద్వాపరాంతమున యా - దవులందు రామకృ 
ష్టాఖ్యల శేషుండు - హరియు జన్మ 
మెజుంగని వారయ్యు - నీ ధరాభారంబు 
నడంగింప బుట్టి జ - న్నాదినుండి 
బలవంతులగు రక్క - సులం జంపి భక్తులం 
జేపట్టి ప్రోచుచుం - జివర కధిక 
భైరవం బైనట్టి - భారతాహవమున 
నమరుల కైన శ - క్యంబుగాని 
యద్భుత క్రీడంజేసి కృ - త్యార్థులగుచు 
యదుకులధ్వంస మొనరించి - యమరు లర్ధి 
వేండందనువులు సాలించి - విష్ణుపదము 
జేరుదురు భూమి గలి ప్రవే - శించి నడువ. 169 


వ. అంతం గలియుగంబున 170 


తే.గీ. 


తే.గీ. 


యజ్ఞములు సేయందగిన యో - గ్యతలులేని 

రాక్షసులు వానింజేయుచుం - బ్రబలి భూత 

హింసం గావింప బుద్ధుండై -యిల జనించి 

తనదు యుక్తుల హరి వారి - మనసుం గలంచు. 171 
కలియుగాంతమునందు శూ - దులు ధరిత్రి 

రాజలై ధర్మదూర మా - ర్లంబుంబూని 


42 


84 


ఏకాదశస్మంధము 


ప్రజల వ్యాకులపజుప నా - రాయణుండు 

గల్మియై చంపు నా లోక - కంటకులను. 172 
అవనీనాయక వింటిగాదె హరి వి - శ్వాత్ముండు విశ్వేశుం డె 

ట్లవనిన్‌ ధర్మము నిల్చ్ప నిట్టివి యసం - ఖ్యాకంబులౌ జన్మముల్‌ 
వివిధంబుల్‌ గొని సేయు నద్భుతము లౌ - విఖ్యాతకర్మంబు లా 
వివరంబంతయుం జెప్పనోపు నెవడు - ర్విన్నీవె యూహింపుమా. 173 
అనిన విదేహుండిట్లనియె - నాత్మవిదుత్తములార! లోకమం 
దనియతచిత్తులై తనివి - నందని కోర్ములంజిక్కి యెప్పుడై 

నను భగవంతు నీశ్వరు మ - నంబుల నెంచి భజింపరెవ్వ రా 
మనుజులు వెన్మంబొందంగల - మార్గము మాకు నెజుంగజెప్పరే. 174 


వ. అనిన విని చమనుండను మునివరుం డట్టి మూఢులకు మూడంగల యది 


2 


తే.గీ. 


దుర్గతియ యని చెప్పంబూని యిట్లనియె. 175 


- ఏ నిమికిం జమనుం డభక్తుల వృత్తం బభివర్ణించుట వా 


భూమీశ! వినవయ్య - పురుషు నాననమున 
సత్త్వంబుతో విప్ర - జాతిపుట్టెం 
దద్భాహువులను క్ష - త్రకులంబు జనియించె 
సత్త్వరజోగుణ - సహితమగుచు 
నూరువులందు వై - శ్యులవంశము రజస్త 
మోగుణంబులతోడం బుట్టెనవనిం 
బాదంబులందుం గే - వల తామసగుణంబు 
తోడ జనించె శూ - ద్రుల కులంబు 
నాల్గువర్ణంబులును నిట్లు - నాలుగాశ్ర 
మములతోం గూడ నవని జ - న్మంబునొందె 
నయ్య వైరాజపురుషుని - యవయవముల 
వరుసగానట్లు పుట్టిన - వారియందు. 176 


తే.గీ. 


కం. 


2 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


అఖీలభూత గుహాశయుం - డాత్మజన్మ 

మునకు బ్రత్యక్షహేతువౌ - పురుషు నీశుం 

గొల్వ రెజుంగక కొందజు - గొందటిటింగి 
యపచరింతురు కొల్వక - యట్టివారు. 

తమ కెట్లొ లభించిన యు 

త్తమ మానవజన్మమును జి - తంబగు వర్ణా 

(శమ సుస్థితిం గోల్పడి నీ 

చములగు జన్మముల నందం - జనుదురు జగతిన్‌. 


తెలియనివారలౌట హరి - దివ్యకథ ల్విననేనిం గీర్తనల్‌ 
సలపంగనేని నేరని య - శక్తులు ప్రీలును శూద్రులాదిగాం 
గల నరులన్‌ భవాదృ్భశులు - కారుణికత్వముతోడం జూడంగా 
వలయు ననుగ్రహంబునకు - వారలకన్నను బాత్రమున్నదే. 


బ్రాహ్మణుల్‌ క్షత్రియుల్‌ - వైశ్యులు నన నుప 
నయనాది సంస్కార - చయమునొంది 
వేదశాస్తములం (బ్ర - వీణులై విద్యలు 
నేరిచి హరిపాద - నిరతసేవం 
జేసి కృతార్ధతం - జెందంగా నుత్తమ 
మగు నధికారంబు - నందియుండి 
యును నర్థవాద వే - దోక్తులు నమ్మి ఫ 
లాపేక్షం గర్మంబు - లాచరించి 
జ్ఞానలవ దుర్విదగ్గులై - కర్మపాశ 
బద్దులై మోక్షమార్గ వి - భ్రష్టులగుదు 
రట్టివా రచికిత్సుల - ట్లగుట మిమ్ము 


బోంటి వారలుపేక్షింపం - బోలువారి. 


వ. వారు మటియు నెట్టివా రనిన వినుము 


సి 


ఫలసంగమునం జిక్కు - వడక కర్మముసేయ 
నెజఖుంగ రన్యులం జేరి - యిలీంగి కొనరు 


85 


177 


178 


179 


180 
181 


483 


86 


తే.గీ. 


తే.గీ. 


2 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


మూఢులయ్యును సర్వ - మును దా మెతీంగినట్లు 
దురభీమానం బునం - ద్రుళ్ళుచుందు 
రర్థవాదశ్రుతు - లందు వర్గంబులౌ 
భోగముల్‌ నోరూరం - బొగడు కొనుచు 
నవి స్వర్గమున దమ - కవునంచు గర్వించి 
యుత్సాహభరితులై - యుందు రిచటం 
గర్శఫలసక్తి వారికీ - కరణిం బెరుంగ 
బెరుంగు గామాది రిపుకోటి - భీషణముగ 
వారికి నిపాతహేతువై - స్వాంతమందు 
నంత వారితెబింగు వ - ర్లింతు వినుము. 


రాజసులుగాన వారు స - ర్పములంబోలి 
క్రుద్దులును ఘోర సంకల్ప - బద్దు లమిత 
కాముకులు దాంభికులు పాప - కర్ము లగుచు 
దూటుదురు విష్ణుభక్తుల - దుర్మదమున. 
చేసికొందురు పెండ్లి - ప్రీని సేవింపనే 
పెద్దల నెవరి సే - వింపం గాదు 
గృహపతివృత్తి నం - గీకరింతురు స్త్రీని 
గూడనే ధర్మంబు - కొజకుంగాదు 
కోర్ములంతంతకుం గొనలు సాగింతురు 
భోగార్థమే త్యాగ - మునకుం గాదు 
హింస దోషంబని - యెజుంగ కనర్పిత 
దక్షిణాన్నంబుగా - దంభమునకుం 
బశువులను జంపి జీవనో - పాయమనుచు 
యజ్ఞములొనర్తు రీశ్వరుం - డలరం గాదు 
కామలోభ దంభాది సం - కలిత వృత్తి 
దుర్దతికె గాని మేలు నొం - దుటకుం గాదు. 


182 


183 


184 


శ్రీమదాంధ్రమహాభాగవతము 87 


కలిమిని వైభవంబునను - గర్మము 'సేంతను విద్యచేత న 
త్ములమునంబుట్టుటన్‌ బలముంగూడుటం జక్కదనంబు పెంపునన్‌ 
బొలుపగునీవిచేం బొగరు - వుట్టి వివేకము శూన్యమై మహా 

త్ముల హరిభక్తులన్‌ హరిని - దూజుచు నుందురు వారు పాపులై. 185 
అనిశము నెల్లదేహుల హృ - దంతరమందును నాకసంబు లా 

గున వసియించి కోర్ములొన - గూర్చుచు వేదమునందు సుప్రసి 
ద్ధినిగని యాత్మయె వెలుంగు - దేవుని వార్త వినంగలేరు దు 
ర్వినయులు వేదతత్త్వముం బ్ర - వృత్తిపరంబని యెంతురాత్మలన్‌. 186 


వ. అది యెట్లనిన 187 


సి 


తే.గీ. 


తే.గీ. 


సకలజంతువులు ప్రీ - సంగంబు మాంసభ 
క్షణము మద్యముం ద్రావు - టను దమంత 
నొనరించునెపుడు న - న్యులు సెప్పం బనిలేక 
(శ్రుతి వానియెడ వ్యవ - స్థితు లొనర్చుం 
బాణిగ్రహణ పశు - బంధసురాగ్రహం 
బులన నామూండు మా - న్పుటను గోరి 
ధర్మైకఫల మైన - ధనమును జ్ఞానవి 
జ్ఞానము ల్లలిగించి - శాంతినొసంగు 
నిట్టి దీనిని స్వకుటుంబ - వృత్తికొణకు 
వాడుకొనుచును నిజకేళిం - బర మనిత్య 
మనిశము (గసించుచుండు దు - రంత వీర్య 
మైన మృత్యువు గనరు మూ - ఢాత్ములవని. 188 
(శుతియనుమతించుం గల్లు మూ - ర్మొనుట వేల్మి 
హింసగాదు పశ్వాలంభ - మితరమట్లు 
రతికొజికుంగాదు ధర్మసం - తతికె పెండ్లి 
యిది విశుద్ధ స్వధర్మమం - చెజుంగ రకట. 189 
ఇంత యెజఖుంగకే కుమతు - లెంతయు విజ్జలమంచు గర్వ మ 
త్యంతమునొంది స్తబ్బులయి - యత్నముతోం బశుహింస ద్రోహమౌ 


44 


88 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


వ. 


ఏకాదశస్మంధము 


చింత నొనర్తు రా కలుష - చిత్తులు సచ్చిన వారిం బట్టి లో 
కాంతరమందు నా పశువు - లన్నియుం జీల్బి భుజించు నిర్ణయన్‌. 190 
పరతనువులందు స్వాత్ముయడౌ - హరిం బరేశు 

నన్యుండని యెంచి ద్వేషించి - సానుబంధ 

మైన పీనుంగువంటి యీ - మేనియందుం 

గూర్మివిడలే కధోగతిం - గూలుచుండ్రు. 191 
ఎవరు ధర్మార్గకామ ప్ర -వృత్తులగుచు 

మూఢులై యుపశాంతి యె - ప్పుడును లేక 

యాత్మతత్త్వం బెజఖుంగక - వ్యర్ణులగుదు 

రట్టివారలె సుమ్మాత్మ - హంతలవని. 192 
ఇట్టి యాత్మహంత - లెపుడు నెమ్మదిలేక 

కర్మము నొనర్చు - గతియె జ్ఞాన 

మనుచు నమ్మి కాల - మన్ని కోర్ములం (దుంప 

వగతు రకృతకృత్యు - లగుచుం దుదకు. 193 
వాసుదేవమూర్తి - వార్తయు నొల్లని 

వారు కదుంబ్రయాస - పడి వడసిన 

సిరుల నిండ్ల సుతుల - స్నేహితులను బాసి 

సొరుదు రొల్లకయును - నిరయు గుహను. 194 


అని యిట్లు భక్తిమార్గ దార్‌ధ్యంబుకొజ కమ్మునీశ్వరుం డభక్తుల వృత్తం 


బభివర్ణించిన విని నిమి మజియు నిట్లనియె 195 
- : యుగభేద ప్రయుక్త భగవన్మూర్తి భేద వివరణము :- 


ఏయే యుగముల నీశ్వరుం 

డేయే వర్ణముల బొల్బు - నేపేరులతో 

నేయే విధిం బూజితుండగు 

నే యాకృతినుండు నాన - తీవె మునీంద్రా! 196 


శ్రీమదాంధ్రమహాభాగవతము 89 90 ఏకాదశస్మంధము 


వ. అని యడుగుటయుం గరభాజనుండను మౌనీంద్రుం డిట్లనియె. నరేంద్రా పృశ్నిగర్భ! వృషాకపి! - విష్ణుమూర్తి! 
కృతా త్రేతా ద్వాపర కలియుగంబులందు భగవంతుండు నానావర్ణనామాకార సర్వదేవ! యురుక్రమ! - శరణటంచు. 199 
యుక్తుండుగా నానావిధానంబుల న్నరులచేం బూజింపంబడు నెట్లనిన సీ. _ ద్వాపరంబున భగ - వంతుడు శ్యామవ 
వినుము. 197 ర్లుండును బీతవ - స్రుండు శంఖ 
స కృతయుగంబున హరి - సితవర్డుండగుం జతు చక్రాద్యుదాయుధ - శస్తహస్త చతుష్ట 
రాహుండు వల్మలాం - బరధరుండు యాంబుజ ముఖ్య రే - ఖాంకితుండు 
యజ్ఞోపవీతి కృ - ష్టాజినంబును జప శ్రీవత్సకౌస్తుభ - శ్రీయుత వక్షుండు 
మాలయు దండక - మండలువులు ఘనమహారాజలాం - ఛన సమేతుం 
హస్తము ల్నాల్లింట - నలరంగ జటిలుండై డగు నమ్మహాత్ముని - నప్పటి మనుజు లీ 
(బ్రహ్మచర్య వ్రతి - పగిదినుండు శ్వర తత్త్వ మెటింగెడి - వాంఛతోడ 
నరులప్పు డధికశాం - త స్వభావులు వైర తే.గీ. (శౌతతాం(త్రిక విధులం బూ - జనమొనర్చి 
రహితులు సామ్య ద - ర్శనులు నగుచు వాసుదేవ! సంకర్షణ! - భవ్యమూర్తి! 
తే.గీ. ధ్యానమున శమదమముల - హంస! ధర్మ యనఘ! ప్రద్యుమ్న! యనిరుద్ధ! - యవ్యయాత్మ! 
పురుష! పరమాత్మ! యమల! యీ - శ్వర! సువర్ణ! దేవ! (యొక్నెదమని సన్ను - తింత్రు మజియు. 200 
యనియు నవ్యక్త! యోగీశ్వ - రా! వికుంఠ క.  నారాయణర్షికి మహా 
ధామ! యనియును నా దేవు - దలంతు రెపుడు. 198 పూరుషునకు నిఖీల భువన - భూతాత్మునకున్‌ 
సీ  త్రేత నెజ్జినిమేను - దేజర్లిలంగం జతు 45 సారెకు నానతి విశ్వా 
ర్చాహుండై దీక్షితు - పగిది మూండు కారునకు మహాత్మునకు జ - గత్రభువునకున్‌. 201 
పేటల మొలత్రాడు - బిగియించి పచ్చని వ. అనియు జగదీశ్వరుని ద్వాపరయుగంబున మానవులు సన్నుతింతురని 
వెండ్రుకలొప్పుం ద్రి - వేదమూర్తి యమ్మునివరుండు మతటియు నిట్లనియె. 202 
యె స్రుకువాదుల - హస్తంబుల ధరించి భీ కలి నింద్రనీలసం - కాశ దేహుండు హరి 
యజ్ఞస్వరూపుండై - యలరు విష్ణుం శ్రీకృష్ణనాముండు - శ్రీయుతుండు 
డప్పుడు సర్వ దే - వాత్మకుం డగు హరి శ్రీవత్సకౌస్తుభా - క్షీణ లక్షణుండును 
(బ్రహ్మవాదులును - ధర్మప్రవృత్తు శంఖచక్రాది ప్ర - శహస్తుం 
తే.గీ. లైన నరులు త్రయీప్రోక్త - యజ్ఞముల భ డవ్యయుండును సునం - దాది యుక్తుండు సం 


జింతు రురుగాయ! యజ్ఞ! జ - యంత! యనఘ! కీర్తనాత్మక యజ్ఞ - గేయకీర్తి 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 91 


విమలబుద్దులు భక్తి - విస్తర యుక్తులై 
నానాగమోక్తవి - ధాన ముఖ్య 
ముగను వినుతించుచుందు రా - జగదధీశు 
నీయుగంబున భక్తుల - కీశ్వరుండు 
సులభుం డవనీశ యాతని - నలఘుమతులు 
నిల్మడ నుతించు తెజింగు వ - ర్లింతు వినుము. 203 
అవిరతచింత్య మార్తిహర - మాశ్రయణీయ మభీష్టదంబు జా 
హృవికిని బుట్టినిల్లు చతు - రానన శంభు నుతంబు భృత్యదై 
న్య విరమణంబు సంసృతి మ - హాంబుధి పోతము భక్తపాల యి 
ట్లవు భవదంఘిపద్మము మ- హాపురుషా! భజియింతు మెప్పుడున్‌. 204 
స్వగురుని యాజ్ఞ దేవతలు - సైతము గోరెడు వీడరాని రా 
జ్యగరిమం బాసి కానలకుం - జయ్యననేంగి ప్రియార్ధమై యస 
న్మృగమును వెంబడించి చని - మేలొనరించితి ధర్మమూర్తి నీ 
డగు చరణారవిందము మ - హాపురుషా! భజియింతుం మెప్పుడున్‌205 
అనుచు నీరీతి ప్రతియుగం - బునను దదను 
రూపములు నామరూపముల్‌ - రూఢిందాల్చి 
శుభకరుండగు హరి యుగ - స్టులగు నరుల 
చేతం గీర్తింపంబడుచుండుం - ప్రీతి నధిప. 206 
కలియుగంబున గుణదోష - ములను జూచి 
ఘన గుణజ్ఞులు విష్ణుకీ - ర్తనము వలన 
నందటును నిష్టలాభంబు - నొందుకతనం 
గలియె మేలండ్రు నాల్గు యు - గంబులందు. 207 
హరిగుణ సంకీర్తనమే 
పరమసుఖం బిచ్చుటన్‌ భ - వం బుడుపుట సం 
సరణ పరిభ్రాంతుల కీ 
కరణి శివంకరము వేటి - కలదే చూడన్‌. 208 


46 


92 


తే.గీ. 


2 


తే.గీ. 


ఆ.వె. 


ఏకాదశస్మంధము 


మొదటి మూండుయుగంబులం - బుట్టినట్టి 
ప్రజలు గలియుగమున హరి - భక్తియుక్తు 
లుందురని వారితోడం దా - మందు బుట్ట 
నభిలషింతురు కలి సాధు - వగుటం గంటె. 
అరుదుగా నందందు - భరతవర్షంబున 
హరిభక్తులు వసింతు - రవనినాథ 
తామపర్ణియు సమృ - ద్ధజలాధ్యయగు కృత 
మాలయుం గావేరి - మహితపుణ్య 
యవలం బ్రతీచి మ - హానది ప్రవహించు 
ద్రవిళ దేశమున వి - స్తారముగను 
హరిభక్తులుందు రా - పరమపావనములౌ 
నదుల నీరము ద్రావు - నరులు దజచు 
(ప్రవిమల మనస్ములై భగ - వంతుండైన 
వాసుదేవునియందు స - దృక్తి గలిగి 
స్వచరితంబున జగము పా - వనము సేయు 
చుందు రీ కలికాలంబు - నందు ముందు. 
కృత్యమెల్లం బరిహ - రించి ముక్తి ప్రదు 
దేవు నెవండు సర్వ - భావములను 
శరణమొందు వాని - సురబుషి పితృభూత 
మానవాప్త బుణము - మాసిపోవు. 
తనపద కంజముల్లొలిచి - తక్కిన చింతలు మాని ప్రీతి భా 
జనమగు వానికెటాయవ - శంబుగ వచ్చు వికర్మదోష మా 


తని హృదయంబునందు సత - తంబు వసించు పరేశుండే హరిం 


చు నతని భక్తవత్సలత - చోద్యముగాదె నరేంద్ర చంద్రమా. 


వ. అని చెప్పెనని నారదుండు వసుదేవునితోడ మణియు నిట్లనియె. 


ఆ.వె. 


భాగవతములైన - బహుధర్మముల నిట్టు 


లార్షభులు వచింప - నాలకించి 


209 


210 


211 


212 
2183 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 93 


వారి నా విదేహ - వల్లభుండగు నిమి 

ప్రీతిం బూజసేసె - బుషులతోడ. 214 
అప్పుడా సిద్దు లచట ను - న్నట్టి జనము 

లందటును జూడ నంతర్ణి - నంది రంత 

దనకు మునులానతిచ్చిన - ధర్మములను 

బరగ నదుపుచు నిమియొందెం - బరమగతిని. 215 
నీవు నీ ధర్మముల వసు - దేవ వింటి 

ధన్యుందవు వీనివల్ల (శ - ద్ధను వహించి 

సంగరహితుందవై లెస్స - జరుపుమయ్య 

పరమగతి నీకు గలుగునే - భయము లేదు. 216 
భగవంతుం డీశ్వరుండు హరి 

మగబిడ్డం డగుచు మీకు మహి - బుట్టుటచే 

దగు దంపతులగు మీకీ 

జగమున సల్మీర్తినిందెం - జంద్రికవోలెన్‌. 217 
తనయుందని ప్రీతిం శ్రీకృష్ణుం - గనుట నతనిం 

గౌంగలించుట నతనితోం - గలసిమెలసి 

శయన సల్లాప భోజనా - సన విహార 

ముల నొనర్చుట మీ యాత్మ - పూతమయ్యె. 218 
అవనీనాథులు సాల్వపౌండ్ర శిశుపా - లాదు ల్విరోధంబుతో 

నెవనిం దద్దతుల న్విలాసములందా - మీక్షించి శయ్యాసనా 
ద్యవకాశంబుల నెంచుచుండి మతులా - యాకారముం బొందగా 
జివరం దత్సమరూపముంగనిరనన్‌- స్నేహాత్ములన్‌ జెప్పనే. 219 


వ. కృష్ణునియందుం బుత్రస్నేహంబున సుగతి మాకెట్లగు నని సంశయింపబనిలేదు. 


శ్రీకృష్ణదేవుండు సర్వాత్మకుండగు నీశ్వరుండు. తన యీశ్వరభావంబుడాచి 
మాయామనుపష్యభావంబున భువి నవతరించిన పరుం డవ్యయుండు కావున 
మీరా మహాత్ముని సామాన్యుండగు పుత్రుండని తలంపకుండు. 220 


47 


94 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


ధరకుబరువైన రాజులౌ - దనుజవరులం 

ద్రుంచి సద్భక్తజనములం - బ్రోచి ముక్తి 

నిచ్చుటకుం బుట్టినట్టి శ్రీ - కృష్ణుకీర్తి 

యక్షయంబుగ నీలోక - మందు నిండు. 221 


వ. అని యిట్లు నారదుండు దేవకీవసుదేవులకుం జెప్పెనని పరీక్షిన్నరేంద్రు 


ఆ.వె. 


నవలోకించి శుకయోగీంద్రుండిట్లనియె. 222 
ఈవృత్తాంతము విని యా 

దేవకి వసుదేవుండును మ - ది న్విస్మితులై 

భావంబుల వ్యామోహము 

బో విడిచిరి వార లెంత - పుణ్యులొ జగతిన్‌. 223 
ఎవండు పుణ్యమైన - యీ యితిహాసంబు 

నేక చిత్తుండగుచు - నెపుడుం జదివి 

బుద్ధి నిలుపు వాండు - మోహంబు విడిచి బ 

హ్మత్వమొంద నిందె - యర్హ్యుడగును. 224 


= శ్రీకృష్ణుని బ్రహ్మాదులు సందర్శించి నుతించుట :- 


వ. అని మజియు నిట్లనియెనట్లు శ్రీకృష్ణదేవుండు ద్వారకాపురంబున నున్నయెడ 


న్నరలోక మనోహరంబై సర్వలోక పాపాపహంబగు యశంబు లోకంబుల 
యందెల్ల న్నెటిపిన యా భగవంతుని యతిసుందర దివ్యమంగళ విగ్రహంబు 
నవలోకించు వారలై ననకాది కుమారవర్గంబును దేవతలును 
(బజాపతులునుం దోడరాం జతుర్ముఖుండును, భూతగణావృతుందై 
భూతభవ్యేశ్వరుండగు భవుండును, మరుద్దణంబులతోడ భగవంతుందగు 
నిం(ద్రుండును, వసురుద్రాదిత్యవి శ్వేదేవగణంబులును బుభువులును 
నాంగిరసులును గిన్నరోరగ గంధర్వ సిద్ధ చారణ సాధ్య విద్యాధర 
గుహ్యకాప్సరో గణంబులును బుషులును పితరులును ద్వారకా పురంబున 
కరుగుదెంచి. 225 


శ్రీమదాంధ్రమహాభాగవతము 95 


తే.గీ. అఖిలసంవత్సమృద్ధమై - యధికవృద్ధి 

వసుధ రాజిల్లుచున్న యా - ద్వారవతిని 

గ్భష్ణు నద్భుత దర్శనుం - దృప్తిలేని 

కనులం జూచిరి సంతోష - కలితు లగుచు. 226 
వ. అంత న య్యమరులు 227 
తే.గీ. నందనోద్యాన సంభూత - నవ్య కుసుమ 

మాల్యములం గప్పుచును సప్ర - మాణ దివ్య 

చిత్రపద గర్భితార్థవి - శేషములుగ 

స్తవము లొనరించి రాజగ - త్రభుని హరిని. 228 
తే.గీ. కర్మమయ ఘనపాశంబు - కట్టు వదల 

నెంచి యెదలోన ఘనులు ధ్యా - నించు నీ ప 

దాబ్దమును గని మొక్కు భా - గ్యంబు గలిగె 

మాకు బుద్ధీంద్రియాసు వా - జ్మానసముల. 229 
చ. అగుణందవయ్య నీవు త్రిగు - ణాత్మిక మాయను స్వీకరించి దా 

ని గుణముల న్మనంబున గ - ణింపంగరాని జగంబుంజేసి దా 

ని గరిమం బ్రోచి మాపుదువు - నీ వనవద్యుండ వై నిరంతరం 

బగు నిజసౌఖ్యమున్‌ వదల - వట్లగుట న్నిను నంట వా క్రియల్‌. 230 
చ. ఘనులగు నీదుభక్తులు జ - గన్నుత నీయశమున్‌ బ్రవృద్ధమై 
తనరెడు (శ్రద్ధతో వినుచుం - దత్పరులైనపు డొందునట్లుగా 
వినికిని విద్య నధ్యయన- విశ్రుతదాన తపఃక్రియాదు లే 
మొనరిచినన్‌ దురాత్ములిల - నొందంగనేరరు శుద్ధి నాత్మలన్‌. 231 
మతి గరంగంగ మహా - మౌనులు ముక్తికై 

ధ్యానించుచుందు రె - ద్దాని నెపుడు 
సారూప్యమును గోరి - సద్భక్తులెద్దాని 

నర్చించచుండ్రు వ్యూ - హంబులందు 
నాకలోకము దాటి - వైకుంఠమును జేర 


2 


48 


96 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


వేళవేళల దేని - విజ్ఞు లెంతు 
రధ్వరంబులహవ్య - మంజలిం గొనినిల్సి 
హోత లెద్దాని వే - దోక్తిం దలంతు 
రాత్మమాయ నెజఖుంగ న - ధ్యాత్మ యోగు 
లగు పరమభాగవతు లేది - తగ భజింతు 
రట్టి నీపాద మచ్యుత - యస్మదీయ 
దుర్విషయ వాసనలం బారం - దోలుంగాక. 232 


పంచపాది : 


మ. 


2 


తే.గీ. 


2 


హరి నీవక్షమునందు నుండు సిరి భ - క్తాగ్రేసరుల్‌ శ్రద్ధ నీ 
యురమం దుంచిన వైజయంతి గని యో - హోప్రాచిదీదండ నా 
కిరవౌ నిచ్చట నెట్టులుండందగునం - చీర్షక న్సపత్నిం బలెన్‌ 
నిరసింప న్సిరి నాదరింపక దయన్‌ - జేకొంటి వాదండ నీ 
శ్వర యీ నీ పద మస్మదీయ విషయా - సక్తిం దొలంగించుతన్‌. 233 
బలిని బంధించు వోం - బ్రబలి (త్రివిక్రమ 
నీదు రెండవది యౌ - పాదకమల 
మజుని లోకముంజొచ్చి - యాక్రింది మూండు లో 
కములయందును బతా - కయును బోలెం 
బొడవై భయాభయం - బులు దితిజామర 
సేనల కొదవించి - శిష్టదుష్ట 
నికరంబులకు స్వర్ణ - నిరయంబు లిచ్చుచుం 
ద్రిభువన పావన - త్రిపథగమన 
యైన గంగకు బుట్టిని - ల్లై తనర్చి 
నట్టి నీపాదము భజించు - నట్టి మాకుం 
బాపములు వాపి మమ్ముం బా - వనులంజేసి 
ప్రోచుంగావుత నీశ్వర - భూమమూర్తి. 234 
తమలోనం దాము వై - రముం బూని పెనంగెడు 


తే.గీ. 


2 


శ్రీమదాంధ్రమహాభాగవతము 97 


(బ్రహ్మాదులును ముక్కు - ద్రాట నెడ్లు 
నరులకు వశములౌ - కరణి నీవశవర్తు 

లౌదురు వారి జ - యాపజయము 
లవశతం గాలాత్మ - నమరింతు వారికి 

(బ్రకృతి పూరుషులకుం - బరుండ వీవు 
పురుషోత్తమం డనంగం - బరగుదు విశ్వ స 

ర్లస్థితిలయముల - కారణమవు 
ప్రకృతిపురుష మహత్తుల - ప్రబల సత్త్వ 
మవు త్రినాభి సంవత్సర - మయ గభీర 
వేగ సర్వాంతకృత్మాల - భీమమూర్తి 
యాశ నీయంఘి సుఖము మా - కిచ్చుంగాక. 2835 
పురుషుడు శక్తి నీవలనం - బొంది పరాత్పర మాయచే జగ 
త్మరణ సమర్థయెన యొక - గర్భముంబోలు మహత్తుం జేసె నా 
పురుషుండె మాయంగైకొని య - మోఘబలుండయి సృష్టిసేసె నా 
వరణయుతంబుగాందనని - వాసము హైమమునండకోశమున్‌. 236 
కానంజరాచరాత్మక జ - గత్తున కెల్లవిభుండవీవు మా 
యానుగతుండవై తదను - యాతములౌ విషయంబులొందుచున్‌ 
వానినినంట వన్యులన - వారె త్యజించిన యర్థముల్‌ దమున్‌ 
మానకయంటునోయని మ - నంబుననుల్ముచునుందురీశ్వరా. 237 
చిఖునగవుల సొంపు - నెజిపు కటాక్ష లే 

శములం గాన్పించు భా - వములతోడం 
గడు మనోహరములౌ - కనుబొమలను విండ్ల 

సౌరతమంత్ర ప్ర - శస్తములుగం 
బంచబాణాస్రముల్‌ - బదియాటు వేవురు 

భార్యలు నీవయిం - బజుపుచుండ 
వారి నందజ మోహ - వారాళి ముంచుచు 

వశవర్తినులం జేయ - వలంతివైన 


49 


98 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె 


ఆ.వె. 


ఆ.వె. 


ఏకాదశస్మంధము 


నీదుమానస మెట్టిదో - యాదవెంద్ర! 
చలన మొందదు చిత్తంబు - గలంగ దెపుడు 
బ్రహ్మచర్యంబు సెడదు ని - గ్రహము పేర్మి 
నెవండు గొనియాడ నేర్చు యో - గేశ!నిన్ను 
త్వత్మథామృత నదులును - ద్వత్పదాబ్ద 


మధువు గంగయుందైలోక్య - మలము లుడువుం 


గాన నీరెండు తీర్థము - ల్వీనుదోయిం 
దనువులనుం గొందు రాశమ - ధర్మపరులు. 


అని యిట్లు దివిజులను శం 


భునిం గూడి విరించి హరిని - బొగడి మటియు ని 


ట్లనియెను గోవిందునితో 
వినయంబున మొక్కి గగన - వీధీగతుండై. 


మున్ను మేము నిన్ను - భూమి భారము దీట్బి 


వేండుకొనిన కతన - విశ్వమూర్తి 
యవనియందు నిట్టు - లవతరించితి దేవ 
మేము కోరినట్లె - మేలు గలిగె. 
సత్యసంధులైన - సత్పురుషులయందు 
ధర్మమును టబ్రతిష్టి - తం బొనర్చి 
సర్వలోక పాప - శమనమౌ సత్మీర్తి 
దిక్కులందు నెజిపి - తివి మహాత్మ. 
యదుకులంబునందు - నత్యంత సుందరం 
బైన దివ్య విగ్ర - హంబుతోడ 
నవతరించి చేసి - తఖిల జగద్ధిత 
కరములైన మహిత - కార్యములను. 


కలియుగంబునందుం - గల సాధు జనులెల్ల 
నీదు పుణ్యకథల - నియతి వినుచుం 


238 


239 


240 


241 


242 


2483 


తే.గీ. 


తే.గీ. 


2 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


బొగడుచుండి యీ త - మోమయ సంస్కృతి 

సులభముగం దరింపం - గలరు దేవ! 

పురుషోత్తమ నీవిట్లీ 

ధరణి నవతరించి నేంటి - దాంకను సంవ 

త్సరములు పరిపూర్ణములై 

యిరవొందెను చూడు నూట - యిరువది యెదున్‌. 

కొణవదక యుండ దేవతల్‌ - గోరినట్టి 

పనుల నెల్ల నొనర్చితి - భవ్యమూర్తి 

యీ యదుకులంబు బ్రాహ్మణు - లిచ్చినట్టి 

శాపమున నష్టమైనట్లె - సత్వరముగ. 

కానరాందలంతేని స్వ - స్థానమునకు 

రమ్ము పరమాత్మ వైకుంఠ - నెమ్మింబ్రోవు 

నీకు లెంకలమగు మమ్ము - లోకములను 

లోకపాలురం గరుణావ - లోకనముల. 

అని తను వేండెడు (బ్రహ్మో 

ద్యనిమిషులను జూచి మోద - మందుచు మాయా 

మనుజుండగు భగవంతుం 

డనియె సమాదరము తోడ - నతిమృదు ఫణితిన్‌. 

కమలసంభవ వింటి - గడుంటీతి నీమాటం 
బనులెల్లందీరె భూ - భరమువాసె 

వీర్య శౌర్య శ్రీప్ర - వృద్ధమై విపులమౌ 
యదుకులం బుద్వేల - మగు మహా్ధి 

కరణి ధర్మము దప్పి - గర్వించి లోకంబు 
లెల్లనుం జెజుతు నే - నిపుడు దాని 

సంహరింపక నిజ - స్థానంబుం జేరిన 
యదువులం గెలువ లే - రవని నొరులు 


99 


244 


245 


246 


247 


248 


50 


100 


తే.గీ. 


తే.గీ. 


2 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


బ్రాహ్మణోత్తమ! దత్త శా - పంబువలన 

దానికి వినాశ మారబ్ధి - మైన దిప్పు 

డది ముగియంజూచి వైకుంఠ - పదముం జేరం 
బోవుచో వచ్చెదను నీదు - భువనమునకు. 
అనినం జతురాస్యుం డీశ్వరు 

వినయంబున మొక్కి భక్తి - వివశుం డగుచున్‌ 
జనెం దన లోకమునకు సుర 


మునియుతుండై వాసుదేవ - మూర్తిం దలంచుచున్‌. 


అంత నా ద్వారకాపురి - యందుం దోంచం 
'బబ్రళయ హేతువులైన యు - త్పాతశతము 
లవ్వి గని భీతి దన పజ్జ - కరుగుదెంచి 
నట్టి యదువృద్దులను జూచి - యనియె శౌరి. 
ఇవె మహోత్సాతంబు - లిం దెల్లెడను దోంచె 
మన కులంబునకు బ్రా - హ్మణులవలనం 
దప్పని శాపంబు - దగిలె నిం దింక నుండ 
మనం గోరు మనకు ధ - ర్మంబు గాందు 
పావనంబైన ప్ర - భాస పుణ్యక్షేత్ర 
మునకు శీ(ఘ్రము నేందడె - పోదమందుం 
జంద్రుండు మునుదక్షు - శాపంబుచేందన 
కైన క్షయం బాసె - స్నానమాత్ర 
నందు మనమును మునింగి పి - త్రమరతర్ప 
ణము లొనర్బియు బహువిధా - న్నముల విప్ర 
వరులం దనిపియు (శ్రద్ధతో - నురుఫలముల 
వెలయు సత్సాత్రదానము - ల్లలుపవలయు 


249 


250 


251 


252 


వ. ఇట్లు సేసి నావచే నర్భవంబుంబలె సకల పాతకంబులం దరింతమని 
వివిధాధికారమాత్రయోగ్యులై మోక్షానర్హులగు దేవతలైన యాదవులను 


శ్రీమదాంధ్రమహాభాగవతము 101 


మోక్షదాయకంబగు ద్వారకానగరంబునుండి తొలగించువాండై సర్వజ్ఞాండగు 
శ్రీకృష్ణదేవుండు పలికె నట్లు భగవదాదిష్టులై యాదవులు ప్రభాసతీర్ధంబునకుం 
బోవం నిశ్చయించి తమ తమ యరదంబు లాయితంబులు గావించికొని 
రప్పుడు. 253 


-: శ్రీకృష్ణోద్ధవ సంవాదము : - 


మ. యదవు ల్ల్వారవతిం ద్యజింపంగ ద్రుతం - బౌ యత్నముంజూచి యా 


యదుకోటిం గని కృష్ణు డాడినవిధం - బాలించి యవ్వీట భీ 

ప్రద ముత్పాత పరంపరంగని మహా - ప్రాజ్ఞుండు గృష్టెకసౌ 
హృదుండౌనుద్ధవుండాత్మసంచలితుండై - యేకాంతమౌ నొక్కచోన్‌. 254 
జగదీశ్వరేశ్వరుం డగు 

భగవంతుని గాంచి వారి - పదయుగమునకుం 

దగ సాగిమొక్కి ప్రాంజలి 

యగుచు న్నిలుచుండి యిట్టు - లనియె నరేంద్రా! 255 


తే.గీ. దేవ! దేవేశ! యోగేశ! - దివ్యమూర్తి! 


2 


పావనచరిత్ర! విప్రశా - పము మఅల్పం 
గలిగియు మబల్చవైతివీ - కులము. ద్రుంచి 
ధరణి విడువంగ నిజముగా - దలంచి తభవ. 256 


నీపాదకమలంబు - నిమిషార్థమైన నే 
విడిచి యుండంగనేరం - బుడమియందు 
నన్నును గొనిపొమ్ము - నాథ! నీ దివ్యమౌ 
లోకంబునకు దయా - కుండ వగుచు 
నరులకు నీక్రీడ - పరమమంగళము క 
ర్లామృత మది ద్రావి - నట్టివారె 
విడుతు రన్యస్పృహ - విశ్వేశ! శయ్యాస 
నాటన స్నానపా - నాది విధుల 


51 


102 


ఏకాదశస్మంధము 


తే.గీ. నెపుడు భక్తిని గొలుచు మే - మెట్లు నిన్ను 


2 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


విడుతు మీవు ప్రియంబుగాం - దొడిగి పూసి 
కట్టినట్టివి గొనుచుండు - కతన నీదు 


మాయం గెలుతుముగాదె ని - ర్శలుల మగుచు. 


యతులు దిగంబరుల్‌ - స్వాశ్రమనిష్టులు 
బుషు లూర్థ్వరేతన్కు - లిట్టివారు 
వ్రతపరిశ్రాంతి ని - ర్లత కల్మషులు శాంతు 
లగుచు నీబ్రహ్మోఖ్య - మైన పదము 
నందుదురేము శు - భాశుభకర్మ మా 
రముల భ్రమించు వా - రలమె యైన 
నీవారితోంగూడి - నీవార్త లెంచుచు 
మనుజ లోకాను క -రణములైన 


నీదుచూడ్ములుం బలుకులు - నీచెయువులు 
హాసపరిహాస కేళీవి - హారములును 

నాత్మం దలంచి కీర్తించి ప్ర - యాసలేక 
దాటంగారాని నీమాయ - దాటంగలము. 
అనుచు నుద్ధవుం డీరీతి - మనవిసేయ 
సంతసంబున నాభగ - వంతుండైన 
దేవకీసుతుం డేకాంత - భావుం బ్రియుని 
భృత్యు నాతనిం గనుంగొని - యిట్టులనియె. 
నేను వైకుంఠమున కేంగ - నిశ్చయించి 
యున్న యది నిక్కువంబు నీ - వన్న యట్లు 
పద్మసంభవ భవలోక - పాలముఖులు 
నన్ను రమ్మని ప్రార్థించు - చున్నవారు. 
అజుడు మునువేండ నెందుల - కవనియందు 
నాదు వంశంబుతోం బుట్టి - నాండ నట్టి 


2517 


258 


259 


260 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


2 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


దేవకార్యం బశేషంబు - దీర్చినాండ 
యదుకులం బొండె మిగిలియు - న్నది ధరిత్రి. 
తతి నదియు విప్రశాప ని - ర్దగ్గమయ్యె 
యదుకులంబు నశించు న - న్యోన్య కలహ 
మున మహార్ణవమీపురి - న్ముంపంగలదు 
నేంటి కేడవదినమున - నిక్క మనఘ! 
పుడమి విడిచితినేని నీ - భూమి లోక 
మఖీలమును నష్టమంగళం - బగును వేగం 
గలియుగంబును దీనిపై - గవిసి ధర్మ 
హాని యొవరించు సాధు జ - నాగ్రగణ్య! 
నేను భూమి విడువ - నీవు భద్రాత్మ యిం 
దుండం దగదు కలి ప్ర - చండ మగుడు 
నందు జను లధర్మ - మం దఖిరుచి గల్లి 
పొదలు చుండంగలరు - పుణ్యమూర్తి! 


జ శ్రీకృష్ణుం డుద్ధవునకుం బరమ తత్తార్థం బుపదేశించుట : 


అవుట నీవింక స్వజన బాం - ధవుల యెడల 
స్నేహ మంతయు విడిచి నీ - చిత్తమందు 
నన్ను నెడపక నిలిపి చిం - తలను మాని 
సర్వ సమదృష్టివై భూమి - సంచరించు. 
మనసుచే వాక్కుచేతను - గనులు వీను 
లిట్టి యింద్రియములచేత - నెఖుంగం బడెడు 
నది మనోమయమగుట మా - యావిలాస 
మస్థిరంబని యొజుంగు మె - ల్లపుడు నీవు. 
మనసు చలించిన - మనుజుని భమయె నా 
నార్థ రూపంబగు - నదియె గుణము 


103 


261 


262 


263 


264 


265 


266 


52 


104 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


దోషంబుంగను గుణ - దోష బుద్దికి నిర్ణ 
యించు వేదము గర్భ - మం చకర్మ 
మని వికర్మంబని - యును విధి విహితంబు 
దన్నిషిద్ధమును లు - ప్రమును వరుస 
నావిద్యకం బది - యట్లౌట నుద్ధవా 
నియత చిత్తేంద్రియా - న్వితుండ వగుచు 
వితతమౌ జగంబు - వీక్షించు నీయందు 
గగనమందుం దోంచు - నగరమట్టు 
లంత నిన్ను బ్రహ్మ - మైన నన్నుంగం జూడు 
మద్వితీయ సుఖము - నందంగలవ,. 
జ్ఞాన విజ్ఞానములు గల్లి - స్వానుభవము 
వలన సంతుష్టినొంది దే- హులకు నెల్ల 
నాత్మ భూతుండవై యుంటి - వైన నీకు 
విఘ్న మేమియుం గలుగదు - విజ్ఞతిలక! 
ఎవండు గుణదోషబుద్ధికి - నవల నిల్చు 
నతండు గుణమని విహితంబు - నాచరింపం 
డగుణమని మానండు నిషిద్ధ - మవశుందగుచు 
నర్భకుని భంగి రెండును - నాచరించు 
సర్వభూతహితుండును - శాంతమూర్తి 
జ్ఞాన విజ్ఞాన సుదృఢ ని - శ్చయుండు నగుచు 
నెవండు విశ్వంబు నన్నుగా - నెపుడుంజూచు 
వాండు సంసారజలధిలోం - బడండు మజల. 
అనుచు భగవంతుండీరీతి - నానతీయ 
విని మహాభాగవతుండును - వినయ భరితుం 
డైన యుద్ధవుందతిహృష్టుం - డగుచు మొక్కి 
యిట్లనియె శౌరితోం దత్త్వ - మెజుంగంగోరి 


2617 


268 


269 


270 


271 


తే.గీ. 


తే.గీ. 


2 


తే.గీ. 


2 


శ్రీమదాంధ్రమహాభాగవతము 105 


యోగఫలద! యోగాచార్య! - యోగగమ్య! 
యోగవిద్యానిధీ! కృప - తో గభీర 
మైన సన్వాసయోగమౌ - త్యాగ మాన 


తిచ్చితివి నాకుం బరమమౌ - హితముం గోరి. 272 
విషయసుఖసక్తులై నీకు - విముఖులౌ న 

భక్తులకుం గోర్ములెల్లను - వదలుటైన 

త్యాగమిది లేశమైన సా - ధ్యంబు గాద 

టంచుం దలంచెద భూమ స - ర్వాత్మ! కృష్ణ! 2783 


పరమేశ! నీమాయం - బరికల్పితములైన 
తనువును దదను బం - ధములం జూచి 
యవి నేను నాయవి - యని యెంచుచుందు మూ 
ఢాత్ముండనై మోహ - మందు మునిగి 
యిట్టి నేనిప్పు డీ- వెజుంగంజెప్పిన యోగ 
మెట్లు సాధింతునో - యెజుంగంజాల 
భృత్యుండ నాకు నా - రీతి మెల్లంగనేర్చు 
సత్యసిద్ధాత్మ! ని - శ్చయముం దెలుప 
నెందు నీవలె సురలందు - నేని లేరు 53 
నీదు మాయను జిక్కి బ్ర - హ్మోదులైన 
దేహులెల్లను బ్రమిని యీ - దృశ్యవిషయ 
జాతమును సత్యమే యని - చూతు రెపుడు. 
కావున ననవద్య! - దేవ! యీశ్వర! దేశ 
కాలాద్యుపాధి వి - కారదూర! 
వైకుంఠధామ! స - ర్వజ్ఞ! నారాయణ! 
జీవకారుణ్య ప్ర - సిద్ధ హృదయ! 
పాప భీతుండ దుఃఖ - పరితప్త చిత్తుండ 
దీనుండ వెలువడు - తెర వెజఖుంగ 


274 


106 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


నీవె దిక్కని మది - నెజి నమ్మి శరణంటిం 
గడతేరు వెరవు నే - ర్పడంగం దెలుపు 
మనుచు నీరీతిం దనువేండ - నబ్దనేత్రుం 
డుద్ధవునిం జూచి వెజబువకు - మొయ్య నీకుం 
బరమ ధర్మంబుం దెలిపెద - భవము దాటు 
మనుచు నిట్లని కరుణతో - నానతిచ్చె. 
తజచుగా లోకమున మునుల్‌ - దమ మనీష 
గురువుగా లోకతత్త్వంబుం - దరిచి చూచి 
విషయవాసన లాత్మల - విడిచి ధన్యు 
లగుదు రన్యగురూపదే - శానపేక్ష 
తనువులందెల్ల మనుజుల - తనువులందు 
ముఖ్యముగ గురువాత్మయే - మొనసి యిందు 
దాను బ్రజ్ఞాన రూపుండై - కానుపించు 
జదముం బేరించు నితండని - జరుగు నూహ. 
ధీరులౌ సాంఖ్యయోగవి - శారదులును 
సర్వశక్తి సమన్వితు - సత్యరూపుం 
బ్రత్యగాత్మునింగా నన్నుం - బరగం గాంతు 
రీ మనుజదేహమందె యిం - కెందుం గాదు. 
తగ నొకటి రెండు మూండు నా - లుగును బెక్కు 
లైన పదములు గలవియు - నపదములను 
దనువు లీ సృష్టింగల వందు - మనుజతనువు 
వానిలో నాకుం గడుంబ్రియం - బైనదనఘ! 
ఈ నరదేహమందు నను - నేమజుపా టొకయింత లేక ధీ 
మానసముఖ్యముల్‌ నడుపు - మానక యీతం దడహంక్రియాదులే 
వైనను గానివాందనుచు - నారసి చూతురు యోగిపుంగవుల్‌ 
గానం బ్రమాణయుక్తినను. - గన్లాను మా మతిశుద్భినుద్ధవా! 


275 


276 


2717 


278 


279 


280 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


10/ 


వ. ఈయర్థంబునం దొక్క పురాతనేతిహాసంబు గల దది యవధూతయదు 


తే.గీ. 


2 


తే.గీ. 


తే.గీ. 


సంవాదంబనంబరగు నది యెట్లనిన వినుము. 


- ఏ అవధూతయదుసంవాదము : - 


వయసునం బిన్నవాండు పర - వస్తువెటింగి ధరిత్రి నెందునున్‌ 
భయమిసుమంతలేక సమ - వర్తన మొప్పం జరించువాండు సం 
శయరహితుండు (బ్రాహ్మణుడు - సాధువునౌనవధూతునొక్షనిన్‌ 


281 


బియమునంగాంచి యిట్లడిగె - విశ్రుతుండౌ యదువుత్సుకాత్ముండై282 


అఖీలము నెటింగి బాలుని - యట్లు భువిని 
సంచరించుచు నున్నాండ - వెంచిచూడ 
నేమియును జేయ వార్య నీ - కెట్లు గలిగె 
నతినిపుణమైన యీబుద్ధి - యనఘ! చెపుమ. 
తజఅచుగా మానవుల్‌ - ధర్మార్థకామంబు 
లందునాత్మవిచార - మందుసైత 
మాయువు సంపద - యశము నపేక్షించి 
యోపినంతయుంజేయు - చుందు రెపుడు 
నీ వరోగివి (బ్రహ్మ - నిష్టుండవు సమర్భుం 
డవు సుభగుండవు - (ప్రవిమలుండవు 
మితభాషణుండ వీ - స్థితి నుదాసీనత 
నేమియు గోర కే - దేనిం జేయ 
కిల జదుండు వెట్టి భూతంబు - వలె జరింతు 
కామలోభాగ్ని లోకంబు - గాల్బుచుండ 
సోక దది నిన్ను గజము మం - దాకినీజ 
లంబునంబలె సుఖీవై మె - లంగుచుందు. 
కాంచ నీకెట్టి విషయ భో - గములు లేవు 
బ్రాహ్మణోత్తమ! నీ వొంటి - వాండ విట్టి 


283 


54 


284 


108 


ఏకాదశస్మంధము 


నీదు మనమున కెట్టు ప్ర - మోద మొలసె 
నడుగుచున్నాండంగృపతోడ - నానతీవె. 


285 


వ. అని యదురాజడిగెనని చెప్పి శ్రీకృష్ణదేవుం డుద్ధవునితో మజియు నిట్లనియె. 286 


తే.గీ. 


తే.గీ. 


2 


తే.గీ. 


తే.గీ. 


అతినిశితబుద్ధి బ్రహ్మణ్యుం - డైన యదువు 
వినయమున నముండై గౌర - వించి తన్ను 
నిట్టు లడిగిన ద్విజుండును - హృష్టుండగుచుం 
దన విధంబెల్ల నిట్టు లా - తనికిం జెప్పె. 
నాకుం బలువురు గురువులు - న్నారు రాజ 
వారి నాబుద్ధించే జేరి - వారివలనం 
దెలివినొంది ముక్తుండనై - యిలం జరింతు 
వారి వివరింతు వినుమయ్య - వరుసతోడ. 
భూమి వాయువు వ్యోమ - మును జలంబగ్నియు 
దరణి చంద్రుండు గపో - తం బజగర 
మంబుధి శలభంబు - నళి గజంబును మధు 
హర్తయు జింక మ - త్స్యంబు వేశ్య 
పింగళ కురరంబు - బిడ్డండు కన్యయు 
శరకారుండును బాము - సాలెపురుగు 
పేశకృత్తను నివి - పృథివీశ యిరువది 
నాలుగు గురువులు - నాకు వీరి 
యందుం గల్లు శిక్షావృత్తి - నాత్మబుద్ది 
నలవరించితి నిద్దాని - వలన నేది 
యొట్లెజింగితి నదియెల్ల - నిపుడు నీకు 


వివరముగం జెప్పెద నరేంద్ర! - వినుము తెలియ. 


దైవవశములై భూతముల్‌ - దనువు నొంప 
నది విధికృతంబుగ నెటింగి - యాత్మనిష్ట 

యందు ధీరతంగలంగక - యుందు ధరణి 
వలన నే నేర్చుకొంటి నీ - వ్రతము నృపతి. 


287 


288 


289 


289 


290 


తే.గీ. 


2 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


తనదుకోర్ములు జన్మంబు - తనువుగూడ 
నిరత మన్యులు మేలొంద - నే యటంచు 
సాధు వెజం గంగందగు నను - బోధ మేను 
సంగ్రహించితి నగము వృ - క్షమును జూచి. 
తనప్రాణములు నిల్పం - దగిన యాహారమా 
త్రమున సంతోషింపం దగును మౌని 
యింద్రియప్రియముల - పేక్షింప నొప్పద 
పేక్షింప మనసు వా - గృృత్తి సెదజు 
జ్ఞానంబు సెడు నని - ప్రాణవాయువు జూచి 
తెలిసితి వివిధార్థ - ములను జొచ్చి 
యును గుణదోషంబు - లను నంటం డనిలున 
ట్లాత్మజ్ఞాడౌ యోగి - యనియు నఖిల. 
పార్థివ శరీరములం జొచ్చి - వానిగుణము 
లాశ్రయించియు నవ్వాని - నంటండాత్మ 
గంధములం గూడి యంటని - గాలియట్టు 


లని బహిర్వాయువునుం జూచి - యాత్మం గంటి. 


మౌని స్థిరచరములలో వి - లీనుం డగుచు 
బ్రహ్మభావంబుతోడ సం - వ్యాప్తండయ్యు 
వేజుపడ కేది యంటక - వితతుండగుట 
నింగి పోలికనని తా నెఖుంగవలయు. 


ఇల జల మగ్నియుం గలసి - యేర్పడి గాలికి రేగి యంతటం 
బొలిచెడు నంబుదాదులను - ముట్టని యాకసమట్లు పూరుషుం 
డిలపయింగాల నిర్మితము - లీతను ముఖ్య గణంబు లేవియున్‌ 


109 110 
స్ప 
291 
ఆ.వె. 
స్ప 
292 
ర్‌ర్‌ 
2983 
తే.గీ. 


గలియండటంచు బాహ్యగగ - నంబును జూచి గ్రహించితి న్మృషా!294 


(ప్రవిమలుండు స్వభావాను - రాగయుతుండు 
మధురవచనుండు తీర్థసం - భవుండు మౌని 


ఏకాదశస్మంధము 


యవని సద్భక్తి దనుంజూడ - నంట నెంచ 
జనుల బావనులనుజేయు - జలము పగిది. 
తేజస్వి తపనుచే - దీప్తం డక్షోభ్యుండు 
నపరిగ్రహుండును - నఖిలభక్షుం 
డయ్యును యతచిత్తుం - డౌ మౌని మాలిన్య 
మంటక వెల్లు దా - నగ్నింబోలె 


నొకట డాంగును దోంచు - నొకచోట (శ్రేయో౭_ర్భు 


లెలమిం దన్వేండ వా - రిచ్చు దాని 
సమతం గైకొను వారి - సంచిత పూర్వోత్త 


రాఘముల్‌ గాల్ప (శే - యంబు లొసంగం 


దనదు మాయం గల్పి - తంబైన సదసదా 
త్మ జగంబునందుం - దాను జొచ్చి 
యీశ్వరుండు వెలుంగు - నెల్లెడ సమరూపుం 
డగుచు నింధనముల - నగ్నికరణి. 
పుట్టుటమొదలుగాం - బొలియుదాంక వికార 
ములు శరీరమునకే - గలుగుంగాని 
యాత్మకు గల్ల - వం చవ్యక్తమార్గమౌ 
కాలంబుచే వృద్ధి - క్షయము చంద్రు 
కళలకై చంద్ర మం - డలమున కవిలేమి 
గని నిశ్చయించితి - వినుము మజియు 
ఘన నదీవేగమౌ - కాలంబు గల్లించు 
నాత్మయం దుదయించు - నఖిలభూత 
ములకు నెడప క జనినాశ - ములను వరుస 
నిట్టులుండియు నవి తోంప - వెవ్వరికిని 
మంట లగ్నిని బొడముట - మాయుటట్టు 
లని విమర్శించి నేం బొంది - తిని విరక్తి. 


295 


295 


297 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


తే.గీ. కిరణములచేత జలమును - దరణి యదన 
నందుకొనుచును విడుచుచు - న్నట్లు యోగి 
కరణములచేత విషయాళిం - గాలమెతింగి 
కొనువిడుచు గాని వానితోం - గూడం డెపుడు. 

ఆ.వె. ఒక్కడయ్యు నాత్మ - పెక్కులుగా నుపా 
ధిస్థుం దగుట నజ్ఞ - దృష్టిం దోచు 
నొక్కడయ్యు సూర్యు - డుదకపాత్రంబులం 
బెక్కులుగను గాను - పించునట్లు. 

ఆ.వె. ఎవ్వండేని నెపుడు - నెవరిపై నెక్కువ 
చెలిమి మక్కువయును - జేయంజనదు 
చేసెనేని దీన - చిత్తుండై సంతాప 
మొందు ననింగపోత - యుగము వోలె. 

వ. అది యెట్లనిన వినుము. 


= కపోతోపాఖ్యానము వ = 


స్ప ఒక కపోతము భార్య - యును దాను నడవిలోం 


జెట్టుపై నొక గూండు - గట్టి యందు 
వసియించెం గొన్ని సం - వత్సరంబులు ప్రేమ 

మన్యోన్య మభివృద్ద్ధ - మగుచునుందం 
గను లంగములు బుద్దు - లును నేకమౌనట్లు 

దాంపత్య ధర్మ బ - ద్ధంబు లగుచు 
శయ్యాసనాటన - స్థానవార్తాశన 

(కీడలం దవి జోడు - వీడ కడవి 

ఆ.వె. నులుకులేక తిరుగు - చుండి సంప్రీతుండై 

భర్త భార్య గోరు - వాని నెల్ల 
నెట్టులైనం దెచ్చి - యిచ్చి మెప్పాందు య 
యాతితనయ యింద్రి - యాళిం జిక్కి 


111 


298 


299 


300 
301 


56 


302 


112 


ఏకాదశస్మంధము 


అంతటం గొంత కాలమున - కాసతి తొల్తటి చూలు దాల్చి తా 
సంతసమార దాని పతి - సన్నిధి గూంటను గ్రుడ్లువెట్టెనం 

దెంతయు దుర్విభావ్యలగు - నీశ్వరు శక్తులచే జనించె న 

త్యంత మనోహరావయవ - హారి తనూరుహ యుక్తశాబముల్‌. 303 


వ. అంత. 304 


శౌ. 


2 


తే.గీ. 


ప్రీతిం బిడ్డలం (బోచుచుండిరి కృతా - ర్ధీ భూతులై దంపతుల్‌ 
పోతంబుల్‌ గుతుకంబునం బలుకు ప -ల్ముల్వాని కూంత ల్లతుల్‌ 
సేంతల్శెత్తని యీంకలుం దమకునై - శీఘ్రం బెదుర్మొంటలుం 

జేతో మోదమొనర్చి వారికి గడుం - జిత్రంబులై తోయపంగన్‌. 305 


హరిమాయా మోహితు లా 

యిరువురు నన్యోన్యమైత్రి - యెదలం బెనగొనం 

బరి రక్షించిరి కడుం బా 

మరులై పిల్లలను నదియె - మహితార్థముగన్‌. 306 


ఇట్లుండ నొక్కనాం - డిద్దబు నడవికిం 
బిల్లల మేంతకై - ప్రీతితోడ 
నేంగి యందెల్లెడ - నెరడుం గ్రుమ్మజుచుండి 
తడసిన నిచట లు - బ్ధకుం డొకండు 
దైవవశంబున - నావనిం దిరుగుచుం 
దమగూంటి పజ్జ సం - తసముతోడం 
దిరుగాడుచున్న పా - వురము పిల్లలంజూచి 
వలవేసి యన్నిటిం - బట్టికొనియె 
నప్పుం డాంకలిగొనెం బిల్ల - లనుచు వేగ 
నెరను ముక్కులంగొనుచు నా - తురత వచ్చి 
యా కపోతీకపోతంబు - లచటం గాంచె 
వలను బడి యేడ్చు తమ ముద్దు - బాలకులను. 307 


తే.గీ 


2 


తే.గీ. 


ఆ.వె. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 113 


వలంబడి తన్నుం గాంచి కడు - వందురు పిల్లలంజూచి తల్లివి 
ట్టలమట నేడ్చుచున్‌ శిశువు - లవ్వలలోంబడి యుంటంజూచియు 
న్నిలుపంగలేని శోకమున - స్నేహమునన్‌ మతింగప్పు మాయచే 
వలకడకేగి బిడ్డలకు - బ్రాకుచుందానును జిక్కె నావలన్‌. 308 
అపుడు తన ప్రాణములకంటె - నధికులైన 
బిడ్డలను నాత్మసమయిన - ప్రియను సతిని 
వలంబడినవారింజూచి వ్యా- కులత నొంది 
కలవరం బిట్టు బిట్టెద్వం - గాందొడంగె. 809 
అక్కటనే నెట్టి - యల్పపుణ్యుండను 
దుర్మతి నిహపర - దూరగతిని 
గృహసుఖాతృప్తుండ - నిట్టినాధర్మార్థ 
కామసాధనమైన - గీము మునింగె 
సాధ్వి నాకనుకూల - సమరూపయగు పత్ని 
యిదె నన్నుంబాడింట - నిందె విడిచి 
సాధుపుత్రులతోడ - స్వర్గంబునకు నేంగ 
నున్నది నేనెట్టు - లుందు నిందుం 
బాడుకొంపను దీనత - భార్యసచ్చి 
బిడ్డలును జచ్చి దుఃఖ జీ -వితుండ నగుచు 
విధురుండగు నాకునేల జీ -వించు నాశ 
యకట చూడరె నాయపా - యంబు నేండు. 310 


అని విలపించుచున్‌ గృపణుం - డై తన భార్యను బిడ్డలందబన్‌ 

మును వలంజిక్కి మృత్యుముఖ - ముంజొరువారిని బుద్ధీహీనులన్‌ 
గనియు వివేకహీనుండయి - (గచ్చజింగూలెంగపోతమావలన్‌ 
వనచరుండుగ్రుడై చనియె - వారల నందజంగొంచు నింటికిన్‌. 311 


కాన నేకుటుంబి - యేన శాంతాత్ముండై 
ద్వంద్వములను మటథీిగి - స్వైరవృత్తిం 


57 


114 ఏకాదశస్మంధము 


గృపణుండగుచుం దనదు - గృహమె పోషించు వాం 

డతనివారితోడ - నందుంజేటు. 312 
ఆ.వె. మూయకుండునట్టి - ముక్తిమార్గంబగు 

మనుజలోకమందు - జననమొంది 

పక్షింబోలెనెవండు అ బద్దుండౌ సంసృతి 


నతనినెక్కి జాజి - నండ్రు బుధులు. 313 
వ. అని మటియు నాబ్రాహ్మణోత్తముం డిట్లనియె 314 


ము తనకర్శంబు కొలంది దేహి పడుంగా - దా దుఃఖముం గోరకు 

న్నను నట్లే నరుండొందు నైంద్రియికమున్‌ - సౌఖ్యంబు స్వర్గంబునం 

దుననున్న న్నరకంబునంబడిన నెం- దుం దానికై యత్నమే 

పనిలే దాయువు వ్యర్థమౌ నని బుధు - ల్వాంఛింప రాసౌఖ్యమున్‌. 315 
తే.గీ. రసయుతాన్నముగాని నీ - రసముగాని 

యధికమో యల్పమో యేది - విధివశమునం 

బ్రాప్తమౌ దాని భుజియించు - నజగరవై 

తంబుతో యోగి యెట్టి య - త్నంబు లేక. 316 
ఆ.వె. ఎన్ని దినములైన - నన్న మయత్నతం 

బిక్క దేని నుపవ - సించి కొండ 

చిలువంబోలె ధీర - చిత్తుం డక్రియుండై ప 

రుండవలయు దైవ - మండగొనుచు. 317 
తే.గీ. ఇంద్రియమనశ్శరీరస - మృద్ధబలము 
లుండియును నేమియును జేయ - కుండు తనువు 
తోడ నిర్ణిద్రుండై పండి - తుండు పరుండు 
నింద్రియము లుండియును జేయం - డేదియేని. 318 
నిండి లోంతెజుంగరా - కుండు నన్యుండు దన 

తలంపును గనిపట్ట - వలంతి గాడు 
తను మించ నెట్టివాం - డును జాలం డిట్లని 

దేశకాలాదులు - దెల్పనోప 


2 


తే.గీ. 


తే.గీ 


తే.గీ 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 115 


వేమాత్రము గలంగం - డేవికార మెజఖుంగం 

డలలు లేని సముద్ర - మట్టు మౌని 
విషయసక్తుండు గామి - విషయము ల్నిండుగా 

నున్న లేకున్న దా - నుబ్బం దణంగం 
డెపుడు నారాయణపదంబు - నేమజండు స 
మృద్ధిగా నేళ్ళు పాటిన - నెచ్చు టేని 
నెండిపోయినందానును - నెండుటేని 
లేని సాగరమును బోలి - మౌని యుండు. 319 
దేవమాయాస్వరూపయౌ - స్ర్తీని జూచి 
దాని భావంబులకుం జిక్కి - మానసంబు 
నిల్పలేని నరుండు వ - హ్నింబడి సమయు 
మిడుత పోలిక నంధతా - మిస్రమొందు. 320 
తనకుపభోగయోగ్యములు - తథ్యముగా నని మూఢధుందెవ్వండీ 
శుని ఘనమాయచే నయిన - సుందరులన్‌ సొగసైన చీరలం 
గనకపుసొమ్ములం గని వి - కారమునం దదధీనుండౌ నతం 
డనలమునం బతంగముక్రి - య న్నశియించు వినష్టదృష్టియి. ౩21 
ఎంతందిన నిల్చుం దనదేహ - మంతమాత్ర 58 
మించుకించుక యన్నంబుం - గొంచుం దేంటి 
పగిది భిక్షాన్నవృత్తియె - బ్రతుకు మౌని 
యేగృహస్థుని నొప్పింపం - డించుకేని. 322 
పెద్దవియుC జిన్నవియు నైన - పెక్కుశాస్త 
ములను సారంబు దేంటి పు - వ్వుల రసంబు 
(గోలువిధమునం గొనందగుం - గుశలుందైన 
నరుండు వ్యర్థకుతర్మత - త్పరుండు గాక. 3283 
భిక్షితాన్నంబు నజచేతం - బెట్టికానునొ 
(మింగునో గాని దాంపండు - రేపటికిది 


116 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


మాపటికి దంచు ముని యట్లు - దాంపం దేనె 
దాంచి చెడు తేంటివలెం జెడుం - దానితోడ. 
కాలనైన నంటం - గారాదు సన్వాాసి 
పొలంతిరూపు కొయ్య - బొమ్మనైన 

నంటెనేనిం గరిణి - యంగంబు నంటిన 

హస్తి బోలి బద్దుం - డగు నిజంబు. 

తనకు మృత్యువైన - తరుణి నెప్పటికిని 
బొందం దగదు బుధుడు - పొందెనేనిం 
గరిణింబొంది యన్య - కరులచేం గరివలెం 
దెగు నతండు శక్ష్య - ధికులచేత. 

తానుదినక మటియు - దానంబుసేయక 
వనట లోభి గూర్చు - ధనము బరుండు 
గుబుతెలింగి తీసి - కొనిపోయి భుజియించుం 
దేనెం దేనెంబట్టు - వానింబోలి. 

తమ సుఖమునకు గృహస్థులు 

శ్రమపడి యార్జించినట్టి - ద్రవ్యముం దొలుతన్‌ 
(భ్రమరములు గూర్చు తేనియ 


నెమకి కొనెడు వాని పగిది - నియమి భుజించున్‌. 


వినందగదు గ్రామ్యగీతము 

వనచరుండగు యతి మృగంబు - వ్యాధుని గీతం 
బును విని మోహితమై శర 

వినిహితమగు టెబుంగవలె వి - వేకము పేర్మిన్‌. 
కామినులు పాడి చూపిన - గ్రామ్యములగు 

నృత్త వాదిత్ర గీతంబు - లెదను గలంప 
మృగిసుతుండగు బుషి బుశ్య - శృంగుం దట్టి 
వేశ్యలకు నాటబొమ్మగా - వశుందయ్యె. 


324 


325 


326 


327 


328 


329 


330 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


2 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


కడుంగలంచుచు గెలువ శ - క్యంబుగాని 
నాల్మకోర్ములం జిక్కిన - నరుండు వొలియు 
నెట్టికె గాలమును మింగి - మృతిని బొందు 
కుమతియగు మీనమును బోలి - కువలయేశ! 
ప్రాజ్ఞు లాహారమును మాని - పరగ గెల్తు 
రన్నియింద్రియముల నాల్క - నాంపంజాల 
రది నిలువకున్న నభీవృద్ధి - నంది యెల్ల 
యింద్రియంబులం గలంచు మ - తింత వడిగ. 
ఇతరముల నింద్రియంబుల - నెల్ల గెలిచి 
యున్న జిహ్వను గెలువక - యుందెనేని 
నతండు గాండు జితేంద్రియుం - డధిప!నాల్మ 
గెల్చెనేనియు నన్నిటిం - గెల్పినట్లె. 


జ. పింగళోపాఖ్యానము వ = 


వెలసె విదేహపురిం బిం 

గళ యను నొక వేశ్య దాని - గని నే బుద్ధి 

న్నిలిపినది కొంత నీకుం 

దెలిపెద నైరాశ్యమహిమ - తేటపడంగన్‌. 

అక్మామచారిణి - యగు వేశ్య యొకనాండు 
రతిసేయంగాంతుని - మతినిం గోరి 

ముదమొప్పం గైసేసి - మొగసాల నిలుచుండి 
త్రోవను వచ్చు పూ - రుషులం జూచి 

యర్థకాముక గాన - నంద ధనికులు 
దాతలుం బ్రియులంచుం. - దలంచుచుండె 

నొకండొక్కందే వచ్చి - యొయ్యనం బోవంగా 
నధికధనం బిచ్చు - నట్టి ధనికుం 


117 


331 


332 


333 


334 


59 


118 


తే.గీ. 


తే.గీ. 


2 


ఆ.వె. 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


డింకొకండు దన్ను బొంద రాం - డే యటంచు 
వాకిటన నిల్చి పేరాస - పడి పలుమబు 
వెలికి లోనికిం దిరుగుచు - వేంగుచుండెం 
జింతతోం నంతలోన ని - శీథమయ్యె. 885 
విసివి యా వేశ్య యనుకొన్న - విధము వినుము 
పురుషు నాశామహాపాశ - మునకు విసుకె 
యసి యది జనింపదేని దే - హంపుకట్టు 
విడువం డెవనికి నెప్పుడు - బుడమియందు. 337 
కటకట! కంటిరే మనసు - గట్టిగ నిల్చ్బంగలేని నాకుమి 
క్కుటమగు మోహ ముప్పతిలెం - గొంచక దాన విమూఢబుద్ధినై 
యిటు లతితుచ్చుడౌం మనుజుం - డిచ్చును నాకు సుఖంబు లంచు వి 
స్ఫుటముగ నమ్మి దుర్విటుల - పొందునె కోరుచునుంటినెప్పుడున్‌. 338 
తలంప సమీపమం - దెలమిం జూపట్టువాం 
దత్యంత సుందరుం - డైనవాండు 
సకలసుఖంబులు - సంపద లిచ్చువాం 
డొద్దనే యెప్పుడు - నుండువాండు 
నైనయీశ్వరు మాని - యతితుచ్చుండై నాదు 
కోరికల్‌ దీర్పగా - నేరకుండు 
వాని దుఃఖభయార్తి - భాజను శోకమో 
హప్రదు నొకనరు - నాశ్రయించి 
తెలివిలేక నేను - దిరిగితి నిన్ని నా 
ళ్ళకట నాదుపుట్టు - వ్యర్థమయ్యెం 
జాలుంజాలు నీచ - సాంకేత్యవృత్తి చీ 
యనుచు నున్నవారు - జనులు నన్ను 339 


ధనము రతిసుకమును నిరం - తరముంగోరి 
యమ్ముకొంటిని నామేని - నర్ధలుబ్బు 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


లైన ప్రీలంపటులకు నా - యాత్మ నెంత 
దుఃఖపెట్టితి నయ్యయో - దుష్టనగుచు. 
వెన్నెముకయుం. బక్క - నున్న యెమ్ములును దూ 
లమును వాసంబులై - యమరి యుండ 
హసపాదముల ను - న్నట్టియెమ్ములు దృఢ 


par. 


2 


స్తంభంబులై (ప్రశ - స్తములు గాంగ 
వెలిచర్మమును లోమ - ములు నఖరంబులు 
నొప్పుగానుండు పై - కప్పు గాంగ 
నిలువ కెప్పుడు మలం - బులుగాటు తొమ్మది 
రంధ్రముల్‌ దాని ద్వా - రములు గాంగ 
తే.గీ. మలము మూత్రము నిండిన - మైలకొంప 
యైన మానవదేహంబు - నందుం గాంత 
బుద్ధింజేసితి నిట్టివి - మూఢమతిని 
నేనెగాని మదన్య లెం - దేనిం గలరె 
తే.గీ. ఈ విదేహుల నగరిలో - నేనొకతెనె 
గాని యింకెవ్వతెయు లేదు - కలయవెదక 
దన్ను నిచ్చెడు శ్రీహరి - కన్న నన్యు 
రమణుండని కోరు మూఢాత్ము - రాలు స్త్రీల. 
వ. కావున. 
తే.గీ. ప్రియతముండును విభుండు సు - హృదుండు నాత్ముం 
డెవ్వండీదేహధారుల - కెల్ల నట్టి 
హరికి నను జట్టిగా నిచ్చి - యతనిని గొని 
క్రీడసల్పుదు నతనితో - శ్రీనింబోలి. 
తే.గీ. మొదలు దుద గల్లువిషయము - ల్లదయు లగుచుం 
గామములం దీర్చు నరులును - గాలకలితు 


119 


340 


341 


342 
343 


344 


60 


120 


2 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


వ. అని యిట్లు పింగళ దలపోసె నని చెప్పి యాబ్రాహ్మణుం డిట్లనియె. 
తే.గీ. 


ఏకాదశస్మంధము 


లైన దివిజులు నైన భా - ర్యకు నొనర్చి 

నట్టి సంప్రీతి యేమాత్ర - మగు గణింప. 

ఇది నిజం బేం దొల్లి - యే పుణ్యకర్మమో 
చేసియుండితి దాని - చేత హరికి 

భగవంతునకుం గల్లెం - బరగ నాయెడం బ్రీతి 
గాన దురాశనై - కలంగు నాకు 

నిక్కం పుసుఖమిచ్చు - నిర్వేదము జనించె 
నటుగాక మందభా - గ్యనుగ నున్న 

నేదిగల్లిన నరుం - డీ యనుబంధంబు 
విదళించి శమమొందు - వేగ నట్టి 

తీవ్రనిర్వేదమును నాకుం - దెచ్చునట్టి 

క్లేశములు గల్ల వీ యుప - కృతిని శిరసు 

తో గ్రహించుచు గ్రామ్యుల - తోడం గూడ 

కాశ వర్ణించి శ్రీహరి - నాశ్రయింతు. 

ఇందు సంసారకూపంబు - నందుం గూలి 

విషయములు గ్రమ్మి తనదృష్టి - వెస హరింపం 

గాలసర్పంబు దను మింగ - గలంగు నాత్మం 

గావ హరికన్న దక్షుండు - గలండె యొరుండు 

సకలవిషయంబు లింకంజాలుం - జాలు ననుచు 

విసివినప్పుడు తనుంగాచు - విష్ణుం దతండె 

యీజగంబెల్లం గాలాహి - యెనసి మింగి 

యుండు టేమజకయె చూచు - చుండ వలయు. 


అట్టు లది నిశ్చయించి కాం - తార్థమైన 
తన దురాశను గోసి శాం - తము వహించి 


345 


346 


347 


348 
349 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 121 


శ్రీహరి న్మది నిల్పి ని - శ్చింత యగుచు 

హాయిగాం జేరెం దనదు శ - య్యాతలంబు. 350 
ఆశయే గద పరమదుః - భాశ్రయంబు 

పరమసుఖ మాశలేమియే - యరసి చూడ 

వేశ్య పింగళ కాంతాశ - విరతిం దంచి 

సుఖముగా నెట్లు నిద్రించె - చూచితయ్య. 8351 


వ. అని మతీయు నా బ్రాహ్మణుడు యదురాజుం జూచి యిట్లనియె 352 


చ. 


తే.గీ. 


2 


తనకు గడుంబ్రియం బయిన - దాని గొను న్నరుం డందుచేత నా 
తనికి సుఖంబు గల్లునని - తాం దలపోయును గాని దుఃఖమే 
పెనగొను దీని గుత్తెటింగి - పెద్దలు సర్వపరిగ్రహంబు మా 
ని నిరతసౌఖ్యముం బడసి - నిర్భయు లౌదు రకించన స్థితిన్‌. 853 
కురర మొకండు మాంసమును - గొంచు దివింజన జూచి యన్యము 
ల్లురరము లామిషార్థమయి - కూయుచు వెన్మానె దానింజంపం నా 
కురరము మాంసఖండమును - గొబ్బునం బారంగవైచి సౌఖ్యముం 
బొరసెం బరిగ్రహంబు సుఖ - మో యటుగాదొ యెజుంగు భూపతీ! 354 
నాకు మానావమానబం - ధంబుగాని 
యిల్లు బిడ్డలు గలవారి - యెడరుగాని 
లేదు నిత్యాత్మరతుండ ని- ర్లేపబుద్ధి 
నాత్మం గ్రీడింతు బాలుని - యట్టు లెందు. 355 
ఏమి యెజుంగకేజతన - మేని నొనర్పక యుండు బాలుండున్‌ 
క్షేమపథంబునం బ్రకృతి - గెల్చిన ధన్యుండు వీర లిద్దటే 
యీ మహిం జింతలెల్లం ద్యజి - యించి యనుత్తమ నిత్యసౌఖ్యది 
వ్యామృతసాగరాంతరము - నందు మునింగిన వార లెన్నంగన్‌. 356 
ఉర్వీశ! వినుము నే - నొక కన్యవలన గ్ర 

హించిన ధర్మంబు - నెజఖుకపబజుతు 


61 


122 


తే.గీ. 


2 


ఏకాదశస్మంధము 


లోకానుకరణంబుం - గైకొని తత్త్వంబు 
నెజుంగంగాం గోరి నే - నేగుచుండ 
నొకయింట నొక్కక - న్యక తన మనువున 
కరుగుదెంచిన బంధు - వరులం జూచి 
తన పెద్దవార లిం - టను లేమి వారికి 
నుపచారములు దానె యొనరం జేసె 
నప్పుడా బుద్ధిమంతురా - లన్నమునకు 
గుట్టుగా వడ్లు వెస దంచు - కొనుచు నుండ 
గల్లుగల్లున గవ్వచే - కట్లు మొజయ 
రోంతగాం దోంచి బిడియంబు - చేత నామె. 357 
రెండేసి నిల్పి గవ్వలం 
బిండిగ నన్నిటినిం గొట్టి - వెండియు దంచన్‌ 
రెండును గలగలలాడె నొ 
కం డందును బోవనడువ - గలగల మానెన్‌. 8558 
అక్కన్యగవ్వవలె ముని 
యొక్కండె తిరుగవలె నంచు - నూహించితి నేం 
బెక్కులు 'సేరినం గలహం 
బెక్కువయగు గోష్టి సాగు - నిద్దజు గూడన్‌. 359 
ఆసనశ్వాస జ - యంబున నేకాగ్ర 
మొనరింప వలయును - మనసుంబట్టి 
విక్షిప్తమౌ దాని - విరతి నిల్పంగవలె 
నభ్యాసమున లక్ష్య - మందు నిల్పి 
మనసు లక్ష్య(బ్రహ్మ - మున నిల్చ్ప నదికర్మ 
వాసన ల్మెల్లంగా - వదలుచుండు 
సత్త్వంబు నెటింగి ర - జస్తమంబు లడంగ 
మన సనింధనవహ్ని - మాడ్మివృత్తి 


తే.గీ. 


తే.గీ. 


2 


తే.గీ. 


2 


శ్రీమదాంధ్రమహాభాగవతము 123 


రహితమై ధ్యేయమౌ పర - బ్రహ్మమందు 

నణంగి లోవెలి నెజుంగదె - య్యదియు శరముం 

జక్కగాం జేయువాండు ప - జ్ఞం జను రాజు 

నెఖుంగ కున్నట్టు లని వాని - గుతిని గంటి 360 


జనసంగంబును మాను నొక్క నియత - స్థానంబు లేకుండుం దా 
ననయం బేమటబం డొంటిం బండుకొను నే - కాంతంబునం జర్యలం 
దను నెవ్వారు నెబుంగలే రొరులం జెం - తం జేర్చం డత్వల్ప భా 
షణుండై సర్పముం బోలె మౌని దిరుగున్‌ - స్వైరప్రచారంబునన్‌. 361 
అ(ధ్రువంబైన మేనికి - నై గృహంబుం 
గట్టుకొను టెంతయును దుఃఖ - కరము విఫల 
మొరులు గట్టిన యింటిలో - నుండి పాము 
సుఖముగా వృద్ధిబొందదే - చూడు మధిప! 362 
ఆది నొక్కండు నా - రాయణదేవుండు 

మును దన మాయచే - తను సృజింపం 
బడిన యీజగమును - బ్రళయంబునను గాల 

శక్తిచేం దా నుప - సంహరించి 
యద్వితీయైక ని - రాశ్రయ స్వాధార 

చిన్మాత్రుండై ప్రకా - శించుచుండె 
నపుడు జగత్మార - ణాత్మక సత్వాది 

శక్తులయ్యాత్ము ప్ర - శస్తమహిమం 
గాల పరిపాకమున సామ్య - గతినిం బొంద 
నాప్రధానముం దదుపాధి - కాత్మ వీని 
కీశుండు బరాపరాత్మల - కెల్లం బ్రాప్యుం 
డాది పురుషుండు గైవల్య - మనంగం నిలుచు. 363 
ఆపరాత్ముండె కేవ - లానుభవానంద 

ఘనుండగు నిరుపాధి - కస్వరూపుం 


62 


124 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఏకాదశస్మంధము 


డతం డాత్మమహిమచే - నా త్రిగుణాత్మిక 
మాయను క్షోభింపం - జేయనందుం 
దొలుత జనించె జీ - వుల సంసృతికి హేతు 
వగు సూత్రసంజ్ఞ మ - హత్తు దాని 
నవ్యయయాౌ త్రిగు - ణవ్యక్తి యందురు 
(తైెగుణ్యనానావి - ధప్రపంచ 
సృష్టి కది మూల మద్దాన - నీజగంబ 
హంకృతి ప్రముఖంబు సం - వ్యాప్తమయ్యె 
దీనిచేత నిబద్దుందై - దీనుండగుచుం 
బురుషుండు చరించు సంసార - మునను జిక్కి 364 
తన హృదయమందుం బుట్టి వ- క్రమున వెడలి 
నట్టి జొల్లున బూ జల్లి - యందు వలసి 
నట్లు విహరించి సాలెపు - ర్వివల దాని 
మింగున ట్లీశ్వరుండొనర్చు - సృష్టి లయము. 365 
ప్రేమనైనను బగనైన - భీతినైన 
దేహి తన బుద్ధిబలమున - దేనియందు 
మనసు నేకాగ్రమున నిల్చు - మానకెపుడు 
నాతండా రూపమును నిశ్చ - యముగంబొందు. 866 
తన్ను బట్టి తెచ్చుచున్న తేంటిని భీతి 
తలంచుచుండి పురుగు - దాని గూటం 
దన్ను బెట్టం బూర్వ - తనువుంబాయకయె త 
దూప మొందుంగద య - దుషప్రవీర! 367 
(పైమన్‌ గోపికలున్‌ జరాసుతముఖుల్‌ - ద్వేషంబునన్‌ గంసుండు 
ద్దామంబైన భయంబునన్‌ హరి నెదన్‌- ధ్యానించి తద్రూపమున్‌ 
దా మంతంబునం బొందిరన్న నటం - జిత్రం బేమియుం గల్లదీ 
భూమిం గీటముం బేశకృత్తుం గష్రాపీ = బుద్ధిన్‌ విమర్శింపుమా. 3868 


2 


తే.గీ. 


2 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


ఈ గురువుల శిక్షను నె 

నీగతి నామతికిం బరమ - హితము గబపితిన్‌ 

నాగురువై యీదేహము 

బాగుగం జెప్పిన హితంబుం - బలికెద వినుమా 

పుట్టువుం జావును - బొరయు చుండుటను ని 
రంతర దైన్యకా - రణము నగుట 

నాదు వైరాగ్యంబు - నకు గురు విది యయ్యెం 
దత్త్వంబు లిద్దానం - దగ గణించి 

యవి యసత్యములని - యాత్మ సత్యంబని 
యాతృనిశ్చయహేతు - వయ్యెం గాన 

నిది నా వివేకసం - పదకును గురువయ్యె 
నింతయు నెతింగి నే - నిపుడు దీని 


'బ్రతికియుండంగం జుట్టాల - పాలి దనియు 
నంతమున నగ్నిలో మంట దగునొ గాక 
కంకకాకాదులదొ యంతె - గాని నాది 
గాదనుచు దాని నే నంట - కయె చరింతు. 
పురుషు డాత్మశరీర - భోగము ల్లోరి దా 
రాపత్యవిత్తగ్భ - హాప్తభృత్య 
పశువర్గములం గష్ట - పడి ధనమార్జించి 
పోషించు నాయువు - పూర్ణమైన 
బొలియు నా తను వంతం - బోవక యది చెట్టు 
విత్తనంబుల వేటు - వృక్షములను 
బుట్టించినట్లు తా - మున్నానర్చిన కర్మ 
మున దేహి కన్యమౌ - తనువుం గూర్చుం 
గాన నీ దేహమున కెంత - గాసిపడి సు 
ఖం బొనర్చిన వ్యర్థమే - గాక దేహి 


125 


369 


370 


63 


126 ఏకాదశస్మంధము 
కది నిరంతరదుఃఖదా- యకము నగుట 
నాతండు విరక్తుండౌట శ్రే - యస్మరంబు. 

వ. అదియునుంగాక. 


సః 


తను నాల్క రుచులు దె - మ్మని యీడ్చు నొకవంక 


దప్పి నీ రిమ్మని - తగవు వెట్టు 
శిశ్నంబు లాగుం దన్‌ - స్రీలకై యొకతట్టు 
స్పర్శసుఖార్థమై - త్వక్కు 'పెనంగు 
నాస యీడుచుం దన్‌ సు- వాసన లిమ్మని 
చూపు వేధించుందన్‌ - రూపములకు 
వాగాదులను గర్మ - వశుందవు గమ్మని 
పలుదెసలకుం దన్నుం - బట్టి యిగ్గుం 


తే.గీ. బెక్కు సవతులు పతితోడం - బెనంగినట్లు 


2 


పట్టి యిన్నియుం దనతన - తట్టుపురుషు 
నీడ్వ నీదేహమున వాండు - హృతవివేకుం 
డగుచు బెగడొంది మిడుకు నో - యవనినాథ! 


అవ్యయుం డీశ్వరుం - డజయగు తనశక్తి 
వృక్షసరీస్ఫప - పక్షి మత్స్య 

పశుదంశ ముఖములౌ - బహువిధ తనువుల 
సృజియించి వానిచే - దృప్తిలేక 

యపరోక్షముగ బ్రహ్మ - మరసి యెజుంగ సా 
ధనమగు మానవ - తనువుంజేసి 

ముదమందె బహుజన్మ - ములకు నవ్వల దుర్ల 
భంబైన యీమేను - వచ్చెనిదియు 


తే.గీ. నస్థిరంబయ్యు నగుం బురు - షార్థదంబు 


గాన ధీరుండు వెప ముక్తిం - గాంచుదాంక 
మృత్యుముఖమునం బడకముందే - ప్రయత్న 


మును సలుపనొప్పు విషయంబు- లను ద్యజించి. 


371 
372 


373 


374 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 127 


విషయములకేమి కొల్లగా - వెలయుంబ్రీతి 

ననుభవింపంగ నఖిల దే-హములయందు 

ముక్తినొందంగ నేదేహ - ముననుగాదు 

మనుజదేహంబుననెగాని - మానవేంద్ర! 375 
అనుచు వైరాగ్యమొంది యా - త్మానుభవము 

తోడ విజ్ఞానదీపవే - ద్యుండగు నాత్ము 

నందె రతిగల్లి సంగ మృంహంతవదలి 

యీధరం జరించుచుందు ని - జేచ్చ నెందు. 376 
ఆత్మయాథార్థ్యబోధకం - బైన జ్ఞాన 

మొకగురువు సెప్పుటనె యంత - యును గలుగుచు 

రెండవదిలేని (బ్రహ్మమే - బుషులచేత 

బహువిధంబుల వర్ణింపం - బడును గాన. 377 


వ. అని యిట్లా బ్రాహ్మణుండు యదువునకుం జెప్పెనని యుద్ధవునితో భగవంతుం 


చ. 


డిట్లనియె. 378 
ఘనమతి విప్రండీవిధము - గా యదువుం గని ప్రేమతోండ జె 

ప్పి నయముమీజ నాతనిని - వీడ్మొని తత్మృత పూజలు న్నుతుల్‌ 

గొని చనియెన్‌ యథేష్టగతిం - గూరిమి నయ్యవధూతు వాక్యముల్‌ 

విని జితసంగుండున్‌ గత వి - భేదుండు నయ్యె యదుప్రముఖ్యుండున్‌ 379 


ఆఫ శ్రీకృష్ణుం డుద్ధవునకుం దత్త్వ జ్ఞానసాధనంబుల వివరించుట : - 


. అని మజియుం శ్రీకృష్ణదేవుం డన్వయవ్యతిరేకప్రకారంబున నట్లు 


విమర్శించుటంబుట్టిన వివేకజ్ఞానంబుగలవాని కాత్మతత్త్వజ్ఞానంబు 
సంపాదించుటకు వలయు సాధనంబులను వివరంబుగా నెతింగించువాం 
డై యుద్ధవునిం గని యిట్లనియె. 380 
నే నెవి యాగమంబుల గ - ణించితి భాగవతస్వధర్మముల్‌ 

గా నవి యప్రమత్తుండయి - గట్టిగ నన్నెద నమ్మి చేయుచున్‌ 


64 


128 


తే.గీ. 


తే.గీ. 


2 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


వానికి లోప మేమియును - వాటిలకుండ నకాముండై విధిన్‌ 
మానక యాచరింపనగు - మాన్యకులాశ్రమవర్ణధర్శముల్‌. 381 
ఎవండు విశుద్ధచిత్తుండగు - నిట్లు స్వధర్మము నాచరించి వాం 
డు విషయసక్తులై చెడు జ - డు ల్విషయావళి సత్యమం చెదం 
దవిలి యొనర్చు యత్నములు - దద్విపరీత ఫలంబు లిచ్చుటన్‌ 
(బ్రవిమలద్భృష్టిం జూచు మణీ - వాండు ఫలంబును గోరం డేపనిన్‌. 382 
నిదురం దోచిన స్వప్పకల్పితములున్‌ - మేల్మొన్నచో మానసా 
భ్యుచితంబుల్‌ వివిధంబులౌట బయలం - దున్నట్లుగాం దోంచుటన్‌ 
బొదలున్‌ వ్యర్థములై పదార్థములిటన్‌ - బుద్ధీంద్రియగ్రాహ్యతా 
స్పదనానావిషయంబు లట్టివె సుమీ - భావింప మిథ్యాకృతుల్‌. 383 
మత్సరుండయి కామ్యక - ర్మములు విడిచి 
కడంకతో నిత్యనైమిత్తి - కము లొనర్చ 
వలయు నాత్మవిచారంబు - సలుపు నప్పు 
డవియు మది నాదరింపమి - యభిమతంబు. 384 
యమము లొనరింపందగుం గడు - నాదరమున 
నియమములం జేయనౌ సాధ్య - మయినయట్లు 
మత్సరుండయి మదభిజ్ఞు - మన్మయాత్ము 
శాంతు సద్దురుం జేరంగాం - జను మహాత్మ, 385 
తా నధికుండ నను - తలంపు లేమియు నొరు 

ల్మేలొంద వగవమి - తాలిమియును 
జాగులేమియు బంధు - జనులపై మమతను 

మానుట చెదరని - మనసు కలిమి 
గురునెడ దృఢమగు - కూరిమి గలుగుట 

పరమార్ధమెజుంగందీ - వ్రమగు నిచ్చ 
యనెడు నీలక్షణంబు లె - వ్వనికిం గలుగు 
నతండు గురుని భజింపంగా - నర్వుఃడవని 


తే.గీ. 


2 


ఆ.వె. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 129 


నాతనికి మోక్షఫలదయౌ - నట్టివిద్య 
యబ్బు గురుకృప నంతరా - యంబు లేక. 386 
ఆలు బిడ్డలు నిండ్లు ద్ర - వ్యంబు పొలము 
స్వజన మను వీని యందెల్ల - సమతందానె 
చెందుసుఖమని యం దుదా - సీనుండగుచు 
మమత దిగనాడి గురుసేవ - మలంగవలయు. 387 
దాహకుండౌ నగ్ని - దాహ్యమౌ దారువు 
నందుండియును నన్యుం - డై వెలుంగు 
కరణి నీస్టూలసూ - క్ష్మశరీరముల నుండి 
సాక్షి విలక్షణ - స్వప్రకాశుం 
డై పరాత్మ వెలుంగు - నాతండు దేహగు 
ణావళిం బొందుట - యగ్నిదారు 
ధర్మంబులగు నిరో - ధంబు నుత్పత్తిని 
పెద్దది చిన్నది - పెక్కులగుట 
నందునుండి పొందు - నట్టులే యగుంగాని 
నిజముగాదు నిత్య - నిర్వికారుం 
డాత్మ దేహగుణము - లగు ననిత్యత్వాదు 
లెన్నండేనిం బొందం - డెంచిచూడ. 388 
పరమేశ్వర మాయాగుణ 
విరచిత మీదేహ మింద - విద్యం దాదా 
త్యరతిం బొందిన సంసృతి 
బొరయును జీవుండు ముక్తిం - బొందును విద్యన్‌. 389 
కాన విచారము న్సలిపి - కారణకార్యసమూహమైన యీ 
మేనుల నుండు నాత్ముని న - మేయు నసంగుం బరాత్ముంగా దృఢం 
బైన మనీషం గాంచి క్రమ - మారంగ స్టూలముగాను సూక్ష్మముం 
గానని మేనుల న్నిజము - గాం గను బుద్ధిని మాను టొప్పగున్‌. 390 


65 


130 


ఏకాదశస్మంధము 


ఆ.వె. అడుగు నరణి గురువు - నాపైది శిష్యుండు 


2 


తే.గీ. 


రెంటిసంధి గురువ - రేణ్యు శిక్ష 
యందుం బుట్టు నగ్ని - యట్టిది విద్య శి 
ష్యునకు నదియె పరమ - సుఖము నిచ్చు 391 
అత్యంతనిపుణులౌ - నాచార్య శిష్యుల 

సువిచారమునంగల్లు - శుద్ధమతియె 
త్రిగుణకార్యాత్మకం - బగు జీవుం దత్శృష్టి 

హేతువులను జని - యింపంజీేయు 
నట్టి యవిద్యను - నగ్ని యింధనములం 

గాల్చి శమించెడు - కరణి మాపి 
నిరుపాధికాద్వయ - పరమసుఖాకృతి 

యి వెలుంగొందు న - ట్లౌట నాత్మ 
యొక్కందే నిత్యుం డద్వితీ - యుం డువాధి 
కృతము లతని కర్త కే భో - కృత్వ ముఖ్య 
ధర్మములు దద్విభిన్నం బ - తథ్య మఖీల 
మని విరతి నొందువాండు గాం - చును విముక్తి 392 
అట్లుగాక పుణ్యాపుణ్యకర్మంబు లొనరించి సుఖదుఃఖంబు లనుభవించు 
నీజీవు లన్యోన్యభిన్నులనియు వారు కర్మఫలంబు లనుభవించు నెలవులగు 
లోకంబులను దద్భోగకాలంబును భోగసాధ నకర్మబోధకంబులగు 
నాగమంబులును భోక్తయగు జీవాత్మ యునిత్యంబులనియుం దలంచు వారి 
మతంబున నహం ప్రత్యయ జేయుండె యాత్మ. వాడును ప్రతిశరీరంబునను 
భిన్నుండై కర్త ఎభోకృరూపంబున నుండు. వారి కెల్లను స్వరూపభూతుండును 
నిర్వికారుండును నొక్కండగు పరమాత్మలేండు. లోకకాలాగమాత్మ 
లనిత్యంబులు గామి వైరాగ్యంబునకు హేతువు లేదు. (కృంద 
నస్రాద్యశేషవిషయజాతంబు పురుషకర్శృకంబై ప్రవాహరూపంబున నిత్యంబై 
యుండు. జగంబిట్లుగాక యొండు విధంబున నెన్నండును నుండదు 


శ్రీమదాంధ్రమహాభాగవతము 131 


గావునదీనికింగర్తయీశ్వరుండగు నొక్కండు లేండు. ఏది యెట్లుండు నది 
యట్లే యెప్పుడును నుండు. ఇది మాయామయంబుగాదు. ఆత్మకు 
స్వరూపభూతంబై నిత్యంబు నాక్కండగు జ్ఞానంబులేదు. ఘటపటాద్యాకార 
భేదంబున బుద్ధియే మాజుచుందుం గావున జ్ఞానపరిణామంబె యాత్మ 
అది జ్ఞానంబేయగుట వికారియెనను ననిత్యంబుగాదు. ఇంద్రియాదిరహితుం 
డాత్మయనిన నాతనికిం బరిణామంబు గల్గమి జడంబగు. తత్రాప్తి 
పురుషార్థంబు గానేరదు. కావునం బ్రవృత్తియే శ్రేయంబు గాని నివృత్తిగాదను 
నీమతాంతర విరోధ వాక్యంబులచేత నుద్ధవా నీకు సందేహంబు గలుగనొప్ప 
దెట్లనిన విను మాపక్షంబున సంవత్సరాది కాలావయవంబులచే జన్మవృద్ధి 
పరిణత్యపక్షయ వ్యాధి నాశంబులు దేహులకెల్లను దేహయోగంబునన గలుగు 
ననవలయు. అట్లనినను గర్మముల నొనర్చువానికి సందు నస్వాతంత్ర్యంబె 
వాటిల్లు. స్వాతంత్ర్యంబు గలదనిన వాండనిష్టంబగు దుష్మర్మం బొనర్పనేల? 
దుఃఖం బనుభవింపనేల? సత్మర్మం బొనర్చ నేర్చినవాండె సుఖంబు 
ననుభవించు నేరనివాండే దుఃఖంబు బొందు ననిన విద్వాంసుండగు వానికి 
సుఖం బించుకేని లేకుండటయు మూఢునకును దుఃఖంబులేకుండటయుం 
గాంచినచో మేము కర్మకుశలులమగుట సుఖపడుచున్నవారమని వారు 
విజ్ఞవీగుట వృథాహంకారంబ యని తేలక తప్పదు. వారొకవేళ సుఖము 
రాకను దుఃఖము పోకను నెటింగియున్నను మృత్యు వెన్నండునుం దమకుం 
గలుగనీని యోగంబు వారెటుంగరనుట తెల్లంబ. మరణకాలంబు వజకునైన 
నవిరతసుఖం బనుభవింతుమనిన మృత్యు ముఖంబునం బడంబోవు 
విద్వాంసులకు సైతము నర్ధకామంబులు సుఖదంబులు గానేరవు. 
వధన్థానంబునకుం దన్నుం జంపం గొనిపోవునప్పుడు వధ్యున కేదియైనను 
సుఖదంబగునే? మరణానంతరంబునం బరలోకంబున సుఖం 
బొందెదమనిన నటం బరసుఖాసహన పరగుణదోషావిష్మరణ క్షయ 
వినాశంబులవలన నిందలి దృష్టసుఖంబువలె నాస్వర్గాది (శుతసుఖంబును 
దుఃఖంబే యగు. అది మటియుం గృషింబోలె బహు విఘ్నవైగుణ్యాది 


66 


12 


తే.గీ. 


2 


తే.గీ. 


తే.గీ. 


2 


ఏకాదశస్మంధము 


బాధితంబుగాన నిష్టలంబ. విఘృవైగుణ్యాద్యభావం బంగీకరించినను దానికి 
వినాశం బనివార్యం బెట్లనిన. 393 
విఘ్నరహితముగా విధి - విహితమైన 
ధర్మమును లెస్స జరిపిన - ధన్యుండును సు 
ఖానుభవమునకై స్వర్గ - మందుం బొందు 
నెలవు నశియించు తెజంగు వ - ర్జింతు వినుము. 394 
యజ్ఞంబు లిట దేవ - తార్థమై చేసిన 
యాజ్ఞికుం డేగును - నాకమునకు 
నచటం దానార్జించి - నట్టి దివ్యసుఖంబు 
లను దేవతను బోలి - యనుభవించుం 
దన పుణ్యమున మండి - తమగు విమాన మం 
దభిరామవేషుండై - యమరకాంత 
లందు గంధర్వ గా - నామృతం బానుచు 
విహరించుచుండు సం - ప్రీతితోడం 
గింకిణీ జాలయుతము స్వ - లంకృతంబు 
నైన కామగ యానంబు - నందు ప్రీలు 
గొలువ నమరవిహార భూ - ములం దిరుగుచుం 
జొక్కి యాత్మనివాతంబు - జోలి మజచు. 395 
తనదు పుణ్యంబు క్రీణించు - దాంక నిట్లు 
స్వర్గమున మోదమందుచు - సంచరించు 
నది ముగియం గాలచాలితుం - డై యతండు 
వలపకయుం దలక్రిందుగాం - బడు ధరిక్రి. 396 
అటుంగాక యెవం డధ - ర్మాసక్తుండై దుష్ట 
సంగతి నింద్రియ - జయములేక 
కోరిక ల్మనసుం జి - క్కులం బెట్ట దీనుండై 
భోగ తృష్టాకుల - బుద్ధియగుచు 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 13 


ప్రీ లంపటుండు గు - త్సితుండు భూతద్రోహి 
యి ప్రేతభూత ము - ఖ్యములం దనుపం 
బశువుల నవిధిగాం - బట్టి యజ్ఞముం జేసి 
పాపుండై దేహంబు - వాయు నతండు 
నరకముల కవశుండయి - యరిగి యందు 
దుఃఖములం బొంది స్థావరా - దులను బుట్టు 
దురితదుర్లతి దుర్దన్మ - సరణిం దిరుగు 
చున్న సుఖమేమి మర్యతా - పన్నునకును. 397 


వ. మర్వు లననెంత? ప్రవృత్తిప్రవాహపతితులై వైరాగ్యంబు నొందరేని నెవ్వరికిని 


తే.గీ. 


తే.గీ. 


2 


సుఖలేశంబును లేదు. 398 
నిత్యము లమర్యములునై న - సత్య ముఖ్య 
లోకములు గల్ప జీవులౌ - లోకపాల 
కులును ద్విపరార్థ జీవియౌ - నలువ దానె 
జంకు నాకన సుఖపడు - నింక నెవండు. 399 
గుణములు సృజించు నింద్రియ - గణము నదియె 
కర్మము లొనర్చు జీవుండు - గర్తగాండు 
వాం డహంకృతిచేం గర్మ - ఫలము లొంది 
భోక్తయగు నింద్రియాదుల - పొందువలన 400 
గుణము లెందాయక సం - క్షోభించుచుండు నం 
దాయక జీవులకు నా - నాత్వముండు 
నెందాంక జీవుల - కెనయు నానాత్వ మం 
దాయక వారికిం బార - తం[త్రముండు 
నస్వతంత్రత వారి - కమరునందాంక నీ 
శ్వరునకు భయపడ - వలయు వార 
లీగుణవ్యతికర - భోగకర్మముల మూ 
ధతం జిక్కువారు దుః - ఖతతిం బడుదు 


67 


13%. 


తే.గీ. 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


రట్లగు టసన్నివృత్తియే - యగు సుఖంబు 

పరుండ నేన జీవత్వము - పాధికృతము 

జగము నాయందు మాయచే - సత్యమట్లు 

తోచుంచుండును మూఢ బు - ద్ధులకు నెల్ల. 402 


కాలమని లోకమనియు నా - గమము లనియు 
ధర్మము స్వభావ మనియు నా - త్మయని నన్నె 
గుణములు గలంగినపుడు పే - ర్మొందు రవనిం 
బలువిధంబుల నేనె స - ర్వమును నిజము. 402 


అన విని యుద్ధవుండను మ - హాత్మ! రహస్యములెల్ల వింటి నా 
మనమున నొక్క సంశయము - మాత్రము వీడదు ముక్తుండౌట యీ 
గొనములు లేనియప్పు డొన - గూడునొ యయ్యవి దేహజాకృతిం 
బొనరిన యప్పుడో వివర - ము న్వినంగోరెంద జెప్పవే దయన్‌. 4083 


ముక్తి గుణాభావంబున నగు ననిన గుణాభావంబున జ్ఞాన సాధనాభావం 
బగుట ముక్తి నేరదు. గుణములున్నప్పుడనిన నాత్మ గుణంబులనుండియుం 
దత్మార్యంబులగు దేహ సంభూతకర్మంబులయందును సుఖాదులయందునుం 
దగులువడకుండుటెట్లు? అట్లుండియు నాతండాకాశంబు పగిది నసం 
గుండగుట వానిచే బద్దుండు గాందనిన నాత్మకు బంధంబే యసంభవంబు 
గావలయు. బద్దుండుగాని వానికి ముక్తిం జెప్పు టెట్లు? ఆత్మ గుణకార్యం 
బులయం దహంకారంబుచే బద్దుండగుం దన్నివృత్తిచే ముక్తుండగు ననిన 
వీండు బద్దుండు వీండు ముక్తుండని యెజుంగుటెట్లు? వారెట్లుండుదురు? 
వారి యాహారవిహారవిసర్జ్షనశయ నాసనయా నంబు లేతీరునం జరుగు? 
వారి నేలక్షణంబులచే నెబుంగనగు? అనాదిగుణ సంబంధంబువలన నాత్మ 
నిత్యబద్దుండేనిం గావలయు. ముక్తికుత్పత్తిం జెప్పినచో దానికనిత్యత్వంబు 
సంభవించు నది య(ప్రమాణంబు గావున నాత్మ నిత్యముక్తుందేనిం 
గావలయునని నామనంబు (భ్రముపడుచున్న యది. ఈ సంశయంబు 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 135 


నివారింవవే న ర్వజ్ఞమూర్తీ యని యుదృవుండు (బార్జించినం 
గరుణామయుండగు భగవంతుం డిట్లనియె. 404 


-: బంధమోక్ష తత్త్వవిచారము : - 
బద్దుండు ముక్తుం డాత్ముండని - పల్ముట మద్దుణసంగియౌటనే 
సిద్ధముగాదు నిక్కముగం - జెప్పెద నామత మిట్లు శాస్తసం 
బద్ధము మాయంబుట్టు గుణ - మండలి మాయకు నేనియంత నీ 
బుద్ధి నెజుంగు బంధమును-ముక్తియు నాకుం బొసంగ వెప్పుడున్‌ 405 
కలుగును శోకమోహములుం - గష్టసుఖంబులు దేహసంగమున్‌ 
బలితపునాదు మాయవల - నన్‌ గుణకార్య వినిర్మితంబులై 
కలను స్వబుద్ధికల్పిత వి - కారములాత్మకుం దోంచునట్లు మి 
థ్యల యగు నాత్మసంసరణ - ధర్మము లేవియుంగావు సత్యముల్‌. 406 
దేహులకు బంధమోక్షము - ల్దెచ్చునవి య 
విద్యయును విద్య నామాయ - వృత్తులవి య 
నాద్యులయ్యును నిత్య స- త్యములుగావు 
కాన మిథ్యలు బంధమో - క్షములు రెండు. 407 


వ. ఇందు జీవులను బహువచనపదంబువలన జీవుండు పరమాత్మభిన్నుండగు 


వస్తువనియు నట్టి జీవులకుంబ్రతిశరీర భి న్నత్వంబంగీకృతంబనియు 
(భమపడకుము. మహామతీ! యిది యత్యంతరహస్యంబై సీబుద్ధిచే 
నిశ్చయింపందగినవిషయంబగుట సావధానచిత్తుండవై యాకర్ణింపుము. 
సూర్యుండొక్కండయ్యు జలాద్యుపాధికృతంబై తత్ర్రతిబవింబ రూపంబగు 
భేదంబు గాన్సించు. మజియు నాయుపాధులంగల జలాది కృతంబులగు 
కంపాదులు ప్రతిబింబంబునకేగాని బింబంబునకు లేవు. ప్రతిబింబ 
బహుత్వంబును దదన్యోన్యభేదంబును నుపాధిబహుత్వ భిన్నత్వంబులవలనం 
గలుగు. ఏజలపాత్రంబు భగ్నంబగు నద్దానం దోంచిన ప్రతిబింబంబునకే 
బింబైక్యంబగుంగాని యన్యజలపాత్రప్రతీత ప్రతిబింబంబులకుంగాదు. 
ఇత్తెబంగున నవిద్యాప్రతిబింబీతమదంశంబగు జీవునకే తత్మృతబంధమోక్ష 


68 


136 


ఆ.వె. 


ఏకాదశస్మంధము 


సుఖదుఃఖాదులగుంగాని నాకులేవు. జీవతదన్యోన్యభేదప్రతీతియు నుపాధి 
కృతంబకాందెలియుము. జీవునకునవిద్యవలననగు ననాత్మతాదాత్యంబున 
ననాది సంసారబంధంబును విద్యవలననగు తద్వైలక్షణ్యంబున మోక్షంబును 
స్ఫురించు. ఇంక బద్ధముక్తవై లక్షణ్యంబు వివరింతు వినుము. అదిజీవేశ్వరవై 
లక్షణ్యంబును జీవాన్యోన్య వైలక్షణ్యంబునని యిరుదెజింగులు. అందు 
శోకానందోభయ ధర్మంబులుగల యీయేకశరీరంబునందు విరుద్ధధర్ములగు 
జీవేశ్వరులు నియమ్య నియంతృభావంబులనుండుటాదిమంబు. నశ్వరంబగు 
దేహం బశ్వత్థవృక్షంబు. తత్పృథగ్భూతులు చిద్రూపులునవి యుక్తులు 
నేకమతులునగు జీవేశ్వరులను పక్షులు రెండందు మాయావశంబున 
హృదయంబను గూంటిని నిర్మించుకొని దానిలో నివసించుచుండు. అందు 
జీవపక్షి శరీరవృక్షంబునం బండు కర్మఫలంబుల భుజియించు. ఈశ్వరపక్షి 
భుజింపకయు నిజానందతృప్తిబలంబున జ్ఞానాది శక్తిచేత నధికబలంబు 
గలదియై యుండు. 408 
ఫలము గుడువకెజుక - గలవాండె తనునన్యు 

నెజుంగుం గుడుచు నాతం - దెజుంగలేండు 

నెజీ నవిద్యంగూడ - నిత్యబద్దుండగు 

మోక్షవిద్య నిత్య - ముక్తుండతండు. 409 


వ. ఇంక రెండవదియగు జీవాన్యోన్యవైలక్షణ్యంబు వనుముః 410 


తే.గీ. 


తే.గీ. 


స్వప్నమునుగని మేల్మొన్న - వాని కరణి 

నాత్మ దేహస్థుండయ్యుంగాం - డరసి యెజుంగ 

స్వష్నమునుగాంచు కుమతియౌ - వాని కరణి 

దేహగుండు గాకయును నాత్మ - దేహగతుండు. 411 
విషయముల నింద్రియంబులు - స్వీకరింప 

నవికృతుండగు విజ్ఞాం దడ - హంత లేక 

కొనుగుణంబుల గుణములే - యని యెజఖుంగుం 

గాని తాంగర్తనని యెంచి - కట్టుంబడండు. 412 


తే.గీ. 


2 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 137 


కర్మవశమగు నీదేహ - కంబు నందు 
నింద్రియంబులు దమ పను - లెల్లంజేయ 
నజ్ఞుం డందుండి తాంగర్త - నని తలంచి 
కర్మఫలసన్నిబద్దుండై - కష్టపడును. 413 
అని విరతిన్‌ బుధుండు శయ - నాసన మజ్జన భోజనావలో 
కనముల స్పర్శన (శ్రవణ - గంధ రస గ్రహణాదులందు న 
జ్ఞునివలెంగా కకర్త యగు - చు న్విషయంబుల నింద్రియంబు లొం 
దునటు లొనర్చుచు న్ఫుఖము - దుఃఖము నంటకయుండు సాక్షియి414 
అంతట న్నిండియు - న్నట్టి యాకసమును 
నన్ని చోట్లం జరించు - నట్టి గాలి 
జలఘటంబులం బతి - ఫలన మొందెడు రవి 
యేయుపాధి వికార - మేనిం బొరయ 
కున్నట్లు ప్రకృతియం - దుండియు విజ్ఞాని 
దాని వికారము - బ్దవులం డెపుడు 
కలం గన్నవాండు మే - ల్మని దానిం దేజిన 
తనమతిం జూచు తీ - రున నితండు 
విరతిచేం దీక్లమగు జ్ఞాన - విమలదృష్టి 
గలిగి నానాప్రకారమై - కానుపించు 
తనువు మున్నగు జగముతోం - దగులువడక 
చూచు నది లేక యున్నట్లు - తోంచుచుండ. 415 
ప్రాణమానస బుద్ధీంద్రి - యముల వృత్తు 
లెవ్వనికి సాగు సంకల్ప - హీనములుగ 
నతండు దేహస్థుండయ్యు దే- హమ్ము గుణము 
లొక్కటియు లేక విహరించు - చుండు నవని. 416 
దైవవశమున దుర్దను - ల్దనువు నొంపం 
గాని సుజనులు పూజింప - గాని యెవని 


69 


138 


తే.గీ. 


తే.గీ. 


2 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


మానస మమర్ష హర్ష సం - భవ వికార 
ముల నొలయు దాతని నెజఖుంగు - ముక్తుం డనుచు. 417 
ఒక్కండు సన్నుతించి తన - కొప్పుగ మేలొనరించుచున్న వె 
ఉటొక్కండు తన్నుదూజుచు న - యోగ్యత గీడొనరించుచున్న నం 
దొక్కని మెచ్చుచుం బొగడం - డొక్కనిం దిట్టండు వారి నిద్దజన్‌ 
జక్కంగం జూచు సంయమి గు -ణంబును దోషము నెంచండెందునున్‌. 
ఆచరింపండు శుభమైన - నశుభమైన 
ననండు తన నోటం దలంపండు - మనసునందు 
నాత్మ రతిగల్లి యీవృత్తి - నాశ్రయించి 
జడునివలె మౌని దిరుగు నీ - జగతియందు. 419 
వేదమంతయుం జదివిన - విజ్ఞుండైన 
(బ్రహ్మము నెజుంగందేని వ్య - ర్థంబు దత 
యాస మెల్లను బాలీని - యావుందెచ్చి 
యాసం బోషించువాని ప్ర - యాసమట్లు. 420 
పాలిచ్చు టుడిగిన - బడుగు గోవును దన 
కనురక్త గాకుండు - నట్టిభార్య 
నన్యుని కర్పితం - బైన దేహంబును 
నిహపరసాధన - హీనుం దనయుం 
దగు పాత్రమందు ద - త్తముగాని విత్తంబు 
నన్ను బ్రశంసింప - కున్న వాణిం 
బోషించు నతం డొందుం - బొరిపొరి దుఃఖంబు 
లుద్ధవా! విను మతి - యొకృమాట 
జగము గల్పింప రక్షింప - సమయంజేయం 
గోరి నేనెత్తు లీలావ - తారముల మ 
దీయ పావనచరితము - ల్లెలుపకుండు 
వ్యర్థమౌ వాక్కు నాదరిం - పండు బుధుండు. 421 


2 


2 


శ్రీమదాంధ్రమహాభాగవతము 139 140 ఏకాదశస్కంధము 


. అని విమర్శించి విద్వాంసు6 - డాత్మయందుం భక్తి యెట్టిది తేట - పడ నాకు జెప్పవే 
గలుగు నానాత్వ విభ్రాంతి - దొలంగంద్రోచి పరమాత్మ ప్రకృతికిం - బరుండవీవు 
యమలమగు తన మనము స - ర్వాత్ముండ నగు (బ్రహ్మాదులకును నీ - శ్వరుండ వాకస మట్టు 
నాకు నర్పించి యూరకుం - డంగవలయు. 422 లంతటనుండియు - నంట వెదియు 
. కదలకుండ మనసు - గట్టి (బ్రహ్మమునందు ఆ.వె. సురలుగోర నిట్లు - పురుషాకృతి ధరించి 
జేర్ప్చలేనివాండు - సేయవలయు యవతరించితివి మ - హాత్మ! యిట్టి 
నఖిల కర్మముల మ - దర్పణంబులుగ ఫ నీవుగాక చెప్ప - నేర్చునే యన్యుండీ 
లాభి సంధిలేక - యవశుం డగుచు. 428 యర్థమనినం గృష్టుం - డతని కనియె. 425 
పరమపావనములు - భద్రంబులైన నా వ. పరదుఃఖాసహిష్టండగు దయాళుండును నకృత భూతద్రోహుండును 
కథల నెవ్వండు శ్రద్ధ - గలిగి వినుచు క్షమావంతుండును సత్త్వబలుండును నసూయాదిదూరుండును సుఖదుః 
స్తుతియించు చెదం దలం - చుచు నాదు జన్మక ఖసమ భావుండును సర్వోపకారపరుండును గామాక్షుబ్ధచిత్తుండును సంయత 
ర్మముల పోలిక నర్త - నము సలుపుచు బాహ్యేంద్రియుండును మృదుహృదయుండును సదాచార వంతుండును 
ధర్మార్థ కామ వ - ర్తనమెల్ల ననుగూర్చి బరిగ్రహరహితుండును దృష్టాదృష్ట క్రియాశూన్యుండను లఘ్వాశియు 
యాచరించుచు నన్నె - యాశ్రయించు నియతాంతఃకరణుండును నిజధర సుస్థిరుండును మదేకా(శ్రయుండును 
నతండు సనాతనుం - డైన నాయందు ని మననశీలుండును నప్రవముత్తుండును నిర్వికారమానసుండును 
శృల భక్తినొందు సం - శయములేదు ధృతిమంతుండును నిర్ణిత షడూర్మియు నిజపూజాకాంక్షావివర్ణితుండును 
. భక్తి సత్సంగ లబ్బయె - ప్రబల నెవండు 70 నన్యసత్మారపరాయణుండును బరబోధనసమర్థుండును నవంచకుండును 
నన్ను ధ్యానించుచుండుం బ్ర - పన్నుందగుచు గరుణైకప్రవృత్తియు బ్రహ్మాత్మైకత్వవిజ్ఞానసంపన్నుండును నగు వాండు 
వాండు పెద్దలు నాస్వరూ - పమని దేనిం సాధువనం బరగు. మతియు నీ దయాళుత్వాది ధర్మంబులు 
దెలుపుదురొ దాని బొందును - సులభముగను. 424 సత్త్వశుద్దాదిగుణంబులనుదద్విపరీత ధర్మంబులను మదాజ్ఞారూపంబగు 


వేదంబున స్వధర్శ్మంబుగా నిర్ణయింపంబడిన తన వర్ణాశమధర్శ్మంబులను 
మద్భ్యాన విక్షేపకంబులనియు మదనన్యభక్తిచేత సర్వధర్మానుష్టానంబు 

పటతేఅంగుటు పోరు. = వులను కలకు నాతండును సాధువయగు. ఇంతయకాదు. నేను సర్వాత్ముండ సచ్చిదానంద 
నీమతంబున సాధు - వేమాడ్మినుండు వాజి లక్షణుండ దేశకాలాద్యపరిచ్చేద్యుండనని యెతింగియేని నెబుంగకయేని నెవ్వ 
రేకాంతభావంబున నన్ను భజియింతురు వారి న్నాకత్యంతభక్తులంగాం 
బరిగ్రహింతు. ఇమ్ముప్పదియు సాధులక్షణంబులు. ఇంక భక్తిలక్షణంబులు 


-:శ్రీకృష్ణుం డుద్ధవునకు సాధులక్షణంబును 
భక్తియోగంబును నెజింగించుట: - 


డిల సదాదృతయయి - యీవుమెచ్చు 


ఆ.వె. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 141 


వినుము. నాప్రతిమాదులను నాభక్తులను దర్శనస్పర్శనార్చన పరిచర్యాస్తుతి 
ప్రణామంబులచే సేవించుటయుం దద్దుణకర్మానుకీర్తనంబును మత్మథాశ్రవణ 
శ్రద్దయు మదను ధ్యానంబును సర్వలాభసమర్పణంబును దాసునిగా నాకు 
దన్నప్పగించుటయు మజ్జన్మకర్మకథనంబును మదవతారాదిపుణ్యదినోత్స 
వానుమోదనంబును గీతతాండవ వాదిత్రగోష్టీ ప్రయుక్తంబుగా మద్ధృ 
హోత్సవం బొనర్చుటయుం దత్సందర్శన యాత్రయు నెల్లప్పుడును విశేషించి 
వార్షికపర్వకాలంబులందుం బుష్పోపహారాదులు నాకర్పించుటయు వైదికంబు 
నొండె దాంత్రికంబునాండె నన్నర్చించు దీక్షంబూనుటయు మద్వత 
ధారణంబును మదర్చామూర్తి ప్రతిష్టాశ్రద్ధయుం దనంతన యేని నన్యులం 
గూడియేని నాకుం బ్రీతిగాం దోంటలను దోంపులను విహారస్థానంబులను 
బురమందిరాదులను నిర్మింప నుద్యమం బొనర్చుటయుం జిమ్మి యలికి 
చల్లి ముగ్గులిడి మదాలయంబు నమాయకంబుగా దాసునివలె 
సేవించుటయు నభిమానదంభరాహిత్యంబును నాకొజకుం దాంజేసినది 
యొరులతోం జెప్పికొనమియుం దానుగాని యన్యులుగాని నాకు సమర్పించిన 
వస్తువులను దీపావలోకనంబు సైతము భక్తింగాక రాగాదివశుండై 
గ్రహింపకుండుటయును భక్తియనంజను మటియును. 426 
ఏది లోకమందు - నెక్కువప్రియమగు 

నేది తనకు మిగుల - నిష్టమైన 

దట్టి దాని నాకు - నర్పణం బొనరింప 

నది యనంతఫలద - మగు గణింప. 427 


వ. ఇదియునుంగాక మత్పూజాధివ్రానంబులు పదునొకండుగలవవి వివరింతు 


వినుము. 428 
ఇనుండగ్ని బ్రాహ్మణుడు గో 

వును హరి భక్తుండు వాయు - వును సలిలము మే 

దిని యాత్మ హృదాకాశం 

బును భూతావలియు నాకు - బూజాపదముల్‌. 429 


71 


142 


2 


తే.గీ. 


2 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


ఇనమండలమునంద్ర - యీవిద్యచేతను 
ననలునియందు హ - వ్యంబుచేత 
ద్విజవర్యునందు నా - తిథ్యంబుచేతను 
నావులయందుం దృ - ణాదికమున 
భక్తునియం దాత్మ - బంధుభావంబున 
ధ్యానంబుచేత హృ - ద్దగనమందు 
ననిలునియందు ము - ఖ్యప్రాణదృష్టిచే 
జలములం దర్పణా - దుల నొనర్చి 
యవని మంత్రరహస్య వి - న్యాసములను 
నాత్మయం దిష్టభోగ్య స - మర్పణమున 
భూతములయందు క్షేత్రజ్ఞ వ బుద్ధింజేసి 
సమునింగా నన్నుపాసింపం - జను మహాత్మ! 430 
శ్రీకరరత్నకి - రీటకుండలహార 
కేయూరకటకాంగు - లీయకాఢ్య 
మబ్దనేత్రప్రస - న్నాస్యంబు శ్రీవత్స 
కలితవిశాల వ - క్షుస్టలంబు 
శంఖచక్రగదాంబు - జాతశోభితచతు 
రాహువు పీతాంబ - రప్రశస్త 
మంగదాంచితకిసా - లారుణాంఘ్రియుగంబు 
నైన నారూపంబు - ధ్యానభూము 
లైన యీచోట్ల భావించి - యమరనిలిపి 
చెదరకుండంగ నిశ్చల - చిత్తులగుచు 
శ్రద్ధతోడ నుపాసకు - ల్లలుపవలయు 
నాగమోక్తంబులగు వివి - ధార్చనములు. 431 


వ. మజియు నెవ్వండిష్టంబనంబడు నగ్ని హోత్రాదిక్రియాకలాపంబును 


బూర్తంబనంబడు కూపారామాది నిర్మాణంబును సమాహితమనస్ముండై 


2 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 14 


మదర్చణంబులుగనె యొనర్చునాతండును నాయందలి దృఢభక్తింబొందు. 
సాధుసేవంజేసి మదీయజ్ఞానంబులభించు. తబిచుగా నిట్టి భక్తియోగంబునను 
సత్సంగంబుననుంగాక సంసారతరణంబొండుపాయంబు బాగుగ సిద్ధింపడు. 
సాధుజనంబులకు నెల్ల నేనేగదా పరమాశయంబు కావున నుద్ధవా! 
జ్ఞానయోగంబు భక్య్యంతరంగంబుగా నెఖుంగుము. నీవు నాకు భృత్యుండవు 
సుహృదుండవు సఖుండవుం గావున సుగోష్యంబైనను బరమరహస్యంబగు 
నాక్కయర్థంబిప్పుడు నీకుం జెప్పెద. యదువంశపావనా! సావధానుండవై 
వినుమని మజియు భగవంతుడిట్లనియె. 432 
తముననుష్టించు నం - దజను ఫలాసంగ 

మున వీడకుండంద్రి - ప్పులను బెట్టు 
యమనియమాసన- ప్రాణసంయమనయో 

గంబులనైన సాం - ఖ్యముననైన 
ధర్మనిష్టలను స్వా - ధ్యాయయజ్ఞములను 

ప్రతదానతీర్థయా - త్రలనునైన 
సన్వ్యాసమునను ని - ష్టాపూర్తములనైనం 

దపములనైన మం - త్రములనైన 
వశుండంగా నెవ్వరికి నుద్ధ - వా! స్వతంత్ర 
మగుచునే సాధనముంగోర - కాఖశ్రితులకు 
సత్సలముం దప్పకుండ నొ - సంగు సాధు 
సంగమున నొక్కదానంద - కృంగనెందు. 433 


వ.సత్సంగంబునంజేసి కదా మున్ను వృత్రప్రవ్తాదవృషపర్వబలిబాణమయ 


విభీషణాదులగు దైతేయులు రాక్షసులును సుగ్రీవ హనుమజ్ఞాంబవద్దజేంద్ర 
జటాయుః ప్రముఖ ఖగమృగాదులను తులాధారధర్మవ్యాధకుబ్దాగోపీ 
యజ్ఞపత్నీప్రభృతులగు మానవులయందలి రజస్తమస్స్వభావులగు 
స్తీవైశ్యశూద్రాంత్యజాతులను మటియు గంధర్వనాగాప్పరస్సిద్ధచారణ 
గుహ్యకవిద్యాధరులునుం బెక్కం డ్రాయాయుగంబుల నృత్పదంబుంజేరి 
కృతకృత్యులైరి. 434 


72 


144 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


వీరు వేదంబుంజదివిన - వారుగారు 

కొల్వలేదు మహాత్ములౌ - గురుజనముల 

వ్రతములు దపంబులేని స - ల్పంగలేదు 

నన్ను సత్సంగముననె పొం - దంగంగనిరి. 435 


వ. ఇంతయకాదు నేను యోగసాంఖ్యదానవ్రత తపో౭_ ధ్వరవ్యాఖ్యాస్వాధ్యాయ 


తే.గీ. 


సన్వ్యాసంబులచేత నెంత ప్రయత్నంబుననుం బొందరాని వాండనైనను. 436 


కొండలును జెట్లునహిమృగ - గోగణంబు 

గోపికలు మూఢు లన్యులు - గూడు సాధు 

లైన నావారి నన్ను న - త్యంతభక్తిం 

దలంచి చుల్మంగ ననుంజేరి - ధన్యులైరి. 437 
మున్నక్రూరునిచేతం గంసుడు మము - న్నోసంబునంబిల్వం బం 

పన్నే నన్నను గూడి యేగి మధురం - బ్రాపించి యందున్నచో 
నన్నుంబాయుట కోర్వంజాలక వగ - నృచ్చిత్తలై గోపికల్‌ 

నన్నేగాని మదన్యునెంచరు మదిన్‌ - సౌఖ్యార్థమై యెన్నండున్‌ 438 
బృందారణ్యమునందు గోపిక లతి - ప్రేమాస్పదున్నన్ను నిం 
పందంబొందిన యేనిశల్గడపిరో - యర్ధక్షణంబుల్వలెన్‌ 

(గందౌ నానిశ లాసతుల్లడపి రొ - కృండొక్క కల్పంబుగా 
నందేనన్నెడంబాసి యున్నయెడం ట్రే - మాబద్ధలై నెవ్వగన్‌. 439 
మునులు సమాధియందును స - ముద్రమునందు నదుల్‌ స్వనామరూ 
పనియతులం బలెన్సతులు - స్వాంతము నన్నును బాయకుండుటం 
దనతనదౌపరిగ్రహము - దాంపును దూరము దమ్మునన్యమున్‌ 
మొనయ నెజుంగరైరి పరి - పూర్ణసుఖంబున ముని యుద్దవా! 440 
కాంతుండు జారుండంచు ననుం - గామవిమోహితలై వరించిరా 
యింతులు నాస్వభావము నొ - కింతయు వార లెటుంగ రైన నా 
చెంతను వారు సేరుటది - సిద్ధము (బ్రహ్మము జేరుటయ్యె న 
య్యింతులు వేనవేలు కృత - కృత్యతనందిరి ముక్తసంగలై. 441 


శ్రీమదాంధ్రమహాభాగవతము 145 146 


2 


కావున నుద్ధవా - నీవు నీయర్థంబు 
నెటింగి శ్రుతిస్మృతి - హితములైన 
విధినిషేదములం బ్ర - వృత్తి నివృత్తుల 
(శ్రోతవ్యమును (శుతం - బాతతంబు 
వర్ణించి సర్వ భా - వములను సర్వ దే 
హంబుల నాత్మయౌ - నట్టి నన్ను 
నొక్కనినే శర - ణాందు సర్వాత్మ భా 
వంబు నీకగును నా - వలనం బిదప 
తే.గీ. నీకు భయ మెందునేనియు - లేకపోవు 
నిదియె సత్సంగమహిమంబు - మదనురక్తి 
సాధుసంగ మహావిశే - షంబునిచ్చు 
నదియె ననుం జేర దగ్గజణ - యైన త్రోవ. 442 
అనవుడు నుద్ధవుం - దను మహాయోగేశ్వ 
రేశ్వర! నీబోధ - మెల్లవింటి 
నందు నాకొక సంది - యము వీడకున్నది 
దానిచేంగలంగు నా - మానసంబు 
మును వచించితి కర్మ - ములు సేయవలయుట 783 
నిపు డవి విడుమని - యెదవు దేవ 
కర్తృత్వ మాతకు - గలదొ లేదో యని 
కార్యమో త్యాజ్యమో - కర్మమనియు 
ఆ.వె. నాత్మ విషయమైన - యట్టి యాసంశయం 
బుడుప నీకుంగాక - యొరుల కగునె 
సందియంబుం దొలంచి - సరగ నన్వోవవే 
యనిన ననియెం గృష్ణుం - డతనితోడ. 4483 


వ. మాయావశంబున నీ ప్రపంచాత్మకుండనై ప్రకాశించుచుండు నీశ్వరుండనగు 
నేను మత్సృష్టంబైన యీపంచాత్మకశరీరంబున మూలాధారాది షట్పక్ర 


2 


ఏకాదశస్మంధము 


గుహల నభివ్యక్తుండనై తొలుతం బర యనంబడు నాదంబుతోం గూడిన 
ప్రాణంబుతో సంగతుండనై మూలాధారచక్రంబుం (బ్రవేశింతు. అంత 
మనోమయంబై సూక్ష్మంబగు పశ్యంతీరూపంబున మణిపూరక చక్రంబును 
మధ్యమరూపంబున విశుద్ధచక్రంబుననుం జొచ్చి పిమ్మట వక్రంబున 
హస్వాదిమాత్రాకారంబును నుదాత్తాదిస్వరాకారంబును నకారాదివర్దా 
కారంబునుం బొంది యతిస్తూలరూపంబున వేదశాఖాత్మకుండ నగుదు. 
కాష్ట్రచ్చిద్రంబున నగ్ని యవ్యక్షోష్మరూపుండై! యుండి తన్మథన వేగంబున 
వాయుసహాయుండై సూక్ష్మ విస్ఫులింగాది రూపంబున వెలువడి 
యాజ్యాదిహవిర్ర వ్యంబులచే నభివృద్దినొందు క్రయన్నాదియగం నీ 
వాగ్రూపాభివ్యక్తియగునని యెజుంగుము. తొలుత నిట్లు వాగ్య్వత్తి 
రూపంబుననే వ్యక్తుండనై పిదమ హస్తపాదవాయూపస్థఘ్రూణరసనా 
దృక్త్వక్రవణంబులను కర్మేంద్రియ జ్ఞానేంద్రియంబుల వృత్తులగు కర్మగతి 
విసర్దావఘాణరసన దర్శన స్పర్శన శ్రవణంబులుగను మనోబుద్ధ్యహంకార 
వృత్తులగు సంకల్ప విజ్ఞానాఖిమానంబులుగను (బ్రథధానవృత్తియగు 
వ్యాపకత్వంబుగను సత్త్వరజస్తమోవికారాధిదేవతాది త్రివిధరూపంబుగను 
నీప్రపంచాకారంబున వ్యక్తీభవించితి. ఇట్లీశ్వరుండనగు నేనొక్కండం దొలుత 
నవ్యక్తుండనై కాలపరిపాకంబున విభక్త వాగాదీంద్రియ రూపశక్తులతోడం 
గూడి యేకవృక్ష జాతంబులగు వీజంబులు క్షేతంబునుం బొంది 
నానాప్రకారంబులై తోంచినట్లు బహుప్రకారుండనై నట్లు వ్యక్తింబొందితి. 
నేనాద్యుండ. త్రిగుణాశ్రయుండ జగత్మారణుండ. ఓతప్రోతరూపంబగు 
తంతు వితానంబునం బటంబట్లు నాయందీప్రపంచం బశేషంబు నుండు 
గావున నిది నాకన్న నన్యంబు గాదు. అవిద్యచే నాత్మాధ్యస్తంబైన యీ 
సమష్టివ్యష్ట్యాత్మకవిశ్వం బనాదియె జీవునకుంగర్హృత్వాది సంసారహేతువగు 
నొక వృక్షంబుంబోలు. దీనికి గర్మంబును దతృలంబును బుష్పఫల 
రూపంబులగు. పుణ్యపాపంబులు దీని వీజంబులు. శతపరిమితంబులగు 


వాసనలువెళ్లు. త్రిగుణంబులు ప్రకాండంబులు. శబ్బాదిపంచరసంబులుగల 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 147 


పంచభూతంబులు స్మంధంబులు. మనంబుతోడం బదునొకండింద్రి 
యంబులు గొమ్మలు. ఇందు జీవేశ్వరపక్షిద్వయ నీడంబు హృదయంబు. 
దీనికి వాతపిత్తశ్లేష్టంబులు మూందుందాంటలు. సుఖదుఃఖంబులు 
దీనంబండు ఫలంబులు. సూర్యమండలంబు భేదించి యేగువారి కిది 
లేకుండుంగావున నీ సంసారవృక్షంబు సూర్యమండల పర్యంతంబును 
వ్యాపించి యుండునని చెప్పుదురు. దీని రెండు ఫలంబులలో నొక్కటియగు 
దుఃఖంబును గాముకులగు గృహస్థులు భుజియింతురు. వివేకులు 
నరణ్యవాసులునగు సన్నాసులు (బ్రహ్మసుఖంబను రెండవ ఫలంబును 
భుజింతురు. ఇట్లు బహురూవంబగు మాయామయసంసారవృక్ష 
స్వరూపంబు6 బూజ్యూలగు గురువులవలన నెజింగినవారు వేదతత్వ్వార్థం 
బెటుంగుదురు. కావున నిట్లు గురూపాసనంబున నేకాంతభక్తిచే జ్ఞానంబను 
తీక్టకుఠారంబున నీత్రిగుణాత్మకలింగశరీరజీవోపాధిని ధీరుండవై ఛేదించి 
పరమాత్ముండనగు నన్నుం బొంది లింగభంగసాధనంబగు జ్ఞానంబుం 
ద్యజింపుమని సాదరంబుగ నుపదేశించి భగవంతుం దుద్ధవునితో మటియు 
నిట్లనియె 444 
వెలయు సత్త్వ రజస్తమ - స్సులని మూడు 

గొనము లివియుండుం బ్రకృతి కా - త్మునకు లేవు 

సత్త్వమునం బెజ రెండింటి - జదువవలయు 

సత్త్వమును ద్రుంపవలయును - సత్త్వముననె. 445 
శుద్ధసత్త్వంబుచేం బురు - షునకు నాదు 

భక్తియను ధర్మమొదవు స -త్త్వంబు సాత్త్వి 

కార్థ సంసేవచేం గల్లు - నవల ధర్మ 

మంతకంతకు నభివృద్ధి - నందు ననఘ! 446 
సత్త్వవృద్ధి నొనర్చు శ్రే - ష్టతమమైన 

ధర్మము హరించు రజసును - దమసు నివ్వి 

రెండును హతంబులైన నా - రెంటివలన 

బుట్టెడు నధర్మ మదియునుం - బొలియుం జూవె. 447 


148 


ఏకాదశస్మంధము 


వ. శాస్రజల ప్రజాదేశ కాలకర్మజన్మధ్యాన మంత్రసంస్మ్కారంబులు పదియును 


ఆ.వె. 


గుణహేతువులు. ఇందుం బెద్దలచేం బ్రశంసింపంబడు నివృత్తిశాస్తంబులునుం 
బుణ్యతీర్థంబులును, నివృత్తిపరులగు జనులును వివిక్తదేశంబులును 
ధ్యానయోగ్యంబగు బ్రాహ్మముహూర్తంబును నిత్యకర్మంబును వైష్ణవ 
శైవదీక్షాది లక్షణంబగు జన్మంబును శ్రీమహావిష్ణుధ్యానంబును (బ్రణవాది 
మంత్రంబులను నాత్మసంశోధకంబగు సంస్మారంబును సాత్త్వికంబులు. 
వృద్ధనింద్యంబులగు పాషండశాస్త్రంబులును సురాగంధోదకాదులును 
(బ్రవృత్తదురాచారజనంబులును రథ్యాద్యూత వేశాదిదేశంబులును 
బ్రదోషనిశీథాదికాలంబును గామ్యాభిచారాదికర్మంబును శాక్తక్షుద్రదీక్షాది 
లక్షణజన్మంబును గామినీశత్రుప్రముఖధ్యానంబును గామ్యక్షుద్రాది 
మంత్రంబులును గేవల దేహగేహాదిశోధకసంస్మారంబునుం దామసంబులు. 
పెద్దలచే నుపేక్షితంబులు రాజసంబులుం గావున. 448 
సత్త్వవృద్ధింగోరు - జనుండు సేవింపనౌ 

నిందు సాత్తికముల - నే వరించి 

దాన ధర్మ మవలం - జ్ఞాన మాత్మాపరో 

క్ష్యం బనర్ధగుణ జ - యంబుం గలుగు. 449 


74 వ. అనిన విని యుద్ధవుం డిట్లనియె. 450 


సీ 


తే.గీ. 


పెంటి తన్గజిచుచు - బెదరించుచున్నను 
గుక్క దానినె వెను - కొనెడురీతి 
మూతిపైం గాళ్ళతో - మోందుచున్నను నాండు 
గాడిదతో నేంగు - ఖరముమాడ్మిం 
దనుం జంపం గొనిపోవు - తటిని జింబోతు మేం 
కను దాంటంబోయెడు - కరణి ధరణి 
దజఅచుంగా దమ యాప - దలకు మూలము విష 
యంబులే యని మర్యు - లాత్మబుద్ధిం 
దెలిసియుండియు నవి మానం - దలంప కకట 
వానినే గోరి కడగండ్లం - బడుచు ననుభ 


శ్రీమదాంధ్రమహాభాగవతము 149 


వించుచుందురు మనముల - విసుగులేక 
యిందులకు హేతువేమి గో - వింద! చెపుమ. 451 


వ. అనిన భగవంతుం డిట్లనియె 452 


సః 


తే.గీ. 


2 


తే.గీ. 


అవివేకవశత మి - థ్యాదృష్టి దేహాదు 
లందు నేనను బుద్ధి - యలము కొలంది 
సాత్తికంబౌ మాన - సంబును ఘోరమౌ 
రజసు (ప్రాపించు నా - రజసుం గూడి 
మనసు చలించు నం - త నపేక్ష విషయముల్‌ 
ధ్యానింప దుర్దరం - బగుచుం గామ 
ముత్సన్నమగు మూఢుం - డొయ్యనం దత్మామ 
వశగుండై యింద్రియ - వశత దుఃఖ 
హేతువులం గర్మములంజేయు - నెలింగి యెటీంగి 
యిది రజోవేగమున విమో - హిత మనస్ము 
లైన వారలగతి దీని - యందు బడక 
తన్ను గాపాడుకొనెడు వి - ధంబు వినుము. 4583 
రజసును దమసును - ట్రాపించి మతిచెడ్డ 
వెడంగైనగాని వి - వేకమూని 
విషయంబులును మహా - విషములాగునం జూచి 
నేర్పుతో మనసును - నిల్పవలయు 
నపుడసంగుండగు - నతండట్లు మనసు ని 
ల్పంగలేనియెడల నా - లస్యముడిగి 
శ్వాసను నిల్పి యా - సనశుద్ధిం ద్రిషవణ 
నియతుండై నన్ను ధ్యా - నించుకొనుచు 
మనసు నాయందు నల్లన - ల్లనం గుదించి 
సిద్దుండగు మున్ను సనకాది - శిష్యకోటి 
కేను జెప్పితి నీయోగ - మిదియె మనసు 
సులభముగ లాగి నాయందు - జొనుపు వెరవ. 455 


75 


150 ఏకాదశస్మంధము 
వ. అనిన విని యుద్ధవుం డిట్లనియె 


-: హంసోపాఖ్యానము : - 

క. _ ఏరూపంబున నెప్పుడు 

ధీరులు సనకాదులకును - దెలిపితి భవసం 

తారకమగు నీయోగం 

బారూపము నాకుం దెలియ - నానతి యీవే 
క. అన విని భగవంతుండను 

సనకాదులు బ్రహ్మమాన - స ప్రభవులు దం 

డిని గని దుర్‌జ్టేయంబగు 


ఘనయోగము పార మెజుంగం - గా నుత్సుకులై. 


2 


మనసునందు స్వభావ - మునం బుట్టు రాగాదు 
లంత నయ్యది విష - యములంజేరు 

ననుభూత విషయము - ల్మనసున వాసనా 
మయములై నెలకొని - మానకుండు 

విషయము ల్మనసు నీ - విధమున నన్యోన్య 
సంగంబు వదలక - జరుగుచుండ 

విషయబంధమునుండి - విడిపించుకొని ముక్తి 
వడయం గోరెడువాండు - వానిమాను 

ఆ.వె. టెట్లు మాకుం దెలుప - వే తండ్రి యని పుత్రు 
అడుగ నా మహాత్ముం - డైన బ్రహ్మ 
చిత్తమందు లెస్స - చింతించి కర్మ వి 
క్షిప్తండగుట బదులు - సెప్పలేక. 

ఆ.వె. ప్రశ్నవీజ ముత్త - రము నెజుంగుటకునై 

తనదు చిత్తమందు. - దలంచె నన్ను 

నంత నేను హంస - నై యాకసమునం బ్ర 

త్యక్షమైతి నతిని - యంతికమున. 


456 


457 


458 


458 


459 


తే.గీ. 


2 


తే.గీ. 


2 


శ్రీమదాంధ్రమహాభాగవతము 151 


నను గనుంగొని యప్పుడె క్ర 
న్నన దగ్గి పాదవంద - నముంజేసి విధిన్‌ 
మును నిడుకొని నీవెవ్వండ 
వని వినయము తోడ నన్ను - నడిగిరి వారల్‌. 460 
తత్త్వజిజ్ఞాసులైన యా - తపసులెల్ల 
నన్ను నారీతి నపుడు ప్ర - శృంబుసేయ 
వారితో నేను జెప్పిన - తీరు నీకు 
నిప్పు డెటింగింతు నుద్ధవా! - యెలమి వినుము. 461 
ఎందు నానాత్వ మొ - క్నింతయు లే దట్టి 
యాత్మవస్తువు నిట్టు - లడుగందగునె 
నిర్విశేషుండనగు - నే నేయుపాధితో 
బదులు సెప్పుదు మీకు - బాలురార 
దేవమనుషాది - దేహము ల్పాంచభౌ 
తికము లన్నియు జూడ - నొకటె యగుట 
నీవెవ్వండనుచు వా - నినినేని నడుగుట 
తగ దది మాట మా - త్రంబె కాదె 
మనసుచే వాక్కుచేతను - గనులచేతం 
దక్కునింద్రియగణముచే - తను [గ్రహింప 
నైన యదియెల్ల నేనె య - న్యంబుగాదు 
దీని లెస్స విమర్శించి - తెలిసికొనుండు. 462 
వినుండు పుత్రకులార - మనసుగుణంబుల 
గుణములు మనసునం - గూడుచుండు 
నీరెండు నారూప - మేయైన జీవున 
కధ్యాసమున దేహ - మగుచునుండుం 
బలుమటు గుణములం - దలంపం జిత్తము వానిం 
జొచ్చు నాగుణములు - సూక్ష్మవాస 


152 


తే.గీ. 


2 


ఏకాదశస్మంధము 


నారూపమును బొంది - చేరు జిత్తంబునం 

గాన మద్రూపంబు - దానుబొంది 
చిత్తగుణములు రెంటింద్య - జింపవలయు 
జాగరస్వప్పసుప్తులు - నీగుణముల 
వలనం గలిగెడి బుద్ధి వృ - త్తులగుజీవుం 
డరయ నివిలేని కూటస్థ - సాక్షినుండి. 463 
మతితోడం జనుచుంట నాత్మునకు సం - సారంపు బంధంబు సం 
గతమై స్వప్నము సుప్తి జాగరము నాం - గన్పట్టు నీ మూంటి సం 
తతి సన్‌ దుర్యునింబొంది పాయవలె నం - త న్వీడు నన్యోన్యసం 
గతి నాచిత్తమునుం గుణంబు లవి సం - గంబొంద వామీందటన్‌. 464 
అనయము సౌఖ్యమిచ్చు విష - యంబులటంచు నహంక్రియాబలం 
బున దృఢబంధ మాత్మునకుం - బుట్టు విపర్యయబుద్ధిం దెల్విగ 
ల్లిన ఘనుం డవ్వి దుఃఖదము - లే యని రోసి తురీయు నన్ను బొం 
ది నెజయ మానంగానగు మ - తం బొడసూపెడు భోగచింతలన్‌. 465 
వివిధవ్యక్తిమయంబుంగాంగ జగము - న్వీక్షించుటెందాంక వ 
స్తువిచారంబున మాన దెవ్వనికి న - జ్ఞాం డాతందడందాంక వా 
ని వివేకంబును స(త్రియల్లలవలె - న్మిధ్యాస్వరూపంబులై 
భువి స్వప్నంబునం గాంచు జాగరమునుం - బోలు న్విచారించినన్‌466 
ఆత్మకు నన్యంబు - లై యున్నవిగం దోంచు 

ప్రాణమానసశరీ - రాదికములు 
నందుచేం గలుగు వ - ర్లాశ్రమాదిక భేద 

మదియిచ్చుచుండు స్వ - ర్లాదిఫలము 
నందుల హేతువై - నట్టి కర్మంబును 

నాత్మకు దృశ్యంబు - లైన కతన 
నగు నసన్మాత్రంబు - లావిద్యకంబులు 

వివరింప లేవివి - విప్రలార 


తే.గీ. 


2 


తే.గీ. 


2 


ఆ.వె. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


కలను గనువాండు సూచు వి - కల్పములను 
బోలి లేకయె యున్నట్లు - పొలుచుమృషలు 
సత్యమున్నట్లు చూచు న - జ్ఞాని వీని 
నట్టి వానిం బ్రబోధించు - నాగమములు. 
ఎవ్వండు మెలంకువ - నింద్రియంబులతోడ 
క్షణికార్థముల వెలిం - గని భుజించు 
నెవ్వండు గలలోన - నెద మెలంకువం గన్న 
యట్టి సూక్ష్మార్థంబు - లనుభవించు 
నెవ్వండు నిద్రలో - నీస్టూల సూక్ష్మార్థ 
జాలంబుం దానుప - సంహరించు 
వాండు నే మేల్మాంచి - నా౭డం గలంగంటి 
నెజబుంగకుండితి నని - యెజుంగుచుంటం 
ద్రిగుణవృత్తికి సాక్షి యిం - ద్రెయ విభుండు 
నొక్కండే యగు నాత్మ వే - టొకండు లేండు 
క్షణీకమున మాటు త్రివిధ ద్భ - శ్యంబు మిథ్య 
యెజుంగుండీ పుత్రులార మీ - రీ విమర్శ. 
సరవి నీరీతిని - సత్త్వంబు రజసు త 
మస్సు బలమ్మున - మనసు వొందు 
స్టూలసూక్ష్మానంద - లోల భోగస్థాన 
ములు జాగరము స్వప్న - మును సుషుప్తి 
యను మూండవస్థలు - నగును నామాయ నా 
యందె యం చెద నిశ్చ - యంబు నొంది 
యఖీల సంశయముల - కాయతనం బయి 
హృదయస్థమగున హం - కృతిని బట్టి 
సద్దురూపదిష్ట - సరణి సదుక్తుల 
నానుమానిక ప్ర - మాణములను 


153 


467 


468 


717 


154 


2 


తే.గీ. 


2 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


శుతులం గలుగు తీక్ష్య - సుజ్ఞానమను కత్తి 
చేత దునిమి నన్ను - జేరుండయ్య,. 470 


ఇది యెల్లను మనో వి - జృంభితబగుటను 
దృష్టమైయుంట వి - నష్టమౌట 
'భ్రమమాత్రమగు నీ జ - గము స్వప్నమును బోలి 
యిది యతిచంచలం - బెట్టు లనినం 
జీంకటిం గొజవిని - జిబిజిజి ద్రిప్పంగం 
గనవచ్చు చక్రంబు - కరణినుండి 
కాంచు విజ్ఞాన మే - కంబయ్యుం బెక్కులై 
నట్టు లజ్జులకుం జూ - పట్టుచుండు 
నగుట గుణపరిణామ కా - ర్యంబు త్రివిధ 
మగు నవన్థావికల్ప భే - దానుభవము 
మిథ్య స్వప్నంబు మాడ్కి న - మేయయైన 
మాయ యనునది యిదియ బ్ర - హ్మణ్యులార! 470 
తోంచుదృశ్యంబును - జూచుట మానిని 
జానందమయుండయి - యలరు యోగి 
యాస్ధితి సుస్థిరం - బగుటకు విషయాశ 
మగుడ రానీక వా - జ్మానసాంగ 
చేష్టలుమాని సు - స్థితుండగుటొప్పున 
వస్తువం చెటింగి ము - వ్వదలినట్టి 
జగ మొకప్పుడు తన - కగపడె నేనియు 
నది చూచి మోసపోం - దతండు మజల 
దేహపాత పర్యంతంబు - దృశ్యమెల్ల 
స్వప్నమును జూచునట్టు లా - భాసమాత్ర 
ముగం గనుచునుందుం దాం బరి - పూర్ణుందగుచు 
నేమజం డొకింతయేనిం ద - దేకనిష్ట 471 


2 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


దేనిని విడిచి మున్‌ - దా నొందె నిజరూప 
మట్టి నశ్వరమైన - యాత్మ తనువు 

నడుచుచుండుట యాస - నమునం గూర్చుండుట 
దబైవవశంబునం - దలంగి చనుట 

మతి యెందునుండుట - యెజుంగడు సిద్దుండు 
కలుద్రావి మమజ - పొలసి నతండు 

తన మొలగుడ్డ జా - తీన నున్న నెజుంగని 
కందువ నుండు నా - నంద మొంది 


తనువు దైవవశంబయి - తనకు హేతు 

వైన కర్మంబు క్షీణించు - నంతదాంక 
(బ్రతికియుండును విజ్ఞాత - పరమతత్తుుం 

డాతం డారూఢయోగ స - మాధియగుట. 
కలంగని మేల్మని నరుండా 

కల మజలం గనని క్రియ జ - గంబును దనువన్‌ 
గలవలె మును దోంచి వెసం 


దలంగిన యవి కాంచం డిరులు - దరణియుం బోలెన్‌. 


సాంఖ్య యోగంబులను రహ - స్య మగు దీని 
వెలయం దెల్పితి మీకు నో - విప్రలార! 
ధర్మములు మీకుం జెప్పంగాం - దలంచి యిచటి 
కేంగుదెంచిన విష్ణుండ - నెటింగికొనుండు. 
సాంఖ్యమునకును యోగశా - స్త్రంబునకును 
బుతమునకు సత్యమునకుం గీ - ర్తికిని సిరికి 
దమమునకుం దేజమునకు ను - త్రమగుణంబు 
లన్నిటి కి బుట్టినిల్లు నే - ననఘులార! 
గుణములే లేక యేమియుం - గోర కఖిల 


మునకు హితుండు బ్రీయుండు నా - త్ముండగున న్న 


155 


472 


4783 


474 


475 


78 


156 


ఏకాదశస్మంధము 


సంగసామ్యాది గుణములు - సకలములును 
ననవరత మా(శయించి యుం - డును వరించి. 


వ. అని మజియు భగవంతుండిట్లనియె 


క. 


తే.గీ. 


2 


తే.గీ. 


2 


అని యిట్లేం జెప్పిన విని 
సన కాదిమును ల్నివృత్త - సంశయులై హె 
చ్చిన భక్తితోడం బూజన 
మొనరించి నుతించి రప్పు - డుద్ధవ! నన్నున్‌. 
ఆ మహర్షులచేత నే - నధిక భక్తిం 
బూజితుండ సంస్తుతుండనై - (మొక్కులంది 
బ్రహ్మసూచుచునుండనే - వచ్చినాండ 
నానిజస్థానమునకు నం - తర్ధి నొంది. 
అన విని యుద్ధవుం - డనియె నోస్వామి! య 
న్నిట సంగమును బాసి - నిన్ను మనసు 
సేరుటకు ఫలంబు - గోరకచేయు స 
దృక్తి యోగమె సదు - పాయమంటి 
(బ్రహ్మవాదుల యభి - ప్రాయంబునందు శే 
యస్సాధనములు పె - క్కగుచునుండు 
నవి యెల్ల ముఖ్యమో - యందేదిముఖ్యమో 
వాని కంగాంగి భా - వంబు గలదొ 
యన్నిటి ఫలంబు తుల్యమో - యట్లుగాదొ 
యనెడి సంశయమొదవు నా - మనమునందు 
నిది తొలంగింపు మనిన శ్రీ - కృష్ణదేవుం 
డాప్తుండగు నుద్ధవునిం జూచి - యనియె నిట్లు. 


-: భక్తి ధ్యాన యోగవిచారము :- 


చిత్తంబు నాయందు - స్థిరముగా దేనిచే 
నిలుచు నాధర్మంబుం - దెలుపునట్టి 


4176 
4717 


478 


479 


480 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 157 


యీవేదసంజ్ఞిత - యౌవాణి కాల(క్ర 
మంబునం బ్రళయకా - లంబునందు 
నశియించె నది నేంబు - నస్సముద్ధృతంజేసి 
నలువకుం జెప్పితిం - దొలుత నంతం 
దనక[గ్రపుత్తుండౌ - మనువునకుం జెప్పె 
నతం డామనువును భృ - గ్వాదులైన 
యట్టి యేడ్వురు బ్రహ్మ మ - హర్షులకును 
దెలిపె నా మునివర్యుల - వలన వారి 
వారి సత్పుత్రులెటింగిరి - వసుధమీంద 
వేద మీరీతి నెజసె స- ద్విదితమగుచు. 481 


వ. ఇట్లా పరమధర్మ(ప్రతిపాదకంబగు నిగమంబు దేవదానవ గరుడగంధర్వ 


నిధ్ధ్దచారణ విద్యాధరగువ్యాక మనుష్య కిందేవకిన్నరకింపురుష 
నాగయక్షాదులయందు విస్తృతంబయ్యె. వారును సత్త్వరజస్తమోగుణ 
నంభూతులగు వివిధబవువాననానంయుక్తులు. అందువలన 
నఖీలభూతంబులును వాని బుద్దులును దత్తత్స్వభావవైచిత్ర్యంబు చొప్పున 
భిన్నంబులు. వారిచేంజేయంబడు వేదార్థవ్యాఖ్యానంబును వివిధంబ. ఇట్లు 
ప్రకృతి వైచితంబువలన నరుల బుద్దులను భిన్నంబులగుచున్న్వచ్చి చివరకు 
గొందటు వేదవిరుద్దార్ధబుద్దులైరి. మన్మాయావిమోహితాత్ములై మతికొందజు 
పురుషులు దత్తత్మర్మానుసారంబు గను నిష్టానుసారంబుగను బరమ 
పురుషార్థసాధనంబు నానాప్రకారంబని వక్మాణింపం దొడంగిరి. అందు 
మీమాంసకులు నిత్యనైమిత్తిక కర్మకలాపంబును గావ్యాలంకారకర్తలు 
యశంబును గామందవాత్స్యాయనాదులు గామంబును యోగశాస్త్రకర్తలు 
యశంబును శమదమసత్యంబులును దృష్టార్థవాదులగు దండనీతికర్తలు 
సామాద్యుపాయసాధ్యంబగు నైశ్వర్యంబును లోకాయతికులు 
త్యాగభోగంబులును నన్యులు యజ్ఞదానతపోవ్రత యమ నియమంబులును 
శ్రేయస్సాధనంబులుగా వచియించిరి. 482 


79 


158 


2 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


కడకు వీరలు సేరం - గల యట్టి లోకము 

ల్నిజ శుభాశుభ కర్మ - నిర్మితంబు 
లాద్యంతవంతంబు - లత్యంత దుఃఖ దా 

యకములు మోహ ప - ర్యవసితములు 
కర్శక్షయావధి - కంబగు తుచ్చ సౌ 

ఖ్యము నిచ్చునవి యని - త్యములు మతియు 
నాది మధ్యాంతంబు - లందెల్ల శోకసం 

వ్యాప్తము ల్స్వప్న తు - ల్యములు సూడ 
మనసు నాయందుం జేర్చి యిం - దును నపేక్ష 
యించకయు లేక యాతు న - న్నెంచుచుండు 
భక్తుని సుఖంబు విషయ సం - సక్తచిత్తు 
లైన ఫలలుబ్బులకుం బొంద - నగునె యెందు. 483 
తనది యని యేదియును లేక - మనసు నింద్రి 
యంబులను నిల్పి సమచిత్తుం - డగుచు నాదు 
ప్రాపుగని తుష్టహృదయుండా - వానికెప్పు 
డెందుం జూచిన సుఖమె యౌ - నెల్లదిశల. 484 
ధీరుడు మానసంబు మద - ధీనమొనర్చిన నన్నెగాని తాం 
గోరండు బ్రహ్మలోకమును - గోరండు దివ్యమహేంద్రలోకమున్‌ 
గోరండు సార్వభౌమతను - గోరండు భోగవతీ ప్రభుత్వమున్‌ 
గోరండు యోగసిద్దులను - గోరండు మోక్షముం గోరండేదియున్‌. 485 
ప్రియతనయుండు బ్రహ్మయును - బేయసి లక్ష్మియు మత్స్వరూపుండ 
వ్యయుండగు శంకరుండును మ - దగ్రజుండౌ బలుండు స్సుమంగళా 
లయమగు నాదుమూర్తియుం ద - లంపంగ భక్తుండనైన నీవలెం 
'బ్రియములు గావునాకు నింక - వేజుగం జెప్పంగనేల యన్యముల్‌. 486 
కోరికలు లేక శాంతుండై -వైర ముడిగి 
యంతయును నన్నుంగాం జూచు - న మ్ము నీంద్రు 


2 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 159 


వెంట నే నేంగుచుందును - జంటంబాయ 
కతని పదధూళిచేం బవి - త్రత వహింప. 487 
స్వీయమం చేమియు - విత్తంబులేక నా 

యం దనురక్తమౌ - నాత్మ గలిగి 
శాంతులై నిర్ణతా - హంతలై నిఖిల జీ 

వులయెడ మిగుల వ - త్పలత గలిగి 
బుద్ధి కేకోర్ముల - పొందులేకుండెడు 

నాదుభక్తులు వొందు - నైరపేక్ష్య 
సుఖమిట్టిదనుచు న - చ్చుగ వారె యెజుంగుదు 

రన్యుల కెజుంగ శ - క్యంబుగాదు 
మోక్షమందేని నెవరి క - పేక్ష యుండ 
దట్టి సాధులు మక్రీణ - నార్థమేక 
భక్తి సల్పుదు రేకోర్మిం - బట్టుపడక 
వారి సుఖమెవ్వరికి లేదు - వసుధయందు. 488 
ఇలపయి నాదుభక్తుం డజి - తేంద్రియుండై విషయాళిం జిక్కి బా 
ధలు పడుచున్న నైన బలి - తంబగు భక్తియె వాని బాపు ను 
జ్ఞ్వలమగు వహ్ని కట్టియల - భస్మమొనర్చు విధంబున న్విని 80 
శ్చలమగు భక్తి తద్భృజిన - జాలమునెల్ల హరించు నుద్ధవా! 489 
వినుమా యుద్ధవ! నన్నుంజేరుటకు ను -ర్విన్‌ ధర్మము న్సాంఖ్యమున్‌ 
ఘనయోగంబుం దపంబు నధ్యయనమున్‌ - ద్యాగంబు మున్నైన సా 
ధనముల్‌ భక్తినిబోల వేకమగు స - దృక్తిన్‌ గడున్‌ (శ్రద్ధతో 
నను గొల్వన్‌ సుజనాళికాత్మను బ్రియుం - డంగాన నేం జిక్కుదున్‌ 490 
నిశ్చలంబుగ నెవనికి - నిలిచియుండు 
భక్తి నాయందు నెపుడు ని - ర్వ్యాజమగుచు 
వాండు దుష్కర్మఫలిత స్వ - భావుండైన 
శ్వపచుండైనను శుద్దుండై - భవము గెలుచు. 491 


160 ఏకాదశస్మంధము 


తే.గీ. దయయు సత్యంబుగూడిన - ధర్మమొందె 

విశ్రుత తపంబుగూడిన - విద్యయొండెం 

బావనుండ నగు నాయందు - భక్తిలేని 

వాని నిష్పాపునిగం జేయ - వలతి గాదు. 492 
క. మెయిగరుపాజక చిత్తము 
రయముగం గరంగక నిరంత - రము (బ్రమదా॥[శుల్‌ 
నయనముల జాజ కేకం 
బయి భక్తియులేక హృదయ - మందునె శుద్ధిన్‌. 493 
నాయందు నిర్వ్యాజ - మైయుండు సద్భక్తి 

సర్వభావంబుల - సహజమగుట 
వాక్కు డగ్గుత్తికం - బడుచుండు నెవ్వనిం 

దలంపుతో నెవని చి - త్తంబు గరంగుం 
బలుమాటు నెవ్వండు - పకపక నగుచుండు 

నెవ్వందొక్కొకతటథి - నేడ్చుచుండు 
నానలే కెలుగెత్తి - గాన మెవ్వండు సేయు 

నానంద వశత నృత్యం - బొనర్చు 
తే.గీ. నుత్తమ గుణానుగతిని లో - కోపకృతిని 

బిత్రచారిత్ర విఖ్యాతి - శిష్టభీతిం 

దలంచి యానందరూపుండై - నిలిచి యట్టి 

వాండు భువనంబు నెల్లం బా - వనము సేయు. 494 
తే.గీ. జలము నందూందం గనకంబు - మలము విడిచి 

తనదు చొక్కప్రు రూపంబు - దాల్చునట్టు 

లాత్మ మదక్తి యోగదా - ర్‌ధ్యమునం గర్మ 

వానసలం బాసి నాదు రూ - పంబు నొందు. 495 
ఆ.వె. సాధు పుణ్యకథల - మోదంబుతో విని 

చెప్ప నాత్మశుద్ధిం - జెందుకొలంది 


2 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 161 


పంజరంబు వేయ - పక్షిపోలిక నది 

సూక్ష్మతత్తమరసి - చూడ నేర్చు 496 
విషయ సంతతి దలంచు పూ - రుషుని చిత్త 

మనిశ మావిషయంబుల - యంది చిక్కు 

నన్ను నెడపక తలంచెడు - నరుని చిత్త 

మొయ్య నాయందు లీనమై - యుండుం జూవె. 497 
కాన స్వప్న మనోరథా - కారమైన 

యసదభిధ్యానమును మాని - యాత్మయందు 

నన్ను దలపోసి తలపోసి - నాదు రూప 

మొందు నద్దాని వల్ల నా - యందుం గలుపు. 498 
ధీరుండై ప్రీల వారలం - జేరువారి 

దూరమునమాని విజనంబు - భీరహితము 

నైనయెడలం గూరుచుండి మాం - ద్యంబులేక 

నిరతమును నన్ను నాత్మ ధ్యా - నింపవలయు. 499 
ప్రీలతోడను వారలం - జేరునట్టి 

వారితోడను గూడుట - వలనం గలుగు 

కష్టమును బంధమును ధరం - గలుగ వన్య 

సంగమున మానవులకు ని - శ్చయము వత్స. 500 


వ. అనిన నుద్ధవుం డిట్లనియె 501 


క. 


ఏరీతిగ నేగుజుతుల 

నేరూపుగ నిను ముముక్షు - లెంచంగ వలయున్‌ 

నీరేజనయన ధ్యానము 

తీరెల్లను నీవ నాకు - దెల్పంగ వలయున్‌. 502 
అనుటయు భగవంతుండు గృపాళుండై యిట్లను. సాధకుండత్యుచ్రితంబును 
నతినీచంబునుం గాని కంబళాద్యాననంబున సమకాయుండును 
నిజోరున్యస్తహస్తుండనై యథాసుఖంబుగాం గూరుచుండి చిత్తస్థెర్యంబుకొబికు 


81 


162 


2 


ఏకాదశస్మంధము 


నాసాగ్రనిరీక్షణంబు సేయుచు నిర్దితేంద్రియుండై పూరకకుంభకరేచక 
క్రమంబుననేని రేచకపూరకకుంభక క్రమంబున నేనిం (బ్రాణమార్లంబు 
నల్లనశోధించు టభ్యసింపవలయు. ఈ ప్రాణాయామంబు సగర్భంబనియు 
నగర్భంబనియు రెండు తెజింగులు. అందు సగర్భంబుత్తమం బది యెట్లనిన 
మూలాధారచ[క్రంబునుండి నిలుపులేకుండ ఘంటానాదతుల్యంబుగా 
బిసతంతువుంబోలి సూక్ష్మంబై హృదయంబుదాంక వ్యాపించి యందు నిల్చి 
యుండు నోంకారంబును బ్రాణవాయువుతోడ ద్వాదశాంగుళ పర్యంతంబు 
వెలికినేని మూర్చాంతంబు పైకినేని లాగి యంత మాత్రాతీతంబగు నచ్చోటం 
బంచదశబిందు పరిమితంబును బిందుశిరస్మంబును నగు స్వరం 
బుదాత్తనాదాత్మకంబుగా నున్థిరం బొనర్పవలయు. ఇట్లు పవన 
త్రయంబునను బదేసి మాజులు ప్రణవసంయుక్తంబుగాం బ్రాణాయామం 
బభ్యసించుచుండ నొక్క మాసంబులోపల ననిలజయంబు గలుగు. ఇది 
ధ్యానాంగంబు. ఇంక ధ్యానంబు తెజంగు వినుము. దేహాంతర్వర్తియె 
యూర్థ్వనాళంబును నధోముఖంబునై యరంటి మొగ్గంబోలియుండు 
హృదయకమలంబు నూర్ధ్వముఖంబు వికసితంబు నష్టదళంబు గర్జి 
కాయుతంబునుం గాధ్యానించి యాకర్ణికాంతరంబున వరుసగా సూర్య 
సోమాగ్నిమండలంబుల విన్యసించి యయ్యగ్నిమండల మధ్యంబున 
ధ్యానంబునకు శుభవిషయంబగు నారూపంబు ధ్యానింపందగు నెట్లనిన. 
సమము బ్రశాంతంబు - సుముఖంబు దీర్హచ 

తుర్చాహుయుతము గౌ - స్తుభవిభాసి 
సుందర (గీవంబు - సుస్మితవదనంబు 

సుకుమార మఖీలాంగ - సుందరంబు 
సమకర్ణవిన్యస్త - కమనీయమకర కుం 

డలలసత్సుకపోల - తలయుగంబు 
కనకాంబరంబు మే - ఘశ్యామమురుభుజాం 

తర రమాశ్రీవత్స - చిరనివాస 


శ్రీమదాంధ్రమహాభాగవతము 163 


తే.గీ. మరి దరగదాబ్దవనమాలి - కాంచితంబు 

నూపురలసత్సదంబు మ - నోజ్జమకుట 

కటక కటిసూత్ర కేయూర - కలితమును టబ 

సాద సుముఖేక్షణము హృద్య - సత్తమయము. 504 
క. అగు నారూపంబును నొ 

ప్పగు సర్వాంగంబులందు - స్వాంతంబు స్థిరం 

బగునట్లు నిల్చి ధ్యానం 

బొగి సల్పంగవలయు బుద్ధి - యుక్తుం డనఘా. 505 


తే.గీ. ఇంద్రియార్థంబులందుండి - యింద్రియముల 
మనసుచే నీడ్చి యంత నా - మనసుంబట్టీ 
బుద్ధి సారథిగాం జేసి - బుద్ధిశాలి 
సావయవమైన నారూప - మందు నిలుపు. 506 


వ. ఇట్లు మదీయ సర్వాంగంబుల యందును వ్యాపించి నిశ్చలంబైయుండు చిత్తంబు 
నాకర్షించి నున్మిత శోభనంబగు మన్ముఖైకదేశంబునందు నిలిపి 
యితరాంగంబులేవియు న్మజలం జింతింపకుండునది. అంత మన్ముఖమాత్ర 
నిష్టితంబైన చిత్తంబు నాకర్షించి సర్వకారణరూపంబగు నాకాశంబున న్నిలిపి 
పిమ్మట నా కారణంబు సైతము వదిలి శుద్ధబ్రహ్మంబగు నాయందు దాని 
నారూఢంబుంజేసి ధ్యాత్భధ్యేయవిభాగంబునుంగూడం జింతింపకుండునది. 
ఇట్లు సమాహితమతియై నన్ను దనయందును సర్వాత్ముండనగు 
నాయందు దన్నును జ్యోతియందు జ్యోతినింబోలెం జేర్చి పూర్ణత్వంబు 
నొందునది. ఇట్లతితీవంబగు ధ్యానంబుచే మనంబు మన్మయంబు గావించు 
యోగీంద్రునకు నచిరంబు యధిభూతాధి దై వాధ్యాత్మాభిధానదృశ్య 
ద్రష్ట్రదర్శనరూప ద్రవ్యజ్ఞాన క్రియాభ్రమం బుపశమించునని యానతిచ్చి 
భగవంతుం డుద్ధవునింగని యిట్లింద్రియంబుల జయించి స్థిరచిత్తుండును 
జితశ్వాసుండునునై చిత్తంబు నాయందు గదలకుండ న్నిలువు। 
యోగీంద్రునకు మత్రాప్త్తంతరాయప్రాయంబులై యోగసిద్దు లావిర్భవించుం 


82 


ఏకాదశస్మంధము 


గావున యోగి వానిం బరిహరించి మత్సరాయణుండ కావలయు ననిన 
విని యుద్ధవుం డిట్లనియె. 507 


-: అణిమాది సిద్ధి లక్షణము : - 
యోగులకు సిద్దులొసంగెడు 
యోగేశ్వర సిద్ధు లెన్ని - యున్నవి యందే 
లాగున ధారణం జేసిన 
యోగికి నెదియెట్లు గలుగు - నో చెప్పంగదే. 508 


వ. అనిన భగవంతుం డిట్లనియె. ధారణాయోగ పారంగతులగు యోగీశ్వరులు 


సిద్దులు పదునెనిమిది గలవందురు. అందు నెనిమిది యీశ్వరుండనగు 
నాసారూప్యంబు నొందిన యోగి నాశ్రయించి యుండునవి. తక్కినవి 
సత్త్వగుణోత్మర్షంబునం గలుగునవి. మత్రధానంబు లెనిమిదియు నణిమ 
మహిమ లఘిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్యంబు నీశిత్వంబు వళిత్వంబు 
ననంబరగు. ఇందు మొదటి నాలుగును శారీరంబులు. తక్కినవి 
థైంం[ద్రియికంబులు. శరీర మణురూవమగుట యణిమ. అది 
గొప్పదియగుట మహిమ. తేలికయగుట లఘిమ. బరువగుట గరిమ. 
పురుషుం డింద్రియాధిష్రాతృ దేవతారూపంబు నొంది సర్వప్రాణుల 
యింద్రియంబులతో సంబంధంబు గలిగి తన యిష్టప్రాప్తి నొందుట ప్రాప్తి. 
ఇహ పరలోకంబుల యందలి దృష్టశుత సర్వవిషయభోగంబులం గను 
సామర్థ్యంబు ప్రాకామ్యంబు. ఈశ్వర తదంశంబులయందు మాయా 
తదంశభూతంబులం బ్రవర్తింపంజేయు సర్వాతిశాయిత్వసిద్ధి యీశిత. 
విషయభోగంబులయందసంగుండగుట వశిత. ఇవి యీశ్వరుండనగు 
నాస్వాభావిక నిరతిశయసిద్దులు. వీనిచే యోగి తాంగోరెడు సుఖంబుల 
నెవ్వియైనను సమ(గ్రంబులుగాం బొందుచుండు. ఇంక గుణహేతుకంబులగు 
నిద్భలను వినుము. ఈ శరీరంబున క్ల్షుత్సిపాసాశోకమోవా 
జరామరణంబులను షడూర్శులు లేకుండుటయు దూర[శవణ 


శ్రీమదాంధ్రమహాభాగవతము 165 


దూరగ్రహణంబులును మనోజవగమనంబును గామరూప ధారణంబును 
బరకాయప్రవేశంబును స్వచ్చందమరణంబును దేవత లచ్చరలతోడం జేయు 
కీడలంజూచుటయు తన సంకల్పంబు దప్పక నెరవేరుటయు నెందును 
నడ్శగింపరాక తనయాజ్ఞం జెల్లించుకొనుటయు ననువదియు 
సత్త్వగుణోత్మర్షంబున నగునవి. ఇవియుంగాక భూతభవిష్యద్వర్తమాన 
కాలంబులయందలి విషయంబుల నెటుంగుటయు శీతోష్టాదులం 
దిరస్మరించుటయు. బరచిత్తాదుల నెజుంగుటయు నగ్వ్యర్శ్మజల విషాది 
స్తంభనంబును నెందునుం బరాజయంబు నొందకుండుటయు 
ననునీయేనును క్షుద్రసిద్భలు. యోగధారణంగలుగు నీసిద్దులను 
సంగ్రహంబుగాం జెప్పితి. ఇంక నిందేది యే ధారణచే నెట్లు సిద్ధించు 
నావివరం బెతింగింతు వినుము. యోగిభూతసూక్షోపాధికుండనగు 
నాయందుందన్నాత్రంబుగాం దనమనంబు ధారణసేయ నాయదియగు 
నణిమయను సిద్ది యాతనికి లభించు. మహత్తత్వోపాధికుండను 
బరమాత్ముండను నగు నాయందు మహత్తత్త్వాకారంబుగాదం న మనంబును 
ధరియించు వాండు మహిమ యనంబడు సిద్ధిం బొందు. ఇందాకాశాది 
మహాభూతపంచకోపాధికుండనగు నాయం దేయేమహాభూతంబునం 
దన్మయంబుగాం దన మనంబు ధరియించు నాయా మహాభూతంబు 
మహిమంబు వేజువేజుగా నతం డొందు. మహాభూత పరమాణూపాధి 
కుండనగు నాయందు6 బరమాణుమయంబుగాం దనచిత్తం బెవ్వండు 
ధరించు నాయోగి కాలపరమాణూవాధిరూపంబగు లఘిమసిద్ధిం బొందు. 
స్థూల మహాభూతోపాధి కుండనగు నాయందు స్టూలాకారంబుగాం జిత్తంబు 
నిలిపి ధారణసేయ గరిమసిద్ధి యగు. ఇందును నేయే మహాభూతమున 
నట్లాయోగి ధారణసేయు నాయా మహాభూతంబు గరిమంబు వేజువేజుగా 
నాతనికి లభించు. వైకారికాహంకారోపాధికుండనగు నాయం దేకాగ్రంబగు 
మనంబు ధరియింప నాయందట్లు మనంబు నిలిపిన (ప్రభావంబుననే 
నర్వప్రాణీంద్రియాధి ష్టాతృత్వప్రాప్తియగు ప్రాప్తి నిద్ధి గలుగు. 
సూత్రాత్మయనంబడు క్రియాశక్తి ప్రధానంబగు మహత్తత్త్వం బుపాధిగాం 


83 


166 


ఏకాదశస్మంధము 


గల నాయందు మానసంబు ధరియింవ నవ్యక్తజన్ముండనగు 
నాసర్వోత్మృష్టంబగుం (ప్రాకామ్యంబను నిద్ధిం బడయంగలుగం. 
త్రిగుణమాయానియంతనుం గాలవిగ్రహుండను నంతర్యామినినగు 
నాయందుం జిత్తంబును ధరించువాండు క్షేతక్షేతజ్ఞ చోదనారూపంబగు 
వశిత్వ సిద్ధిం బొందు. విరాడ్‌ఢిరణ్యగర్భావ్యాకృతో పాధిత్రయంబు లేని 
సమగ్రైశ్వర్యవీర్య యశ్రీజ్ఞానవైరాగ్య యుక్తం బనంబడు నారాయణాభి 
ధానతురీయ పదంబగు నాయందు మనంబు ధారణసేయు యోగి 
మద్ధర్మంబగు వశిత్వసిద్ధిం బొందు. ఇవి యట్లుండ నిర్గణబ్రహ్మంబగు 
నాయందు విశదంబగు తనమనంబు ధరియించు యోగి యెందుం గోర్ములెల్ల 
నంశభూతంబులై సమాప్తినొందునట్టి పరమానందంబు నొందు. ఇవి 
యస్మదీయసిద్ధులు. శ్వేతద్వీపాధినాథుండను శుద్ధసత్త్వధర్మమయుండను 
నగు నాయందు. జిత్తంబునిలిపి నరుండు షడూర్శ్మిరహితుండై 
శుద్ధస్వరూపుండగు. ఆకాశాత్మక సమష్టిప్రాణరూపుండనగు నాయందు 
మనస్సుతో నాదంబు6 జింతింప హంసరూవుండగు నీజీవుండు 
జ్ఞాతృస్వరూవుండై యయ్యాకాశంబునందు నభీవ్యక్తంబులగు సకల 
భూతవిచిత్రవాగ్దాలంబులనెల్ల దూరంబుననుండియే వినంగలుగు. ఇది 
దూర(శ్రవణసిద్ది. మటియుం జక్షురింద్రియంబుందదధిష్రాతయగు 
నాదిత్యునందును నాదిత్యునిం జక్షురింద్రియంబునందునుం గలిపి 
తదుభయసంధిన్మనంబున నన్ను ధ్యానింప సూక్ష్మదృష్టియె యోగి విశ్వంబును 
దూరంబున నుండియే చూచువాందడగు. ఇది దూరదర్శనసిద్ధి. మనంబును 
దేహంబునుం దదనువర్తి యగు వాయువుతోడ నాయందు గలిపి 
ధారణసేయు (ప్రభావంబున మనంబుతోడన దేహంబుసనుచుండు. ఇది 
మనోవేగగమననిద్ధి. మనం బుపాదానకారణంబుంజేని యోగి 
యేయేదేవాదిరూవంబుం దానొందం గోరు వాండాయామనోఖీష్ట 
రూపంబును మద్యోగప్రభావాళయంబునం బడయనేర్చు. ఇది 
కామరూపధారణాసిద్ధి. ఏపరశరీరంబుం టబ్రవేశింప సిద్దుం డభిలషించు 
దానం దానున్నట్లు భావించి నిజశరీరంబున మడిమతో గుదస్థానంబు 


శ్రీమదాంధ్రమహాభాగవతము 167 


గట్టిగా నిరోధించి ప్రాణప్రధానంబగు లింగశరీరోపాధిని గ్రమంబుగా 
హృదురః కంఠమూర్ధన్థానంబుల కెక్కించుచుం గడకు బ్రహ్మరంధ్రమార్గ్దంబున 
దాని న్విడిచి యాలింగశరీరోపాధితోడ బాహ్య వాయువుం (్రవేశించి 
యమ్మార్గంబున భృంగంబు పుష్పంబువదలి పుష్పాంతరంబుం (బవేశించు 
తెబంగున నతండు నిజశరీరంబువదలి యాపరశరీరంబు. (బ్రవేశించు. 
ఇది పరకాయ ప్రవేశసిద్ధి. దీనియందుంబలె నభిలషితకాలంబున 
మనంబుచేత లింగశరీరంబు బ్రహ్మాద్యపేక్షితపదంబునం జేర్చి నిజశరీరంబు 
విడుచుట స్వచ్చందమరణసిద్ధి. దేవతావిహార స్థానంబులం (గీడింపంగోరు 
యోగి శుద్ధసత్త్వంబగు మన్మూర్తిరూపంబుం జింతింపవలయు. అప్పుడు 
నత్త్వాంశభూతలగు దేవతాసన్తీలు వానిని విమానంబునందు 
విహరింపంజేయుదురు. మత్సరుండగు పురుషుండు సత్యసంకల్పుందనగు 
నాయందు దనమనంబుం జేర్చి దృఢవిశ్వాసంబుతోం దనబుద్ధిచే 
నెప్పుడెట్లుసంకల్పించినను నాతనికిం దత్సంకల్పానురూపంబుగా సర్వంబును 
సిద్ధించు. సర్వనియంతను స్వతంత్రుందను నగు నాస్వభావంబు నొందిన 
పురుషుండెందును నాపదంబొరయందు. నాయాజ్ఞంబోలె వానిదియు 
నప్రతిహతంబగు. ఇవి గుణహేతువులగు సిద్దులు. ధారణావిదుండగు 
నెవ్వనికి నాయందలి భక్తింజేసి చిత్తంబు శుద్ధంబగు నాయోగికి 
నిజజన్మమృత్యు పరంపరాది త్రికాలవస్తుజ్ఞానసిద్ధియుం బరచిత్తాద్యభీ జ్ఞాన 
సిద్ధియును గలుగు. మద్యోగశ్రాంతచిత్తుండగు మునీంద్రుని తనువగ్యాది 
సర్వొపఘాతశూన్యుండనగుదునను నాతని యోగంబునం బరినిస్టితంబై 
జలచరంబు జలంబులచేతం బలె నగ్వ్యాదులచే నుపహతంబుగాదు. 
మతియు నది శీతోష్టాది ద్వంద్వంబులను నిగ్రహించు. శ్రీవత్సాది 
విభూషితంబులు ధ్వజాతపత్రవ్యజనాది సమేతంబులునగు మదవతార 
మూర్తుల నభిధ్యానించు వారి కపరాజితత్వసిద్ధి గలుగు. ఇయ్యవియేనును 
క్షుద్రసిద్దులు. నన్నీవివిధ ధారణలచే నుపాసించు మౌనీంద్రు నకీ చెప్పం 
బడిన సిద్దుల శేషంబులును నావిర్భవించు. 509 


84 


168 


తే.గీ. 


2 


తే.గీ. 


2 


ఏకాదశస్మంధము 


ఇన్ని సెప్పంగనేల జి - తేంద్రియుండు 

జితపవనమానుసుం డుపా - ర్లితదముండు 

నిరతమద్దారణాభ్యాస - పరుడు నైన 

మౌని కేసిద్ధి దుర్లభం - బైన దిందు. 

మేలగు యోగాభ్యాసము 

చే లీలం దురీయు నన్నుం - జేరెడు మునికిం 

గాలముం గడపెడు విఘ్నము 

లోలి నివి యటంచు యోగు - లొల్లరు వీనిన్‌. 

జలచరంబులు జల - స్తంభనసిద్ధిని 
ఖగముఖంబులు వియ - ద్దమనసిద్ధి 

నమరులు సిద్దుల - నన్నింటిం దమ జన్మ 
ములతోన గలిగి యొ - ప్పుదురు మజియు 

మనుజులు తపముల - మంత్రౌషధ క్రియా 
ద్యములచేతను సమ - స్తంబులైన 

యీయోగసిద్దుల - నాయాసముగ బొందం 
గలరు గావున ఫలా - కాంక్షలేక 

వీని మద్దారణా సమ - న్వితములుగనె 

యభ్యసింపంగవలయుం గా - మ్యముల మరగి 

యోగగతి మానుటొప్పదు - భోగియగుచు 

మానెనేనిం బదభ్రష్టుం - డౌను యోగి. 

సకల సిద్ధులను నొ - సంగెడు హేతువున్‌ 
వానిం బాలించెడు - వాండ నేను 

మోక్షంబునకు జ్ఞాన - మునకు ధర్మమునకు 
(బ్రహ్మవాదులకును - బ్రభుండ నేను 

లోపల వెలుపల - వ్యాపించి తనువుల 
బంచభూతములుండు - పగిది నేను 


510 


511 


512 


తే.గీ. 


2 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


నిఖిలదేహులయందు - నిలిచి యంతర్యామి 
నై యుందుంగాని య - నావృతుండ 

నవ్యయుండ నసంగ చి - దాత్మకుండ 

నండజాది చతుర్విధ - వ్యక్తభూత 

నిచయ యంత్ర ప్రవర్తక - నిర్వికార 

శుద్ధ చైతన్యమాత్రుండం - జూవెనేను. 

అన విని యుద్ధవుం - డను సర్వభావ స 
ర్లస్థితి రక్షణ - ప్రళయ కరుండ 

వాద్యంత రహితుండ - వవ్యవచ్చేద్యుండ 
వద్వితీయుండవు (బై - హ్మంబవీవు 

హెచ్చులు తగ్గులౌ - నీభూతముల నుండు 
నీవు మూఢులచేత - నెజఖుంగం బడవు 

వేదార్థమెటింగిన - విప్రులు భూతాత్మ 
కుందవని యెతింగి ని - న్గొలుతు రెపుడు 


ఆ.వె. నెందునెందు నిన్ను - నెట్లెట్లు సేవించి 


2 


పరమబుషులు సిద్ధిం - బడయుచుందు 
రాతెజఖంగుం జిత్త - మంతర్ముఖము సేయ 
లేని నాకు దెలియ - నానతీవె. 


- : భగవద్విభూత్యభివర్ణనము : - 


భూతంబులందున - స్ఫుటముగాం జరియింతు 
వవిసేసి యందాత్మ - వై వసించి 

వానింగాంచెడు నిన్నుం - గానవయ్యవి నీదు 
మాయలో మునింగిన - వై యనంత 

దివ్యమహావిభూ - తివి దేవ నీయని 
ర్వాచ్యయౌ శక్తిచే - బహు విధములం 


169 


513 


రి5 
514 


170 


తే.గీ. 


2 


తే.గీ. 


2 


ఏకాదశస్మంధము 


బుట్టింపంబడి దివి - భువి రసాతలమున 
నెల్లదిక్కుల విల - సిల్లుచుండు 

నీ విభూతుల నాకు వ - ర్లించి చెప్పు 

భువన పావనతీర్థ సం - భవపదాబ్ద 

నీకు (మొక్కాదననుం గరు - ణింపు మిప్పు 

డనిన శ్రీకృష్ణదేవుం డి - ట్లానతిచ్చె. 

మున్ను కురుక్షేత్ర - మున నర్జునుండు శత్రు 
వులతోడ యుద్ధంబు - సలుపవచ్చి 

చంపెడు వాండునుం - జంపంగాం బడువాండుం 
దానని మోహితుం - డై నితాంత 

రాజ్య లోభంబునం - బూజ్యులు నాప్తులౌ 
తనవారిం జంపు ట - ధర్మమనియు 

గర్భ్యమంచుం దలంచి - కయ్యంబుమాని ప్రా 
కృత బుద్దియె నన్ను - నిట్లై యడిగె 

నపుడు నేనానరోత్తము - నాత్మం గలంక 

దేణంగా యుక్తులను జెప్పి - తిని విమర్శ 

నతండు దెలివొంది రణరంగ - మందు నన్ను 

గాంచి నీవలె బలికె ను - తృంఠతోడ. 

ఈ భూతములకెల్ల - నీశ్వరుండు (బ్రీయుండు 
నగు నాత్మనే నుద్ధ - వా! సమస్త 

భూతంబులును నేను - భూతసర్గస్థితి 
నాశంబులకుం గార - ణంబు నేను 

గతిగలవారికి - గతినేను మణి వశీ 
కరణంబుగలవారి - కాలమేను 

సకల గుణంబుల - సామ్యంబు నేనాదు 
గుణవంతుల స్వభావ - గుణము నేను 


515 


517 


తే.గీ. 


2 


తే.గీ. 


2 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 171 


మూండు గుణముల కార్యంబు - మొదలు నేను 
దండివారలలో మహ - త్తత్త్వ మేను 
సూక్ష్మములయందు జీవుండ - సుమ్మునేను 
మహి గెలువరాని వానిలో - మనసు నేను. 517 
వేదంబులకు నెల్ల - వేధను నేను మం 
త్రంబులందు ద్రివృత్తు - ప్రణవ మేను 
అక్షరంబులయందు - నగుదు నకారంబు 
నన్ని ఛందముల గా - యత్రి నేను 
దేవతలం దెల్ల - దేవేంద్రుండను నేను 
వసువులలో హవ్య - వహుండ నేను 
ఆదిత్యులను విష్ణుం - దడనువాండ రుద్రుల 
యందు శివుండ బ్ర - హ్మర్శులందు 
భృగువు రాజర్నులందు నే - నగుదు మనువు 
దేవ బుషులందు మతి ముని - ధేనువులను 
గామధేనువు నేను ని - కృముగ సిద్ధ 
పతులం గపిలుండ గరుడుండం - బక్షులందు. 518 
అఖిల ప్రజాపతు - లందు నే దక్షుండ 86 
నగుదును బితరులం - దర్యముం డను 
దైత్యుల యందెల్లం - దదధీశుండైన ప్ర 
హ్లాదుండ నే నుద్ధ - వా! యెజుంగు 
తెలియు నక్షత్రౌష - ధుల నన్ను సోముం గా 
యక్షరక్షస్సుల - నధిపు ధనదు 
నన్నిగజంబుల - నైరావతము వారి 
చరములం బ్రభువగు - వరుణందేను 
వేండితో వెల్లు వానిలో - వేండి వెలుగు 
మానవులయందు నెల్ల నే - మనుజపతిని 


172 


2 


తే.గీ. 


2 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


వాహనములందు నుచ్చైశ్ళ - వంబు నేను 
సకల ధాతువులందుం గాం - చనము నేను 
దండించు వారిలో - దండధరుండను 
సకల సర్పముల వా - సుకిని నేను 
నాగేంద్రులందు న - నంతుండనే నేను 
శృంగి దంష్రులయందు - సింహమేను 
ఆశ్రమంబులను దు - ర్యాశ్రమంబే నేను 
వర్ణంబులందు నే - బ్రాహ్మణుండను 
తీర్ధవాహినులలో - దివ్యగంగను నేను 
సరసుల యందెల్ల - సాగరంబ. 
నాయుధంబులయందు బా - ణాసనంబ 
ధన్వులందెల్లం ద్రిపుర ని - ర్థాహకుండను 
వాసభూములలో మేరు - పర్వతంబ 
నఖిల దుర్గములందు హి - మాలయంబ. 
సకల వృక్షముల న - శ్వత్ణవృక్షము నేను 
(బవిమలౌషధులందు - యవలు నేను 
నేం బురోహితులందు - నెల్ల వసిష్టుండ 
బ్రహ్మిష్టులను బృహ - స్పతిని నేను 
సేనాపతులయందు - నేను గుమారుండ 
న(గణులందు నే - నజుండం జుమ్ము 
యజ్ఞంబులను బ్రహ్మ - యజ్ఞంబు నేనామ 
సద్రతంబుల నహిం - సనము నేను 
వాయువగ్నియు రవిజల - వాక్కులాత్మ 
నగుచు శుచులందు నెల్ల న - త్యంత శుచిని 
యోగములలో సమాధినై - యుందు జయము 
నిరతమును గోరువారిలో - నీతి నేను 


519 


520 


521 


శ్రీమదాంధ్రమహాభాగవతము 173 


వ. మటియు న్వినుము. వివేకాదినైపుణ్యంబుగలవారిలో నాత్మానాత్మ వివేకవిద్యను 


నేను. అఖ్యా త్యన్యథాఖ్యాతి శూన్యఖ్యాత్యస త్యాత్యనిర్వచనీయఖ్యాతి 
వాదులయందు నట్లో యిట్లో యను దురంత వికల్పంబు నేను. స్రీలయందు 
శతరూపయుం బురుషులయందు స్వాయంభువ మనువును మునులయందు 
నారాయణమునియు (బ్రహ్మచారులయందు సనత్ముమారుండును నేను. 
ధర్మంబులయందు సన్వ్యాసంబును నభయన్థానంబులయందు నంతర్నిష్టయు 
రహస్యంబులయందు ప్రియవచనమౌనంబులును మిథినంబులయం దెవ్వని 
దేహార్థంబులు రెండును మిథునంబయ్యె నట్టి ప్రజాపతియును నేన. 
అప్రమత్తులయందు సంవత్సరంబును బుతువులయందు వసంతర్తువును 
మాసంబులయందు మార్గశీర్షంబును నక్షత్రంబులయం దభిజిత్తును 
యుగంబులయందుం గృతయుగంబును ధీరులయందు దేవలాసితులును 
వేదవిభాగకర్తలయందు ద్వైపాయనుండును విద్వాంసులయందు మతి 
మంతుండగు శుక్రుండును షద్దుణిశ్వర్యసంపన్నులయందు వాసుదేవుండను 
భాగవతులయందు నీవును నేన. వినుమేను గింపురుషులయందు 
హనుమంతుడ. విద్యాధరులయందు సుదర్శనుండ. రత్నంబులయందుం 
బద్మరాగంబును సుందరవస్తువుల యందు బద్మకోశంబును దర్భజాతుల 
యందుం గుశయు హవిస్సులయందు గోఘృతంబును నేన. వివేకబుద్ధి 
గలవారియందు ధనాదిసంపద నేను. జూదరులయందుం గపటవ్యాపారంబు 
నేను. ద్వంద్వంబు లోర్చువారి యందోర్పు నేను. సాత్త్వికుల యందలి 
సత్త్వంబు నేను. బలవంతులగు వారి యింద్రియ మనోబలంబులు నేను. 
భాగవతులు భక్తింజేయు కర్మంబు నేను. వారొనర్చు నవవ్యూహార్చనంబు 
నందలి వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్నానిరుద్ధ నారాయణహయగ్రీవ వరాహ 
నృసింహ వామన మూర్తులయందు నాదిమూర్తియగు వాసుదేవుందను నేను. 
గంధర్వులయందు విశ్వావసుండను నేను. అప్పరసలయందు. బూర్వచిత్తిని 
నేను. పర్వతంబులయందలి స్థెర్యంబు నేను. పృథ్వియందలి నిర్వికార 
గంధంబు నేను. జలంబునందలి మధురరసంబు నేను. తేజోవంతులయం 


87 


174 


2 


తే.గీ. 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


దగ్ని నేను. సూర్యచంద్రనక్షత్రంబులయందలి కాంతి నేను. ఆకాశంబు 
నందలి పరయనంబడు శబ్దంబు నేను. బ్రహ్మణ్యు లర్బించు బలి నేను. 
వీరులయం దర్గునుండ నేను. భూతంబుల స్థిత్యుదృవాప్యయంబులు నేన. 
కర్మేంద్రియవ్యాపారంబులగు వచనాదాన గమనవిసర్గానందంబులును 
జ్ఞానేంద్రియవ్యాపారంబులగు స్పర్శనదర్శన శ్రవణఘ్రాణాస్వాదంబులును 
నేను. పృథ్వివ్యప్తేజో వాయ్వాకా శశతన్నాత్రంబు లేనను నహంకారంబును 
మవాత్తత్త్వంబును నేను నేండు ప్రకృతివికారంబులును నేన. 
పంచమహాభూతంబులును నేకాదశేంద్రియంబులుంగలిసి పదియాజు 
కళలుగల పురుషుండగు జీవుండును నవ్యక్తం బనంబడు ప్రకృతియు 
రజస్సత్తతమన్సులను ప్రకృతిగుణంబులును పర(బ్రహ్మంబును నను నివి 
యన్నియు న్నేన. వీని పరిగణనంబును లక్షణంబులచే వీని నెబుంగుటయుం 
దతృలంబగు తత్త్వవినిశ్చయంబును నేన మతటియును. 522 
జీవుం డీశ్వరుండును - క్షేత్రంబు క్షేత్రజ్ఞుం 

డును గుణంబును గుణి - యను సమస్త 
మును నెన్నండును నెట్టు - లును మదన్యంబైన 

భావంబుగాదు స - ర్వంబు నేనె 
భూమ్యాది పరమాణు -వులనైన నేనెంత 

కాలంబునకొ యెన్నం - గలను గాని 
బ్రహ్మాండకోటులం - [బభవింపంజేయు నా 

వైభవంబెన్న నా - వలనం గాదు 
నిక్క మొకమాట విను వేయి - లెక్కలేల 
తేజ మైశ్వర్య మోర్పు కీ-ర్తి సిరి లజ్జ 
త్యాగ సౌభాగ్య భాగ్య వీ - ర్యములు బలము 
జ్ఞానమును గల్లునవి మదం - శంబు లెందు. 523 
స్వాంతమును నిల్ప నిపుడు నే - సంగ్రహముగం 
బొనంగం జెప్పిన యీ నా వి - భూతులెల్ల 


శ్రీమదాంధ్రమహాభాగవతము 175 


మానస వికారములు నామ - మాత్రకములు 
గగన సుమములంబోలు ని - కృములు గావు. 524 


వ. కావున నీవు వీనియందత్యంతాభినివేశంబుం జేయకుము. 


మణి యేమనిన వినుము. 525 


తే.గీ. ప్రాణవాజ్మాన సేంద్రియ - వర్గములను 


బొడమనీక యడంపుము - బుద్ధిచేత 
బుద్ధి నణంపుము సాత్విక - బుద్ధిచేత 
మరలరావీవు సంసార - మార్గమునకు. 526 


తే.గీ. బుద్ధిచే వాక్కు మనసును - బొసంగ నణంప 


లేని సన్యాసి వ్రతతపో - జ్ఞాననిష్ట 
పచ్చికుండను బోసిన - వారి యట్లు 
నిల్వ కంతయు వేగ క్షీ - ణించి పోవు. 527 


తే.గీ. కాన మత్పరుండగుచు నే - కాంతభక్తి 


నమలమగు బుద్ధి వాజ్మనః - ప్రాణములను 
బట్టి యుపసంహరింపం గా - వలయు భక్తు 
డంత నాతండు గృతకృత్యు - డగు ధరిత్రి. 528 


వ. అనిన నుద్ధవుండు శ్రీకృష్ణదేవునింగని సవినయంబుగా నిట్లనియె. 529 


మ. 


పలుకంగాంబడెం దొల్లి నీవలననే - వర్గాశ్రమాచార వం 

తులుం దద్దీనులు నెల్ల జాతులగు మ - ర్యుల్నీదు సద్భక్తికిన్‌ 
బలమౌనట్లు స్వధర్మమున్‌ జరుపనౌ - వర్ణింపకం చట్లువా 

రలు తద్ధర్మము నాచరింపందగు మా - ర్లంబంతయుం జెప్పవే. 580 
పరమసుఖప్రదంబులును - భవ్యతమంబులు యోగధర్మముల్‌ 

వరుస నెజఖుంగం జెప్పితివి - బ్రహ్మము హంసమురూపుదాల్చి మున్‌ 
సరసిజనేత్ర! యిప్పుడవి - నాశము నొందెను దీర్హకాలమై 

పరగవు మర్యలోకమునం - బ్రాగనుశాసితముల్‌ మహార్థముల్‌. 581 


88 


176 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


ఇల బోధించెడు బ్రాహ్మణుల్‌ సుఖముగా - నీధర్మముల్‌ సేయు పె 
ద్దలు వీనిం బరిరక్షసేయు ప్రభువుల్‌ - ధాత్రీతలిన్‌ యుష్మద 

న్యులు లే రిందునెయేల సర్వకళలున్‌ - రూపంబులంబొల్బు నా 
నలుమోముల్లల వేల్పు నోలగములో - నంగూడ లేరచ్యుతా! 532 
కర్త వీ ధర్మములకు ర - క్షకుండ వీవు 

వక్తవును నీవె యీనీవు - వసుధ విడిచి 

చనిననిం దివి నశియించు - వెనుక వీరి 

మాకుం జెప్పంగనేర్చు నే మానవుండు. 5838 
కాన త్వద్భక్తి లక్షణం - బైన ధర్మ 

మెవ్వం డెట్లు చరింపనౌ - నెజుంగం బలుకు 

సర్వధర్శజ్జ! ధర నిది - శాశ్వతముగ 

నిలుచునట్లును నీమదిం - దలంపు దేవ. 534 
అని యిట్లుద్ధవుండార్లుండై యడుగంగా - నా యాదవస్వామి యి 

ట్లను నీ ప్రశ్నము ధర్యముద్ధవ! యవ - శ్యంబిప్పుడేం జెప్పుదున్‌ 

విను వర్ణాశ్రధర్మనిష్ణులకు సం - వేద్యంబు నిశ్రేయసా 
ర్థవిధానంబిదియంచుంజెప్ప దొడంగెన్‌ - ధర్మంబు భక్ష్యంగమున్‌. 535 


-: వర్ణాశ్రమ సంభవప్రకారము : - 


అది కృతయుగంబు - నందు మానవులకు 

హంసవర్ణమనంగ - నయ్యెనొకటె 

వారు బ్రహ్మవలన - నైరి కృతార్థుల 

ట్లగుటనదియుం గృతయు - గాఖ్య నొందె. 536 
వేద మోంకార మాత్రమే - యాదియందు 

ధర్మమగు నేను వృషరూప - ధరుందనైతి 

మానవులు నన్ను నేకత - పోనిరూడిం 

గొలిచి నిర్ముక్త పాపులై - వెలసిరపుడు. 537 


శ్రీమదాంధ్రమహాభాగవతము 177 


తే.గీ. త్రేత మొదలిడ వైరాజ - దేహుండైన 


నామనంబున నుండి ప్రా - ణంబుతోడ 
హోత యధ్వర్యుండుద్దాత - యును బరించు 
తయి వొడమె నంత నే మఖా - తృ్మకుందనైతి. 585 


వ. అంత వైరాజ పురుషుండ నగు నాముఖబాహూరు పాదంబుల నుండి విప్రక్షత్ర 


విట్బూద్రులు నిజధర్మలక్షణంబులతో నుద్భవించిరి. నాజఘనంబునుండి 
గృవాస్థాశ్రమంబును, హృదయంబునుండి (బ్రహ్మచర్యంబును, 
వక్ష్షన్థ్రలంబు నుండి వాన(ప్రస్థాశ్రమంబును, శీర్ష్నంబు నుండి 
సన్వ్యాసాశ్రమంబును బొడమె. ఈ వర్ణాశ్రమంబుల జన్మభూముల 
మందమధ్యమోత్తమ స్వభావంబుల ననుసరించి తత్త్వదర్గాశ్రమంబుల 
మానవుల స్వభావంబులును మందమధ్యమోత్తమంబులై విలసిల్లె. అందు 
శమదమ తపశ్వాచంబులును సంతోపక్షమార్దవంబులును మద్భక్తియు దయా 
సత్యంబులును (బ్రాహ్మణన్వభావంబులు. బల (ప్రతావంబులును 
ధైర్యశౌర్యంబులును దితిక్షౌదార్యోద్యమంబులును స్టెర్యంబును (బ్రహ్మణ్యతయు 
నైశ్వర్యంబును క్ష(తస్వభావంబులు. ఆస్తిక్యంబును దాననిష్టయు 
నదంభంబును విప్రసేవనంబును ద్రవ్యార్థనంబునం దతుష్టియు 
వైశ్యస్వభావంబులు. దేవద్విజగోసేవ లమాయికంబులుగాం జేయుటయు 
దానం గలుగు లాభంబున సంతుష్టి నొందుటయు శూద్రస్వభావంబులు. 
అశౌచంబును నన్భతంబును స్తేయంబును నాస్తిక్యంబును నహేతుక 
కలహంబును గామ క్రోధ లోభంబులును జతుర్వర్ణ బాహ్యులగు నంత్యజుల 
స్వభావంబులు. అహింసయు సత్యంబును నస్తేయంబును గామక్రోధలోభ 
రాహిత్యంబును భూతప్రియహితాచరణంబు సార్వవర్ణికధర్మంబులు. 
(బ్రహ్మచర్యం బుపకుర్వాణంబు నైస్టికంబునని ద్వివిధం బందు. బ్రథమం 
బెట్లనిన వినుము. 539 


89 


178 


2 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఏకాదశస్మంధము 
-: బ్రహ్మచారి ధర్మప్రతిపాదనము :- 


తైవర్ణికుండు గా ర్భాదాన ముఖ్య సం 
స్మార పూర్వముగ నా - చార్యుచేత 
నుపనీతుండై ద్వితీ - యోద్భవంబంది ద్వి 
జాఖ్యుందై గురుకులం - బందు నిల్చి 
దాంతుండై మౌనియై - తనుం వబిల్చి చెప్పంగా 
సార్థంబుగా వేద - మభ్యసించు 
జటిలుండౌం దాల్బుం గు - శల్‌ జన్నిదము మౌంజి 
దండాజినాక్ష క - మండలువుల 


నరుణ పీఠరుం డధౌత ర - దాంబరుండు 
స్నానజప హోమ భోజనో - చ్చారములను 
మౌనియగు గోరులేని లో - మంబు లేనిం 
దుద కుపస్థను గక్షలం - ద్రుంచం డతండు. 
(బ్రహ్మచర్య వ్రతస్థుం డె - ప్పటికిం దాను 
జాటిపోనీండు రేతస్సు - జాజినేని 

నీటమునిగి ప్రాణాయామ - నియతుం డగుచు 
ద్రైపద గాయత్రి జపియింపం - దీటు నఘము. 
మౌనియై సంధ్యల జపించు - మతీ సమాహి 
తాత్ము(డై నిత్యమును నగ్ని - నర్కు గురుని 
ద్విజుల నాచార్యు గోవుల - వృద్ధజనుల 
సురలంగని మొైొక్కుచుండు వి - శుద్దుండగుచు. 
గురువున్ననుగాం గనందగు 

నరయ కెపుడుం జేయ నొప్ప - దాతని కెగ్గుల్‌ 
సురనికరరూపునాతని 


నరుందంచు నసూయం జూచి - నన్‌ దురితమగున్‌. 


540 


541 


542 


543 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


ఆ.వె. జటేపుమాపుం దా ని - జోపయుక్తికిం దెచ్చు 


2 


భైక్షమేని నన్య - వస్తు వేని 
వడుగు గురునకిచ్చి - వారొప్పియిచ్చిన 
వానినే భుజింప - వలయు నియతి. 
గురువు వోవుచునున్నం గూడ వెన్మానిపోయి 
నిలిచిన నంతంత - నిలిచియుండి 
నిదురించునప్పుడు - న్నిద్రుండై దగ్గజం 
(గిందం బరుండి తా - ముందె లేచి 
యలసినం బాదంబు - లల్లన నొత్తుచు 
నెందేనిం జనినం బ్ర - తీక్షంజేసి 
యాసీనుండై నం గృ - తాంజలియి నిల్చి 
చెప్పిన పనులెల్లం - జేయుచుండి 


తే.గీ. నిత్యమును వారి వదలక - నీచుండుబలె 


వటువు శుశూష సేయంగా - వలయు గురున 
కిట్లఖండితదీక్ష భో - గేచ్చవదలి 
యుండవలె గురు - కులమున నుండువటకు. 


179 


544 


545 


వ. ఇది వివాహోపయుక్తంబగు నుపకుర్వాణ బ్రహ్మచర్య వ్రతప్రకారం బింక నైష్టిక 


స 


(బ్రహ్మచర్య నియమ విశేషంబులు వినుము. 

ఈ (బ్రహ్మచారి ముం - దాబ్రహ్మలోకంబుం 
జేరంగాం దనమదిం - గోరెనేని 

నధికవేదాధ్యయ - నార్ధంబుగాం దన 
దేహంబునీవలె - దేశికునకు 

నంతటం దనయందు - నఖిల భూతములందు 
నగ్నియందును గురు - నందు సమత 

నేకత్వబుద్ధి న - న్నే యుపాసింపం గా 
వలయు సద్భక్తినీ - వటువు పిదప 


546 


90 


180 


తే.గీ. 


2 


తే.గీ. 


2 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


బొందంగలుగు వేదాభ్యాస - భూరితేజ 
మఖిల పాపంబులను బాసి - యమలుండగును 
నైష్టిక బ్రహ్మచారి య - నంగ నితండె 
విను మితని ధర్మములు గొన్ని - వివరముగను. 
భావగర్భంబుగాం - బదతిం జూదంగరాదు 
దాని శరీరంబు6 - దాంకరాదు 
సరససల్లాపము - ల్సలుపరాదు మనంబు 
'సెదజంగా నెగతాళి - సేయరాదు 
దాని నెప్పుడు దన - దగ్గజం జేర్చరా 
దేకాంతమునకు రా - నీయరాదు 
దాని పాటలు మాట - లేనియు వినరాదు 
దాని చేష్టలు మతిం - దలంపరాదు 
జోడులై మన్మథక్రీడం - గూడి తనకుం 
గట్టెదుటనుండు ప్రాణుల - గాంచరాదు 
(బ్రహ్మచారికి నిది యధ - ర్మంబనర్ధ 
మట్లె యగును వనస్థ స - న్వాసులకును. 
శాచమాచమనంబు - స్నానసంధ్యోపాస్తు 
లన్మదీయంబగు - నర్చనంబు 
తీర్ధసేవనమును - (దిషవణ జపమును 
ముట్టంగా రానివి - ముట్టకునికి 
భక్షింపరానివి - భక్షింపకుండుట 
పలుకంగూడని పట్ల - బలుకకునికి 
యను నివియెల్ల స - ర్వాశమ ధర్మంబు 
లుద్ధవా! సర్వ ధ - ర్మోత్తమములు 
మానసవచశ్శరీర సం - యమనమును ని 
రంతరము నన్నుగానె యీ - యఖిలభూత 


547 


545 


2 


తే.గీ. 


2 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


ములను గని శ్రద్ధతో సేవ - సలుపుటయును 
నందటకు నివి మోక్షసౌ - ఖ్యావహములు. 
బ్రహ్మవ్రతంబు స - వద్ద నిట్లు ధరించు 
(బ్రాహ్మణుండు వెలుంగు - వహ్నివోలె 
నతం డొనరించెడు - నతి తీవ్రతపమునం 
గర్మంబులెల్ల ద - గ్ధంబులగుట 
విమలమైయొప్పు చి - త్తముగల్గి కామాది 
దోషంబులకునెల్ల - దూరమగుచు 
నాయందు నిర్వ్యాజ - మైయుండు సద్భక్తి 
యఖీలభూతముల స - మైక్యవృత్తి 
గలిగి యేకాంతభక్తుండై - కాంచు ముక్తి 
నైష్టిక బ్రహ్మచారి స - న్నిష్ట వింటి 
వింక విను ముపకుర్వాణుం - డేంగు తెరవు 
సార వేదవిచారంబు - సల్పి యతండు. 
-: గృహస్థధర్మ వివరణము : - 
ఆథమంబుల రెండ - వది యగు గార్హస్థ్య 
మును బొందం గోరిన - ప్పుడు కడంక 
నాచార్యునకుం బ్రియం - బైన దక్షిణ సమ 
ర్పించి తదాజ్ఞ న - ర్థించి పడసి 
గురుకులంబున నుండి - మరలి యింటి కింబోయి 
యభ్యంజనాదికం - బాచరించి 
స! కామసమేతుం - డైనచో గార్హస్ట్ర 
మును మనశ్ళుద్ధిం గో - రిన వనంబు 


నాశ్రయింప వలయు - నటుగాక సువిరక్తుం 
డైన సన్వ్యసింప - నగు ద్విజాగ్రు 


181 


549 


550 


91 


182 


2 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ 


ఏకాదశస్మంధము 


డాశ్రమంబునుండి - యాశ్రమాంతరమిట్లు 
చేరవలె నిజాధి - కారసరణి. 
ఏయాశ్రమమునం జేరక 

యే యుండుట గాని వెనుక - కేంగుటగానీ 
న్యాయముగా దాశ్రములు మ 


దీయ పరత్వమున వ్రతముం - దీర్చగ వలయున్‌. 


గార్హస్రమునం జేరం - గడంగు నాతండు దన 
కనురూప భార్యం బెం - డ్లాదవలయుం 
గులశీల లక్షణం - బుల నింద్యం గూడదు 
వయసువం విన్న గా - వలయుం దనకుం 
దన వర్ణమున కన్య - దగు నన్యవర్ణం జే 
కొనునేని ముందుగాం - దన కులంబు 
కన్యను బెండ్లాడి - యన్యల నెల్ల వ 
ర్జక్రమంబునం గొను - క్రమముపాడి 
శాస్త్రమున గూడు నన్న ల - క్షణము లుండి 
వలవదన్నవి లేకుండ - వలయుం గన్య 
కిట్టి దానినె చూచి (గ - హింపవలయు 
గృహసుఖంబును వటుండు గాం - క్షించెనేని. 
ద్విజులకెల్లను నర్హముల్‌ - యజన మధ్య 
యనము దానంబు ననంబడు - పనులు మూండు 
(బ్రాహ్మణార్హంబులై యుండు - పనులు మూండు 
యాజనంబు ప్రతిగ్రహా - ధ్యాపనములు. 
తపముం దేజంబు యశమును - దజఖుంగం జేయు 
నని పరిగ్రహమొల్లని - యట్టి విప్రం 
డన్యముల రెంట జీవింప - నగు నవి సరి 
పడకయుండిన బ్రతుకునౌం - బలిగలేతి. 


551 


552 


55383 


ర్‌ర4 


555 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


2 


శ్రీమదాంధ్రమహాభాగవతము 183 


ఈ విప్ర తనువు వృథయె 
పోవం దగదు క్షుద్రకామ - ముల పాలగుచున్‌ 
గేవల తీవ్రతపం బిటం 
గావించి యనంత సుఖముం - గాంచనె యగుటన్‌. 556 
వరిపొలమందు నంగడుల - పజ్జను గింజల నేతి వానితోం 
బరమ ముదంబున దుకు - బ్రాహ్మణుండందునె యాతిథేయ స 
త్మరణ మొనర్చుచు న్మనసు - కామములం జొరనీక నిత్యమ 
తృరుండయి యింటనుండియును - దానెదియంటక కాంచు మోక్షమున్‌557 
నన్నె నెజ నమ్మి తన జీవ - నంబు కొజకు 
గష్టపడు బ్రాహ్మణునినేమి - గడవబెట్టు 
వారి వార్నిధినుండి నా - వ వలె నేను 
నాపదలు వాపి రక్షింతు - నచిరముగను. 558 
బుద్ధింగొని మానసేంద్రియం - బులను నిలిపి 
గజముల గజేంద్రు నట్లు త - న్లాంచికొనుచుం 
దండ్రి బిడ్డలనుం బలె - ధరణినాథుం 
డాపదలు వాపి ప్రజలం గా - పాదవలయు. 559 
ఇట్లుసేయు నృపతి - యిచటందాం జేసిన 
పాపమెల్లం బాసి - భానునట్లు 
తేజరిల్లుచుండు - దివ్యవిమానంబు 
నెక్కి యేంగి యలరు - నింద్రుతోడ. 560 
జీవనంబునకుం గ - ష్టించు విప్రుడు సురా 

లవణాది వర్ణిత - వివిధవస్తు 
తతి నమ్మికొనియెనం - దరవారింగొని క్షాత్ర 

వృత్తిచేనైన జీ - వింపవచ్చు 
గైకొనవచ్చును క్షత్రియుం డాపద 

వైశ్యవృత్తినా వ్యాధ - వర్తనమునొ 


92 


184 


తే.గీ. 


2 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


యధ్యాపనాదికం - బగు విప్రవృత్తినో 
కూడదు నీచుల - గొల్బుటెపుడు 
శూద్రవృత్తిం జరింపం వై - శ్యునకుంజెల్లు 
శూద్రునకును బ్రతిలోమజ - క్షుద్రజాతి 
వృత్తి నాపదయందుంజ - రింపం బాడి 
ధర్మములె యగు నివి విప - త్మాలమందు. 561 
ఆపద గడువన్‌ వైశ్యుడు 
నీపగిదిన్‌ నింద్యకర్మ - మే వృత్తికి ని 
త్యోపాయముగాం గొనరా 
దోపిన యట్లాత్మధర్మ - మూనంగ వలయున్‌. 562 
బ్రహ్మయజ్ఞంబుచేం - బరమర్చ్షులను స్వధా 
కారంబుచేం బీతృ - గణమునెల్ల 
స్వాహా యనుచు దేవ - వర్గమున్‌ బలిహర 
ణంబుచే భూత సం - తానమెల్ల 
నన్నోదకాదుల - నఖిలమానవులను 
మద్రూపములుగ నా - త్మను దలంచి 
యనుదినంబును గల - యంత విత్తముతోడం 
దనుపంగావలె గృహ - ధర్మపరుండు 
దనకు లేకున్న దైవల - బ్ధ్ఞంబొ శుద్ధ 
ధర్మసంచితమో యైన - ధనముతోడం 
బోష్యవర్ణంబు నొప్పిని - బొరయకుండ 
నాకుం బ్రీతిగం గ్రతువులు - నడుపవలయు. 563 
ధనదారాదులయందు సంగ ముడుగున్‌ - ధర్మంబులన్‌ జేయుచు 
న్నను మన్నిష్టను నేమజండు మతిలో - నన్‌ సద్విచారంబు స 
ల్పి నిజం బేర్పడ నిందు దృష్టములపో - ల్మి న్నశ్వరంబుల్‌ పరం 
బున సౌఖ్యంబు లటంచుం జూచి విరతిం-బొందున్‌ గృహస్టుండిలన్‌. 564 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


2 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


పుత్రదారాప్త బంధు సం - భూతి పాంథ 
సంగమముం బోలు దేహంబు - సన్నయపుడు 
పాయు నిదియెల్ల నిద్దుర - వచ్చినపుడు 
కలవలె నటంచు మదిలోనం - దలంపవలయు. 
అనుచు సద్యుక్తిచే విమ - రృన మొనర్చి 
నేను నాయది యనుటను - మాని యతిథి 
యట్టు లింట వసించుచు - నచటివారి 
యంటు లేకుండ మెలంగు గ్భ - హస్టుం డెందు. 
భక్తిగలిగి చేయ - వలసిన కర్మముల్‌ 
నాకుం ప్రీతిగా నొ - నర్చుచుండి 
యింటనుండు వనము - నేని బ్రవేశించు 
సంతు గలిగెనేని - నన్వసించు 
అట్లుగాక గేహ - మందెవ్వండాసక్తి 
గలిగి పుత్రవిత్త - కాంక్షం దగిలి 
ప్రీ ప్రసక్తుండగుచు - దీనుండౌ నామూఢుం 
డేను నాది యనుచు - నింటం బిక్కు 
తల్లిదండ్రులు ముదు - సళ్ళు నా కయ్యయో 
ప్రేయసి యిది పసి - బిడ్డ తల్లి 
బిడ్డ లనాథులు - వీరు నేం బోయిన 
వెనుక దుఃఖమున జీ - వింతు రెట్టు 
లనుచు నిట్లు గృహాశ - యాక్షిప్త చిత్తుండై 
యీతండైహిక సుఖా - తృప్తుడగుచు 
దదనుబంధములనే - ధ్యానించుకొనుచు మృ 
త్యుగ్రస్తుండై మేను - దొజంగి చనిన 
శమనకింకరు లతని సం - యమనిం జేర్తు 
రచట దందితుండై యాతం - డవనియందు 


185 


565 


566 


567 


5668 


93 


186 


ఏకాదశస్మంధము 


మూఢ తిర్యగ్గడాదులం - బుట్టుగిట్టు 
నిది యభక్తులు దుర్గతి - కేంగు తెజింగు. 


వ. అని మజియు శ్రీకృష్ణదేవుం డిట్లనియె 


2 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


- : వానప్రస్థ ధర్మ వివరణము : - 


వనముం (బ్రవేశింప - మనసు గల్గిన వాండు 
భార్యను పుత్రుల - పాలవిడచి 

యైనను దనవెంట - దానిం దోడ్మొని యైన 
వని కేంగి శాంతుండై - తన తృతీయ 

భాగమౌ నాయువు - పర్యాప్త మగు దాంక 


వ్రతముతో వసియింప - వలయునందె 


వృత్తి వన్యములుం బ - విత్రంబులౌ కంద 
ఫలమూలముల నడు - పంగవలయు 

నారచీరలొ తృణమొ ప - ర్హములొ జింక 

చర్మమో కట్టుకొనందగు - శ్మశ్రు రోమ 

కేశ నఖములం బెంచనౌ - గిల్లరాదు 

పండ్లుదోముట శౌచంబు - వలవ దపుడు. 


మూండు కాలములను నీట - మునుంగవలయు 


నేలనె పరుండవలె నెండ - కాలమందు 
బంచవహ్నలం గ్రాంగనౌ - వానకాల 
మైన తటి జడివానల - నానవలయు. 
చలితలి నాకంఠంబుగ 


జలములలో మునింగియుండం - జను నోరుపుతో 


నిల నిదివానప్రస్థుం 


డలవడంగాం జేయందగిన - యట్టి తపమగున్‌. 


అడవినుండి తెచ్చి - యగ్నిపక్వముం జేసి 
మైనం గాలపక్వ - మైన వైన 


569 
570 


571 


572 


573 


ఆ.వె. 


ఆ.వె 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


భోజ్య మేధ్య వస్తు -వుల భుజింపగం నగు 
నొంటిపూట నడవి - నుండు తపసి. 

రోల దంచియైన - జాల నూరినవైన 

నోంట గొటికియైన - నీటి వడ్లు 
తండులములు సేసి - వండి భుజింపంగా 
వలయు నడవినుండు - వ్రతమునందు. 
దేశకాల బలముం - దెలిసి వాన ప్రస్థుం 
డాత్మ జీవనార్థ - మైన సకల 

వస్తువులను దానె - వనినుండి తేవలె 
నెపుడొ తెచ్చినవి గ్ర - హింపం జనదు. 
అప్పు డపుడుంజేయ - నైన యాగ్రయణాది 
విధుల విపినవస్తు - వితతి (జేయు 
నన్నముననుం బిండి - న న్నుపాసింపనౌ 
(శ్రౌత పశువుం బట్ట - రా దతండు. 
అతండు దొంటియట్లె - యగ్వ్యుపాస్తిని దర్శ 
పూర్ణి మేష్టి యుగ్మ - మును జరింప 
వలయు నాల్లునెలల - వ్రతమును నైగమి 
కోక్తవిధులం జేయు - చుండవలయు. 

ఇట్లు తప మొనరించుట - నెవనిమేను 
నరము లేర్పడున ట్లెండి - నవయు నతండు 
నను దపోమయుంగాం గొల్బు - టను గ్రమంబు 
నన్మహర్లోక పథమున - నన్ను జేరు. 
తనకు మోక్షదమును మహ - త్తరము నైన 
యట్టి కష్టతపంబు ని - కృష్ణ కామ 
ఫలమయిన పుణ్యలోక సం - ప్రాప్తి కొణకు 
వ్యయపజచువాండు కోపనుం - డైన జడుండు. 


18/ 


574 


575 


576 


577 


57/8 


579 


580 


94 


188 


ఆ.వె. 


2 


తే.గీ. 


ఆ.వె. 


ఏకాదశస్మంధము 


అంత ముదిసి వణంకు - నపుం డీ వనాశ్రమి 
నియమములను జరుప - నేరందేని 
నగ్ను లాత్మయందు - నారోపణము సేసి 
ననుం దలంచుకొనుచు - ననలుం జొచ్చు. 581 
కానిచో నాతడు - గర్భ విపాకముల్‌ 
లోకంబు లధిక దుః - ఖాకరంబు 
లని సువిరక్తిం జెం - దిన నగ్నులను మాని 
శీఘ్రంబుగా నన్న్య - సింపవలయు 
నది యెట్టులన్న శ్రా - ద్ధాష్టకం బొనరించి 
వెనుకం బ్రాజాపత్య - మనెడు నిష్టి 
నాకు నిష్టముగా నొ - నర్చి బుత్విజులకుం 
దనదు సర్వస్వ మ - ర్పణము సేసి 
యగ్నులను దన ప్రాణమౌ - నాత్మం జేర్చి 
యందు నహమాదికము వేల్చి - యవలం గోర్ము 
లన్నియును మాని మత్పరుం - డై సుఘోషం 
(బ్రేష ముమ్మాజు నతం డుచ్చ - రింపవలయు. 582 
సన్వ్యసింపంబోవు - సద్విప్రం జూచి భా 
ర్యాదిరూపు లగుచు - నమరులెల్ల 
మనల మించి వీండు - సను (బ్రహ్మమును జేర 
ననుచు జెజుతు రతని - యత్నమెల్ల. 583 


-: సన్న్యాసి ధర్మ నిరూపణము :- 


గోంచియె గాక యింక నొక - గుడ్డ ధరింపంగ నిచ్చగల్లినన్‌ 

గోంచిని దాంచునంతవజణ - కున్‌యతి సుట్టంగవచ్చుం దన్నుం దా 
గాచికొనం గమండలువుం - గజ్జను మాత్రము చేకొనం దగున్‌ 

ద్రోచిన వింక నేవియు య - తుల్మటికై కొనరా దనాపదన్‌. ర్‌రి4 


తే.గీ. 


తే.గీ. 


2 


తే.గీ. 


2 


శ్రీమదాంధ్రమహాభాగవతము 189 


చక్కంగాం జూచి పద ముంచ - జనును ధరణి 
వలువం దేజ్చిన నీరు ద్రా- వంగవలయు 
నరసి నిక్కపు మాటల - నాడవలయు 
సరిగ మన సొప్పు పనులను - సలుపవలయు 585 
కలంకలేని మౌనంబు వా - గ్రండమగును 
తాం గదలకుంట శారీర - దండ మనిల 
నియమనంబు మనోదండ - మయినది యివి 
లేక యతియోౌనె వేణు దం - డైక భృతిని. 586 
నాల్గు వర్ణములలో - ననుం బూర్వములం జిక్క 
దేని బరంబులౌ - వానియందు 
నభిశస్తపతిత గ - ర్య గృహంబులను మాని 
మున్ను విచారింప - కున్న యిండ్ల 
నేడింట సన్నాసి - యెత్తనౌ భిక్షంబు 
నెంత చిక్కిన నంత - దృప్తుండగుచు 
నూరికి వెలుపల - నీరుండు చోటికి 
నరిగి జలస్పర్శ - మాచరించి 
మౌనియై ప్రోక్షణాదుల - దాని శుద్ధ 
ముగ నొనర్చి హరిబ్రహ్మ - పూష భూత 
ములకుం బాళ్లిచ్చి శిష్టాన్న - భుక్తి సల్పం 
దగు నతం డం దొకింతయు - మిగులకుండ. 587 
ధీరుండై యీభూమిం - దిరుగంగావలె యతి 
యొంటిగా సంగంబు - నుడిగి యింద్రి 
యంబుల నియమించి - యాత్మ సంతుష్టుందై 
యాత్మమాత్ర క్రీడ - నవశుం డగుచు 
సర్వభూతంబుల - సమదర్శనము గల్లి 
శాంతుండై నిర్మల - న్వాంతుండగుచు 


95 


190 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


2 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


భీ రహితంబును - విజనమౌ నెడ నిల్చి 
భావంబు మద్భక్తి - భాజనముగ 
భిన్నములుగం దోచు - విషయంబులందు న 
భీన్ను నేకరూపు - నన్నుం జూచి 
యద్వితీయ సంత - తానంద మగ్గుండై 
మహిత వృత్తి వెజపు - మజపులేక. 588 
ఇంద్రియంబులు రేంగిన - నెసంగు బంధ 
మవి యడంగిన మోక్షమౌ - నని యతండు 
బంధ మోక్షంబు లాత్మకుం - బరగుచుంట 
జ్ఞాననిష్టనుజేసి కాం - చంగవలయు. 589 
కాంచి కామాది శత్రు వ - ర్లము నడంచి 
కోరికల నన్నిటను విర - క్తుండు మహిత 
పరమ సుఖలబ్ది సంతుష్ట - భావుండగుచు 
నను దలంచుచు సంచరిం - పనగు మౌని. 590 
పుణ్యదేశంబులం - బుణ్యనదుల్‌ భూరి 
శైలంబు లడవు లా - శ్రమములుండు 
ధరణి యతీంద్రుండు - దిరుగు భిక్షార్ధమై 
పట్టణంబులకును - బల్లియలకు 
గోష్టంబులకు యాత్రి - కులు నిల్చుచోట్లకుం 
బోవు వానప్రస్థ - మునుల భిక్ష 
శిలవృత్తిచే నుపా - ర్జిత మౌట నది మోహ 
ముడిపి సత్త్వవిశుద్ధి - నొసంగుంగాన 
బలుమటును వారి భిక్షకై - వనుల కేంగు 
దృశ్యమౌ నీ జగంబెల్ల - నశ్య మగుట 
వస్తుభావంబుతో దాని - వలను జూడ 
రాత్మలో నెంచు మాయామ - యంబుగాంగ. 591 


2 


ఆ.వె. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


ఎందును జిత్తముం జేర్పక 
యిందును బరలోకమందు - నెందుల కెది సే 
యం దివురక నిస్ఫృహతయె 
డెందంబునం గదుర నొక్కం - డే తిరుగు ధరన్‌. 
వాక్రాణమానస - వర్గంబుతోంగూడి 
నాయది యనంబడు - నీయఖిలము 
నేననంబడుచుండు - మేనును దీనిచేం 
గలుగుచునుండు సు - ఖంబు గూడ 
సర్వంబు నరయంగా - స్వప్న తుల్యంబు మా 
యామాత్రమని మనం - బందు లెస్స 
గా విమర్శించి త్యా - గ మొనర్చి స్వస్థుండై 
మజిల దానిని దలం - పండు యతీంద్రుం 
డెవడు బాహ్యవిషయ - సువిరక్తుందై ముక్తిం 
గోరు నతండుగాని - కోరి లేక 
నాకు భక్తుడైన - యేకాంతిగాని స్వ 
నిష్ట నిశ్చలముగ - నిలిచినపుడు. 
తడయక సచిహ్నములుగా 
విడుచు సమస్తాశ్రమముల - విధికింకరుందై 
నడుపండు ధర్మము లవశత 
నడుచు నసంగత్వమున మ - నశ్ళుద్ధిమెయిన్‌. 


వ. మజియు నతండు. 


తే.గీ. 


విజ్ఞుండయ్యును గ్రీడించు - నజ్ఞ్జునట్లు 
నిపుణుందయ్యును జడుని య - ట్లెపుడుందిరుగుం 
బండితుండయ్యు నున్మత్తు - పగిదిం బలుకు 
వైదికుండయ్యును నటించు - బశువు మాడి 


191 


592 


593 


594 
595 


596 


96 


192 


2 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


కర్మకాండమున వ్యా - ఖ్యానముల్సలుపండు 
వేదాంతచింతంగా - వించుంగాని 
(శ్రుతికిని స్మృతికి వి - రుద్ధమౌ పద్ధతి 
నడువండు తగినట్లు - నడుచుంగాని 
కేవల తర్క వా - దావర్తగతుండు గాం 
డనుగత (శ్రుత్యర్థుం - డగును గాని 
శుష్మవాదవివాద - శూరుండై నిష్ప్రయో 
జన గోష్టి నెవరి ప - క్షమును గొనండు 
కలంగం డెవ్వరిం గని యేరిం - గలంకపజుపం 
డెవరు తన దూరుచున్న స - హించు నియమి 
యెవరి కపమతి సేయం డొ - క్కింతయేని 
ధీరుండై నిస్తరంగాబ్ధి - తీరుందాల్చు. 597 


తనువులటంచు భూతములం - దాం గనుగొన్నపు డవ్వి వాని కా 
రణత నొకండె యౌటంగని - రంజిలు వానిని నాత్మదృష్టిచేం 

గని నపుడున్‌ బయోగత వి- కారము లొంది బహుత్వభాసియై 
కనంబడు చంద్రున ట్లొకటి - గాం గను వైరముసేయం డేరితోన్‌. 598 


ఒక్కొకతటిం దన కన్నము 

చిక్కకపోయిన గలంగి - చింతిల్లం డతం 

దెక్కువ చిక్కిన నుబ్బండు 

చిక్కుట చిక్కమియు దైవ - చేష్టిత మనుచున్‌. 599 
తత్త్వ మెటింగిన మోక్ష మొం - దంగవచ్చు 

నాయెజుక గల్లును విమర్శ - నదియు. బ్రాణ 

ధారణంబున నగుం గాన - దానిం దాల్ప 

యత్న మొనరింపవలయు నా - హారమునకు. 600 
దైవవశమున శ్రేష్టమో - తదితరంబొ 

తనకుం జిక్కిన యన్నంబుం - దినంగవలయు 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


నట్లె సంప్రాప్తమౌ తావు - నైన శయ్య 
నైనం గొని తృప్తిం బొందంగా - నౌను మౌని. 
శౌచ మాచమనంబు - స్నానంబు మజియు న 
న్యములగు నియమముల్‌ - జ్ఞానినిష్ట 
కవిరోధములుగ న - నాసక్తి నీశ్వరుం 
డైన నావలెం జేయ - నగును జ్ఞాని 
విధిచోదితము లని - వేద కింకరుండయి 
చేయరా దవి నిష్టం - జెజుచుకొనుచు 
భేదప్రతీతి న - న్వీక్షింప మానెంగా 
వున నది మజల నా - తనికి రాదు 
తే.గీ. వచ్చెనేనియు నది తోంప - వచ్చు దేహ 
పాత పర్యంత మెపుడైన - ఖ్యాతిమాత్ర 
నంత దేహంబు వొలిసిన - నతండు నన్నుం 
గలియు నద్వయ చిన్మయా - కారుం డగుచు. 


వ. కావున. 


ఆ.వె. బుద్ధిశాలి దుఃఖ - ములం దెచ్చు కామభో 
గముల విసివి నన్నుం - గలియు సాధ 
నముల నెజుంగకున్నం - గ్రమముగా గురునిం జే 
రంగవలయు దృఢ వి - రక్తి తోడ. 
ఆ.వె. అపుడు గురుడు దన్ను - నాదరించి గ్రహింప 
గురుని నన్నుగానె - కొలువవలయు 
శ్రద్ధతో నసూయ - రానీక ప్రాజ్ఞుండు 
(బ్రహ్మ మెజుంగుదాంక - పట్టుగలిగి. 
మ. _అరిషడద్వర్గము గెల్వలేక విషయా - త్యాసక్త దుర్భుద్ధియె 
విరతి జ్ఞానవిహీనుండైన యతి కా - వేషంబు జీవింప నా 


2 


193 


601 


602 
603 


604 


605 


97 


194 ఏకాదశస్మంధము 


దరువౌ వంచనసేయువాండు సురలన్‌ - దన్‌ దేహగు న్నన్ను ధ 
ర్మరతి నాసి యపక్వ దుష్టుండయి చే - రం డందు నిం దెందునన్‌ 606 


తే.గీ. శమమును సహింస యతికి ధ - ర్మములు దపము 
మన్నిరీక్షయు వనవాస - మున్నతనికి 
భూతరక్షయు యజ్ఞంబు - సేంత గృహికి 
ద్విజున కాచార్యసేవయు - వేదవిధులు. 607 


2 


బ్రహ్మచర్యంబు ద - పంబు శౌచంబును 
సంతోషమును భూత - సౌహృదంబు 
బుతువున నిజదార - రతియు వైరాగ్యంబు 
సర్వభూతముల మ - త్సామ్యసేవ 
యను నివియెల్ల గృ - హస్థున కధికంబు 
లగు ధర్మము లటంచు - నరసి యెతింగి 
నన్ను భజించు న - నన్యభక్తి నెవండు 
నిజధర్మ్శనిష్టుండై - నిరత మతండు 
తే.గీ. సర్వభూతములందునన్‌ - సమతంజూచి 
నాదు సద్భక్తి వేగ పొం - దంగ నేర్చుం 
గల్చ్పవృక్షంబు నాయందు - గలుగు భక్తి 
యది యెవని కేమి యియ్యం జా - లదు ధరిత్రి. 608 
తే.గీ. సర్వలోక మహేశ్వరు - సర్వసర్గ 
రక్షణాప్యయములకుం గా - రణమునైన 
బ్రహ్మమగు నన్ను నుద్ధవా! - వాయకుండు 
భక్తిచేతనె చేరంగా - వచ్చు నతండు. 609 
మ. తనధర్మంబొనరించి సత్త్వము విశు - ద్ధంబౌట నెవ్వాండు మ 
ద్విను తైశ్వర్యమెటింగి జ్ఞానయుతమౌ - విజ్ఞానమున్లల్లి యెం 
దును వైరాగ్య మెసంగ నీధరణి యం - దుం బొల్చు నాతండె స 
య్యనం జేరుం బరమాత్మనౌ నను విధూ - తాశేషసంకల్పుండై. 610 


శ్రీమదాంధ్రమహాభాగవతము 195 


ఇది వర్ణాశ్రమవంతుల 

కుదితం బాచారమనంగ - నొప్పెడు ధర్మం 

బిదె మదృక్తియుతంబై 

పొదలును మోక్షంబొసంగ - ముఖ్యంబగుచున్‌. 611 


తే.గీ. నరుడు నిజధర్మమొనరించి - నాకు భక్తు 


డగుచు మత్పదమును జేర - నర్హుడగుట 
యెట్లొ యావివరంబు నీ - కెజుంగం బలికి 
నాండ నుద్ధవ! నీదు ప్ర - శ్నమున కమర. 612 


వ. అని యిట్లు యుక్తి తర్మంబులచే జగన్మిథ్యాత్వం బెటింగిన వానికి స్వానుభూతి 


2 


ప్రభావంబున దిగృమంబు నివర్తించు తెజింగున జగంబాత్మయందు 
లీనంబగు పర్యంతంబును జ్ఞాననిష్టయనుష్టేయంబుగా నుపదేశించి 
భగవంతుడు జ్ఞాన సన్వ్యాస ప్రకారం బెజటింగించువాందై యుద్ధవునింగని 
సాదరంబుగా నిట్లనియె. 613 
గాఢ తార్మిక పరో - క్ష జ్ఞానమునం దృష్తి 

పడక యాచార్యుల - వలన విన్న 
యర్థంబు స్వానుభ -వైక సిద్ధముగాంగం 

బ్రాప్తాత్మతత్త్వు(డై - నట్టి విజ్ఞుం 
డగపడు జగము మా - యా మాత్రమగు రజ్జు 

సర్పంబువలె నని - జ్ఞానమొంది 
యాజ్ఞానమును దాని - కగు సాధనంబుల 

శాస్తృశాస్తాదుల - సంత్యజించి 


తే.గీ. కేవల పరాత్మనిష్టుందై - భావమందు 


నన్నె గాకన్య మెంచక - యున్న యతండు 
ధన్యుండీభువి నిదియె వి - ద్వాంసుందడగుచుం 
జేయు సన్వ్యాసమందురు - శిష్టజనులు. 614 


98 


196 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


2 


ఏకాదశస్మంధము 


జ్ఞానికి నేనె యిష్టుండం బ్ర - శస్త చతుర్విధపూరుషార్ధముల్‌ 
నేనె తదాప్తి సాధనము - నేనె త్రివిష్టపమున్‌ విముక్తియున్‌ 
నేనె మదన్య మాతనికి - నిక్మముగా నొక కృత్యమేనియున్‌ 
దాని ఫలంబు ప్రాష్యమును - ధారుణి లేదు ప్రియంబు నిష్టమై. 615 
జ్ఞానవిజ్ఞాన సంపన్ను - లైన ఘనులు 
తెలియుదురు శ్రేష్టమైన నా - నెలవు నరసి 
జ్ఞానమున వాండు ననుం బట్టం - జాలుంగాన 
జ్ఞాని యిట నాకుం బ్రియతము. - డైనవాండు. 616 
జ్ఞానలేశంబుచేం బొంద - నైన యట్టి 
యధికమగు శుద్ధినరునకు - నబ్బదెట్టి 
తపములను దీర్హయాత్రల - జపవిధులను 
దానముల నింక నన్య స - త్మర్మములను. 617 
కాన నుద్ధవ! నీవును - జ్ఞానయుతుండ 
వగుచు స్వాత్మ నెజింగి య - న్యంబు వదలి 
జ్ఞాన విజ్ఞాన యుతుండ వై - నను భజించు 
మయ్య నిర్వ్యాజభక్తి నా - యందుం గలిగి. 618 
సకల యజ్ఞంబులను నధీ - శ్వరుండనైన 
నాకుం బ్రీతిగ జ్ఞాన విజ్ఞాన యజ్ఞ 
మందు మనమును దమబుద్ధి - యందు వేల్చి 
మునులు సంసిద్దులై నన్నె - పొందంగనిరి. 619 
నిను నండగొని మనం - బుననుండు నాధ్యాత్మి 
కాది వికారత్ర - యాత్మకమగు 
తను విదే మాయ మ - ధ్యను దోంచు నున్నట్లు 
మొదలను దుదను లే - దిది యసత్తు 
జననాదు లీ దేహ - మునకుం గల్లినతటి 
నవి లే వధిష్టాత - వైన నీకుం 


తే.గీ. 


ఆ.వె. 


2 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


దనువసత్తౌాటను - జననాదు లద్దాని 
కేనియు లే వది - యెట్టు లనిన 
మొదలం తుద నేది యగు నస - త్తది యసత్తె 
యగు నడుమ రజ్ఞాసర్పంబు - నట్టు లేది 
తుద మొదల సత్తు మధ్యమం - దు నది సత్తె 
రెంటికిని జననాదివి - క్రియలు లేవు. 
కాన నీవు నిర్వి - కారుండ వజుండవు 
(బ్రహ్మ మీవె యుద్ధవా! యటన్న 
జ్ఞాన నిష్టయందు - స్టెర్యంబుంగోరి యి 
ట్లనియె నుద్ధవుండు జ - నార్దనునకు. 
ఇప్పుడు నా కీవు - సెప్పిన విరతి వి 
జ్ఞాన యుతంబు స - నాతనంబు 
నైన జ్ఞానమను బ్ర - హ్మోదులు వెదకు త్వ 
దృక్తి యోగమును వి - స్తరముగాంగ 
తేటయౌనట్లుగాం - దెల్పు విశ్వేశ్వర! 
విశ్వమూర్తీ![ భవ - భీమమార్గ 
మందుం దాపత్ర యా - హతుండు సంతప్తండౌ 
వానికి నీపద - ద్వయమె గొడుగు 
నమృతవర్శంబు గాని వాం - డాశ్రయింపం 
దగిన దింక నేదియును లేదు - తచ్చమంబు 
వాపి సౌఖ్యం బొసంగ ని - ర్వాణ సుఖద 
భక్తరక్షక పరమేశ - పరమపురుష, 
కూలితి జన్మమృత్యు మయ - కూపమునం దిట నన్నుంబట్టి యీ 
కాలమహాహియుం గఖఅిచెం - గాని నికృష్ట సుఖాశమానంగాం 
జాలక చిక్కినాండ దయ - సాలంగం గల్లి మహానుభావ న 
న్నేలుము ముక్తిబోధక సు- మృష్ట వచస్సుధం జిల్మి నాపయిన్‌. 


197 


620 


621 


99 


622 


623 


108 


2 


తే.గీ. 


2 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


అని యుద్ధవుండు వేండిన 
విని భగవంతుండు దయార - విశదహృదయుండై 
యనె నాతని మనమునంగల 
యనుమానము వాసి నిశ్చ - యము గలుగంగన్‌. 
ఆ ఘోర భారతా - హవ మైన పిమ్మట 
నాప్తులం జంపుట - కాత్మంగలంగి 
ధర్మ తనూజుండు - ధర్మవి న్ముఖ్యుని 
భీష్ముని మేమెల్ల - వినుచునుండ 
నీ యట్లె యడిగి శాం - తి నతండు సెప్పంగా 
వివిధ ధర్మంబులు - విని ముముక్ష 
మోక్షధర్మములం జె - పుమటంచు వేండిన 
నతం డాతనికిం జెప్పె - నవ్వియెల్ల 
శ్రద్ధ భక్తియు జ్ఞాన వి - జ్ఞానములు వి 
రక్తి యనువాని లెస్స ని - రయము సేయు 
మాట లవి నేను భీష్ముని - నోట వింటి 
నవి యిపుడు నీకు జెప్పెద - నయ్య వినుము. 
పంచ తన్మాత్రముల్‌ - (బ్రకృతి పూరుష మహ 
త్తులు నహంతయు నను - దొమ్మిదియును 
మనసుతో బదునొకం - డును నింద్రియములు మ 
హా భూతములగు పృ - థ్వ్యాదు లైదు 
గుణములు మూండును - గూడి యేర్పడును (బై 
హ్మోది స్థిరాంత దే - హంబు లనియు 
నీ దేహములయందు - నెల్లను నంటక 
యొక్కందే పరమాత్మ - యుండు ననియుం 
గార్య కారణ మయమౌ జ - గంబు దత్ప 
రంబయిన కేవలాత్మ మా - త్రంబ వేజు 


624 


625 


ఆ.వె. 


2 


తే.గీ. 


2 


శ్రీమదాంధ్రమహాభాగవతము 199 


గాదనియు దేనిచేం జూడం - గలుగు నదియె 
జ్ఞానము సునిశ్చితంబని - నామతంబు. 626 
ము న్ననేకములుగం - బొడకట్టుచుండిన 
వాని నట్లు గనుట - మాని పరమ 
కారణైక దృష్టి - గలిగిన తటిని వి 
జ్ఞానమంద్రు జ్ఞాన - సంజ్ఞితమునె. 627 
గొనములు మూంటం బు - ట్టిన వాట సావయ 
వంబులై యుండు భా - వముల నెల్లం 
బుట్టుట నుండుటం - బొలియుట నెయ్యది 
యనుగతం బగునొ కా - రణత నొంది 
నిరవయవం బయి - నిలుచు నెయ్యది వాని 
యందుం బుట్టెడు వాని - యందుం గూడ 
నవి యన్నియు నశించి - నంత నె యొకటే 
నిర్వికారం బయి - నిలిచి యుండు 
గార్యములు లేక యున్నట్లు - కానం బడుటం 
గారణ విభిన్న వస్తువు - ల్లావుగానం 
గారణత్వము లేని యా - కారణంబె 
కార్య కారణ భిన్న మే - కమగు సత్తు. 628 
ఇందు నానాత్వ మొ - క్కింతయు లేదను 
దివ్య వాణియె యౌ శ్రు - తి ప్రమాణ 
మఖీల ఘటాది కా - ర్యంబు మృదాది కా 
వ్యతిరిక్త మనుట ప్ర - త్యక్షమగును 
వ్యాసాదులైన మ - హాత్ములు నరులకు 
దెలిపిన యదియె యైతిహ్య సంజ్ఞ 
జగ మిది మిథ్య ద్భ - శ్యంబౌట రజ్ఞ్వహి 
మాడ్క్మి నన్నది యను - మాన మనంగ 


100 


200 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


యీ ప్రమాణము ల్నాల్లిట - నీ జగంబు 

సత్యమనెడి వికల్పంబు - సరగ మాపి 

నిత్య సత్యాత్మ మాత్ర దృ - జ్నియతి నరుడు 

దృశ్య సువిరక్తుం డగుట ని - శ్రేయసంబు. 629 
దృష్టసుఖ ముర్వినట్లె య- దృష్ట సుఖము 

బ్రహ్మలోకము దాంక స - ర్వత్ర వివిధ 

కర్మ పరిణామ మమిత దుః - ఖం బమంగ 

ళంబు నశ్వరమని బుధు - బ్దలంప వలయు. 680 
అనఘ మద్శక్తిం బుట్టించు - నట్టి భక్తి 

యోగమును మున్నె నేం జెప్పి - యున్న వాందడ 

బాగుగా విన ముచ్చట - పడుచు నుండు 

నీకు నిదె దాని మజణల వ - ర్లింతు వినుము. 631 


వ. మత్మథామృత శ్రవణంబున నత్యంతాదరంబును శ్రుత కథా వ్యాఖ్యానంబును 


మత్పూజా పరినిష్టయు దివ్యస్తుతులచే నన్ను సన్నుతించుటయు మత్పరి 
చర్యాదరంబును నాకు సర్వాంగాభఖీవందనం బొనర్చుటయు నా 
భక్తజనంబులకు నభ్యధిక పూజ సేయుటయు సర్వభూతంబులను నన్నుగా 
దలంచుటయు లౌకిక క్రియారూపంబగు శారీరచేష్ట నాకొజకే చేయుటయు 
లౌకి కవాక్కులచే నాగుణంబుల వర్థించుటయు మనంబు నాకు 
సమర్చించుటయు సర్వకామ విసర్జనంబును మద్భజనార్థంబుగాం 
దద్విరోధియగు నర్భంబునుస్ర్యాదిభో గంబులను బుత్రోవలాలనాది 
సుఖంబులను ససాధనంబులుగాం బరిత్యజించుటయు మదర్థంబుగా 
నిజ్యాదాన హోమ వ్రత తపశ్చర్యాదులొనర్చుటయు నను నిట్టి ధర్మంబులచే 
నుద్ధవా! మానవులాత్మ నివేదనం బొనరించిన నాయందలి ప్రేమలక్షణంబగు 
భక్తి గలుగు ననిన నింక నేమి కొజింత. అంతర్చహిర్షివ్రార్థానర్థ కారణంబగు 
చిత్తంబు సత్త్వవృత్తి ప్రధానంబై శాంతంబై యీశ్వరుండనగు నాకెప్పు 
డర్బితంబగు నప్పుడ పురుషునకు ధర్మ జ్ఞాన వైరాగ్యైశ్వర్యంబులు గలుగు. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 201 


అట్లుగాక చిత్తంబెప్పుడు వికల్పరూపంబగు దేహగేహాదికంబునం దర్పితంబై 
యింద్రియంబుల వెంటం బరిభ్రమించు నప్పుడది యసన్నిష్టం బగుటం 
బురుషు నధర్మాజ్ఞానాది భాజనం బొనర్చు. మద్భక్తికరణంబు ధర్మంబనియు 
నేకాత్మదర్శనంబు జ్ఞానంబనియు గుణసంగంబులేమి వైరాగ్యంబనియు 
నణిమాదికంబైశ్వర్యంబనియుం జెప్పం బడునని భగవంతుం డానతిచ్చిన 
విని యుద్ధవుండు భగవత్మృత ధర్మాది వ్యాఖ్యానంబున కచ్చెరువాంది 
యిట్లను. దేవా! యమంబును నియమంబును నెన్ని విధంబులు శమంబును 
దమంబును దితిక్షయు ధృతియు దానంబును దపంబును శౌర్యంబును 
సత్యంబును బుతంబును శౌచంబును ద్యాగంబును నిష్టంబగు ధనంబును 
యజ్ఞంబును దక్షిణయు నను వీని లక్షణంబు లెవ్వి మజియుం బురుషునకు 
శ్రేష్టంబగు బలం బెయ్యది. భాగ్యంబును నుత్తమంబగు లాభంబును విద్యయు 
హీయు నాభరణంబును నెవ్వి. సుఖదుఃఖంబు లననేవి. పండితుం డెవం 
డు. మూర్చుండెవ్వండు. సన్మార్గంబును నున్మార్గంబును నేవి. స్వర్గనరకంబు 
లెయ్యవి. బంధువెవ్వండు. గృహమేది. ఆధ్యుం డెవ్వండు. దరిద్రుం డెవం 
డు. కృపణుం డెవ్వండు. విపర్యయుం డెట్టివాండు. సాధువులకెల్లను నేడు 
గడయగు నో మహాత్మా! మహాజన ప్రసిద్ధంబులగు ధర్మాదులయందుంబోలె 
నీప్రశ్నార్థంబులయందును నేదేని వైలక్షణ్యంబు గలదో యను నా 
సంశయంబు నివారింపవే యని ప్రార్థించిన శ్రీకృష్ణదేవుండిట్లనియె. 
ఉద్ధవా! విను మహింనయు సత్యంబును నస్తేయంబును నసంగంబును 
హీయు నసంచయంబును నాస్తిక్యంబును బ్రహ్మచర్యంబును మౌనంబును 
స్థెర్యంబును క్షమయు నభయంబును బాహ్యశౌచంబును నంతశ్వాచంబును 
జపంబును దపంబును హోమంబును శద్ధయు నాతిథ్యంబును 
మదర్పనంబును దీర్జాటనంబును బరార్థ్యప్రవృత్తియు దుష్టియు 
నాచార్యాసేవనంబును నను నివి వరుసగా నివృత్తపురుషముఖ్యుంబులగు 
యమంబులు పండెండ్రును బ్రవృత్తపురుషముఖ్యుంబులగు నియమంబులు 
పండెండ్రునునై యుండు. ఇవి తమ్ముపాసించు నరులకు నభ్యుద 


101 


202 


ఏకాదశస్మంధము 


యాపవర్గంబుల యథాకామంబుగా నొసంగు. మహాజన ప్రసిద్ధంబులగు 
శమాదుల నీవెజుంగుదు వింకం దద్విలక్షణంబుల నీకెటింగింతు విను 
మెట్లనిన శమంబన మన్నిష్టితంబగు బుద్ధిగాని శాంతి మాత్రంబుగాదు. 
దమంబన నింద్రియసంయమనంబుగాని చోరాదిదమనంబు గాదు. 
తితిక్షయన విహితదుఃఖసహనంబుగాని భారాది సహనంబుగాదు. ధృతియన 
జిహ్వోవస్థ వేగధారణంబుగాని యనుద్వేగమాత్రంబుగాదు. ఉత్తమంబగు 
దానంబన భూతద్రోహత్యాగంబు గాని ధనంబిచ్చుటగాదు. తపంబనం 
గామత్యాగంబును భోగోపేక్షయుంగాని కృచ్రాదికంబుగాదు. శౌర్యంబన 
వాసనావిజయంబుగాని విక్రమంబుగాదు. సత్యంబన సర్వభూతసమంబగు 
(బ్రహ్మంబు దర్శించుటగాని యథార్థభాషణ మాత్రంబుగాదు. బుతంబనం 
బ్రియంబును హితంబును నగు వాణియని బ్రహ్మవాదులు ప్రశంసింతురు. 
శౌాచంబనం గర్మంబులయం దనాసక్తిగాని మృజ్జలాదులచేం జేయంబడు 
శుద్ధిగాదు. త్యాగంబన సన్వ్యాసంబుగాని మలత్యాగంబుగాదు. ఇష్టంబగు 
ధనంబన ధర్మంబకాని పశ్వాది సాధారణ విత్తంబుగాదు. యజ్ఞంబనం 
బరమేశ్వరుండ నగు నేనకాని పశ్వాలంభాది క్రియారూపంబు గాదు. 
శ్రేష్టంబగు బలంబన దుర్దమ మనోదమన సాధనంబగు ప్రాణాయామంబు 
గాని శారీరాదికంబుగాదు. భాగ్యంబన నీశ్వరుండనగు నాసమగైశ్వర్యాది 
షాద్దుణ్యంబుగాని విత్తసంపత్తిగాదు. ఉత్తమం బగు లాభంబన మద్భక్తియెగాని 
పుత్రాదికంబుగాదు. విద్యయన నాత్మయందుం బ్రతీతంబగు భేదంబుడుగుట 
గాని జ్ఞానమాత్రంబుగాదు. హీయన నిషిద్ధకర్మంబులయెడం గలుగు 
హేయత్వదర్శనంబుగాని లజ్ఞామాత్రంబుగాదు. ఆభరణంబన సుగుణ 
సంపదగాని కిరీటాదికంబు గాదు. సుఖంబన సుఖదుఃఖాననుసంధానంబు 
గాని భోగంబుగాదు. దుఃఖంబన విషయభోగాపేక్షయగాని యగ్నిదాహాది 
కంబుగాదు. పండితుండన బంధమోక్షస్వరూపం బెజుంగు వాండుగాని 
విద్వన్మాత్రుండుగాండు. మూర్థండన దేహ గేహాదుల యందేను నాయదియను 
నభిమానంబు గలవాండు గాని ఘాతుకుండు గాందు. సన్మార్ణంబన నన్ను 


తే.గీ. 


2 


శ్రీమదాంధ్రమహాభాగవతము 203 


బొందించు నివృత్తిమార్గంబకాని కంటకాది శూన్యంబు గాదు. ఉన్నార్ణంబనం 
జిత్తవిక్షేపంబగు ప్రవృత్తిమార్గంబకాని చోరాద్యాకులంబుగాదు. స్వర్ణంబనం 
నత్త్వగుణోద్రేకంబగాని యింధద్రాది లోకంబుగాదు. నరకంబనం 
దమోగుణోద్రేకంబకాని తామిస్రాదికంబుగాదు. బంధువన గురుండనగు 
నేనకాని పుత్రాదికంబుగాదు. గృహంబన ససాధనంబును భోగాయతనంబు 
నగు మనువ్యశరీరంబకాని హర్య్యాదికంబు గాదు. ఆధ్యుండన 
సుగుణసంపన్నుండకాని ధనాధ్యుండుగాండు. దరిద్రుందన నసంతుష్టుండ 
కాని నిర్ధనుండుగాండు. కృపణుండన నజితేంద్రియుందకాని దీనుండు గాం 
డు. ఈశ్వరుండన విషయానాసక్తబుద్ధియకాని స్వతంత్రుండగు రాజు బోం 
టివాండుగాండు. విపర్యయుండన గుణనంగియగుననీళశుండు. 
శమాదివిపర్యయంబును నిట్లే యెజుంగుము. 632 
జ? గుణదోషస్వరూపప్రతిపాదనము ప 

ఉద్ధవా! వింటె మోక్షోప - యుక్తములుగ 
నీదు ప్రశ్నంబులకు నెల్ల - నిర్ణయంబొ 
నర్చినాందను గుణదోష - చర్చ యింత 
దూర మొనరింపనేల వి - చార నిపుణ! 633 
విను మిది గుణ మిది దోషం 
బనుచు విమర్శించు దృష్టి - యగు దోషం బ 
ట్లనకయె గుణదోష ద్వయ 
మును విడిచిన యదియె గుణము - ముఖ్యార్థజ్ఞా! 634 
అనవుడు నుద్ధవుం - డను నీశ్వరా! భవ 

దాజ్ఞయౌ వేదంబు - నందు నుండు 
వివిధ వర్ణాశ్ర - విభజనంబునకును 

ద్రవ్య కాలవయః ప - దంబులకును 
నన్యులౌ ప్రతిలోమ - జానులోమజులకు 

నాకంబునకు నిర - యంబునకును 


102 


204 ఏకాదశస్మంధము 


ననువగు విధి నిషే - ధార్థ కోక్తులకుం గా 
వలయును గుణదోష - పక్ష దృష్టి 
తే.గీ. వేదమునం గర్మకాండలో - నీదు విధిని 


షేధలక్షణవాక్యము - ల్పాధనములు 


గానిచో మానవులకెట్లుం - గలుగు శుభము 
దాని కవిదప్ప లేవు ప్ర - మాణవిధులు. 
తే.గీ. దేవతలుం బితరులు నరు - ల్లైలియలేని 


స్వర్గమోక్షాదిగతులకు - సాధ్యసాధ 


నముల నిర్ణయమునకును - నైగమంబు 
లైన నీ వాక్కులే గదా - యాశ్రయములు. 


తే.గీ. వెలయదు తనంత గుణదోష - భేదదృష్టి 


నీదు నాదేశురూపమౌ - వేదమదియె 


దానిని విధించు మతి యదే - దాని వలవ 
దను నరుల కిందు భ్రమ పుట్ట - దా? మహాత్మ! 


వ. అనిన భగవంతుం డిట్లనియె 


తే.గీ. కర్మయోగంబు జ్ఞాన యో - గమును భక్తి 
యోగమును మానవులకు (శ్రే - యోవిధాయ 
కంబులుగ మూండు జెప్పితిం - గాదె ముక్తి 
కిట్టి దింక వేజుపాయ మెం - దేని లేదు. 


తే.గీ. కర్మములం దతృ్సలంబుల - గాసినొంది 


సన్న్వ్యసించిన వారికి - జ్ఞాననిష్ట 
యట్లు చేయక కర్మఫ - లార్జులైన 
కర్మరులకుం జెప్పంబడెం - గర్శనిష్ట. 
తే.గీ. అవశముగ మత్మథా శ్రవ - ణాదిసక్తి 
గలిగి కర్మవిరక్తుండు - గాని తత 


635 


636 


637 
638 


639 


640 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


2 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


లాతిసక్తుండు గాని గా - కవని నెవండు 
గ్రాలు నతనికి భక్తియో - గంబు లెస్స. 
అంతవజకుం గర్మంబుల - నాచరింప 
వలయు నరుం డెంతవటకు ని - ల్వదు విరక్తి 
మత్మథా శ్రవణాదుల - మరగి యందు 
మంచి శ్రద్ధ జనింపదు - మనసునందు. 


తనదు ధర్మమందుం - దా నిల్చి సవనముల్‌ 
ఫలము గోరకుండ - సలుపుచుండి 
వలవదన్న యట్టి - పనులు సేయకయున్న 
స్వర్ణ్షనరకములకుం - జనండు నరుండు. 
పాపవిరహితుండు6 - బరిశుద్దుండును స్వధ 
ర్శస్టుం డగుచు నిందు - మనుచునుండ 
మానవుండు విమల - మైన జ్ఞానమునొ మ 
దృక్తినో యదృచ్చం - బడయం గలండు. 
స్వర్ణ నరకలోక - వాసు లాదేహముల్‌ 
జ్ఞాన భక్తి సాధ - నములు గామి 
భూమిలోకమందుం - బుట్టం గోరుచునుందు 
రవి గడింపవచ్చు - నచట ననుచు. 
నరుండు పాపముంజేసి - నరకంబు గోరని 
యట్లె యతండు పు - ణ్యంబుంజేసి 
స్వర్గ్ణంబును గోరం - జన దుత్తమంబని 
మర్యతం గోర స - మృతము గాదు 
నరదేహమున నిది - నాది యం చాసక్తి 
వుట్టి స్వార్థము సెడి - పోవు గాన 
నెబుకగల్లిన యాతం - డిది మోక్షసాధనం 
బైనను మరణ యో - గ్యంబె యగుటం 


205 


641 


642 


643 


644 


645 


103 


206 


తే.గీ. 


2 


తే.గీ. 


2 


ఆ.వె. 


ఏకాదశస్మంధము 


దెలిసి మృత్యువుచే నిది - తెగకమున్నె 
తా మజిలం బుట్టు వొందక - తలంగుకొఅకు 
తనువునందలి యాసక్తి - దగులకుండ 
సత్రయత్నంబు శీఘ్రంబె - సలుపవలయు. 
తానొకపక్షి యీ - తనువు వృక్షము దీన 
నుండెడు నొకగూట - నుండు దాను 
యమునట్లు నిర్ణయు - లైనవా రాచెట్టు 
నజుకుచుండుటం జూచి - పజచి పక్షి 
తానున్న గూటి యా - సను మాని నిర్భయం 
బౌ నెడం జేరి సౌ - ఖ్యంబుం బడసి 
నట్లె రాత్రులు బగ - ళ్ళాయువుం దటిగించు 
చుండు టెటింగి న - రుండు భయము 
గంపమును బొంది దేహ సం - గంబు మాని 
భయము లేకుండ శాశ్వత - పదము దెలిసి 
యందు శీఘ్రమె చేరి యే - పొందులేక 


పరమసుఖ మొందుచుండంగాం - వలయుం గాదె. 


ఫలమున నెల్ల సం - పాదింప మూలంబు 
పుణ్య కోటులనైనం - బొందరాని 

దయ్యు నిష్టప్రాప్త - మగుటచే సులభంబు 
పటుతరం బీ నర - వపువు నావ 

దీనికి గురువు సు - కాను బట్టంగం దగు 
వాయువై నేను వీ - వంగం దీని 

నెక్కి పూరుషుండు సం - సృతి సముద్రము దాంట 
వలయును గడు సుల - భముగ నాతం 

డట్లు చేయండేని - నవిరక్తుండై భవ 

వారిరాశియందుం - బడి మునింగి 


646 


647 


2 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


2 


శ్రీమదాంధ్రమహాభాగవతము 207 


పలుదెజంగులైన - బాములం బడి పడి 
యాత్మహంత దానె - యె నశించు. 648 
కర్మంబు లెల్ల దుః - ఖములుగాం గనుంగొని 
ఫలభోగ విరతి యే - ర్పడిన యప్పు 
డింద్రియంబులను జ - యించి మనంబున 
నాత్మతత్త్వ ధ్యాన - మలవరించి 
యది స్థిరంబుగ నిల్ప - నగు యోగి య ట్లది 
నిలువక తిరుగుచుం - డిన నతండు 
దానినిం గొంచెము - పోనిచ్చి మజలించి 
నిలుపుచు నభ్యాస - నియతి నిట్టు 
లేమజక దాని వదలక - యింద్రియములం 
బ్రాణముల గెల్చి సత్త్వ సం - పన్న బుద్ది 
చేత దానిని బట్టి ని - శ్చేష్టితముగం 
జేసి యది తనవశముగాం - జేయవలయు. 649 
మొండి గుజ్జముం దన వశ - ముగ నొనర్చు 
వాం డనుసరించు ననురోధ - పద్ధతి యిది 
మనసు నిల్పంగ నిది యుత్త - మమగు యోగ 104 
మొక్కసారిగ నది నిల్వ - కున్నతనికి. 650 
మానసము గొంత నిశ్చలం - బైన పిదప 
వరుస మహదాది దేహాంత - భావముల స 
ముద్భవ లయంబులను నెంచు - చుండ వలయు 
నదియె నిలిచి ప్రసన్నమౌ - నంతదాంక. 651 
అంతట భూత ల- యావధి యగునాత్మ 
నెటింగి ము న్నట్లు దా - నెజుంగని తతి 
దుఃఖ రూపంబయి - తోంచిన సంసృతిం 


గాంచి వేసరి విరా - గంబుం బూని 


208 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


2 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


గురువు సెప్పిన యర్ధ - మరసి యెతింగి ప 
ల్మజు దానినే తలం - పంగ మనంబు 
దేహాభిమానంబుం - దీజ విసర్దించు 
నంత నామౌని య - మాదులైన 
యోగమార్గ్లంబులం బదార్థ - యుగ విమర్శ 
సలుపు విద్యనొ నాదు న - రా విచింత 
నాదులనొ నన్నె తలంపనౌ - నంతె గాని 
యన్య కర్మంబు లతండు సే - యంగం దగదు. 
అట్లుగాక చేసె - నా ప్రమాదంబు చే 
యోగి గర్హ్య కర్మ - మొక్కవేళం 
గాల్ప వలయు దానం - గలుగు పాపము యోగ 
మునన గాని వేజు - పనులం గాదు. 
వలదె నిష్కృతి వాని పా - పముల కనిన 
నెవని కేనిష్ట దగు నది - యే గుణంబు 
తగని యదె దోష మీరెంటి - తత్త్వమిదియె 
యోగి కర్షంబు యోగమే - యొండు గాదు. 
సకల కర్మంబులు - సహజ ప్రవృత్తిచే 
నగుట నశుద్ధముల్‌ - త్యాజ్యము లవి 
యన్నింటి నొకసారి - త్యజియింపంగా రామి 
నించుకించుక త్యజి - యించు కొజక 
యివి గుణంబులు కొను - మవి దోషములు మాను 
మని నియమంబు సే - యంగంబడియె 
గుణమగు కర్మంబు - గూడ బంధముగాదె 
యట్లౌట నదియు ద్వా - జ్యంబుగాదె 
వేదము ప్రవృత్తిపర మన - రాదు యోగి 
కెపుడు సహజ ప్రవృత్తి లే - దిట్టివాని 


652 


653 


654 


2 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


కేడ పాపంబు వేదంబు - లేర్పజించు 
నిష్ఫృతియు నేడ? నైష్మర్య్య - నిరతుండతండు. 
నాసత్మథల్విన - నాసక్తిజనియించి 
యన్యకర్మంబుల - నరతి గలిగి 
కామంబు లెల్ల దుః - ఖదములం చెటిగింయయు 
వాని మాపంగలేని - వాండు శ్రద్ధ 
నన్నికోర్ములుం బొంద - నగు భక్తినని దృఢ 
నిశ్చయంబున నన్ను - నే భజించి 
కామంబులను బ్రీతిం - గాక దుఃఖోదర్శ 
ములుగ గర్జించుచుం - బొందుచుండి 
నిత్య మే మున్ను జెప్పిన - నియతిభక్తి 
నన్ను భజియింప నతని మా - నసమునందు 
వార కే నుందు నంత నా - ధీరుందైన 
మౌని మదిం గోర్ము లన్నియు - మాసిపోవు. 
నన్ను నఖీలాత్మకుని గనుం - గొన్నయపుడె 
వానికి నహంత యను గ్రంథి - దానె వీడు 
దానం బుట్టిన సంశయ - తతియుం దెగును 
త్రివిధకర్మంబులు నశించుం - దీవ్రముగను. 
కానం జిత్తంబు నాయందుం - గలుపు యోగి 
యైన నాభక్తున కిట శ్రే - యస్సుం గూర్చ 
భక్తియోగంబ కాని యె - ప్పటికి జ్ఞాన 
మైన వైరాగ్యమైన న - ర్హంబుగాదు. 


కర్మములం దపంబులను - జ్ఞానవిరక్తుల యోగ దాన స 
ద్ధర్మములం దదన్య శుభ - ద క్రియల న్నరుం డొందు సత్సలం 
బర్మిలిం గోరెనేని నల - నాకము మోక్షము మత్పదంబునున్‌ 


209 


655 


656 


657 


65రి 


శర్మద భక్తియోగమున - నాప్రియభక్తుండు వొందుం జుల్మంగన్‌. 659 


105 


210 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఏకాదశస్మంధము 


నాయెడనె ప్రీతి గల్గిన - నాదుభక్తు 

లలఘుమతు లగు సాధువు - లెలమి నెదియు 

గోర రననేల నేనిత్తుం - గొనుండటన్న 

వలవ రపునర్భవంబుం గై - వల్యమైన. 660 
అధిక ముత్తమంబు - నైన నిశ్షేయస 

ఫలము సాధనమును - వాంఛలేమి 

గానం గొజంత గోర్కి - లేని వానికిం గల్లు 

నన్ను జేర్చం గలుగు - నాదు భక్తి. 661 
సాధువులును సర్వ - సమచిత్తులై యీశు 

బుద్ధిసాక్షిం బొంది - శుద్ధభక్తు 

లైన వారి నెపుడు - నంటవు గుణదోష 

జనిత పుణ్యపాప - సంచయములు. 662 
నన్నంజేర సాధ - నములుగా నే నిట్లు 

చెప్పియుండు రీతి - జేయువారు 

మంగళమును గాల - మాయాది దూరమౌ 

(బ్రహ్మమనెడి నాదు - పదము గండు. 663 


వ. అని మజియు భగవంతుండిట్లనియె. 664 


ఉ. 


ముక్తికి సాధనంబులని - మున్వివరంబుగం దెల్పినట్టి స 

దృక్తిని జ్ఞానముం గ్రియల - బట్టుగం బూనక యెవ్వందేని నా 

సక్తిం జరించు నింద్రియ వ - శంగతుండై చల నీచ కామ సం 

సక్తి నతండు పుట్టుచును - జచ్చుచు సంసృతిం ద్రిప్పులం బడున్‌. 665 
తన తన యధికారమునకు 

ననువగు నిష్టం జరించు - టది గుణ మనంగాం 

జను విపరీతము దోషం 

బనంబడు నీరెంటి నిశ్చ - యం బిదియె సుమీ. 666 


2 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


2 


శ్రీమదాంధ్రమహాభాగవతము 211 


సకల వస్తువులును - సమములై యున్నను 
నిందు స్వభావ ప్ర - వృత్తి మాన్ప 
నది యోగ్య మిది యయో - గ్యం బనియును గుణ 
మది యగుణం బిది - యనియు నవ్వి 
యర్థదంబులును న - నర్ధదంబులు నగు 
టను బట్టి (శుతి విధిం - చును విభాగ 
మిదియు నధర్మంబు - వదలి ధర్మ మొనర్చి 
యఘమును దొజంగి పు - ణ్యంబు వదసి 
(ప్రజలు మేలొంద దేహ యా - త్రయును జరుగం 
గల్పితంబయ్యె నిది యధి - కారి కొలంది 
గర్భ జడులకు నే శాస్త - కర్తనై ప్ర 
సక్తి వివరించినాండ నా - చారకాండ. 
(బ్రహ్మ మొదలుగ నీ స్థావ - రముల దాయకం 
'బ్రాణుల శరీరములు పాంచ - భౌతికములు 
సమము లం దాత్మ యొక్కం దే - సమత నుండుం 
గలుగు నె ట్లింక భేదావ - కాశమిందు. 
సమములై యుండం బ్రాణిదే - హముల యందు 
భేదదృష్టిని గల్పించు - వేదచయము 
ప్రాణుల ప్రవృత్తి నియమించి - వానికింబురు 
షార్గసిద్ధి నొనర్పంగా - నభిలషించి. 
దేశ కాలాదులను నుపా - దేయ వస్తు 
వులను నధికారుల విశేష - ములను గర్మ 
నియమమున కయి గుణదోష - నిర్ణయంబు 
నే నొనర్చితి నుద్ధవా! - దాని వినుము. 
దేశంబులందు నా - దేశం బశుచి యెందు 
నల్లజింక చరింప - దుల్ల మలర 


667 


668 
106 


669 


670 


212 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


నందును నశుచి బ్రా - హ్మణభక్తి లేనిది 
యట్టి జింక చరించు - నట్టివయ్యు 
నవని సౌవీర బా - హ్యము లంగ వంగ క 
లింగాదు లెల్ల న - మంగళములు 
సమ్మార్షనాది శూ - న్యమ్ములు మ్లేచ్చ సం 
కులములు చౌటినే - లలను నంతె 
యశుచి దేశంబు లివ్వి వ - ర్యములు దక్కి 
నవి విశుద్ధములగుట సే - వ్యములు ధరణి 
నెందు సత్సాత్రముండు న - దే విశుద్ధ 
మైన దేశంబనుచు నాదు - నాశయంబు. 
ద్రవ్య సంపత్తినో తనం - తనా సుకర్మ 
ములకు నర్షంబగుచు మంచి - ఫలము నిచ్చు 
కాలము విశుద్ధ మటుగాక - కర్మముల క 
నరము నకర్మ్శకంబగు - నదియె యశుచి. 
చూడ ద్రవ్య శుద్ధ్వ - శుద్ధులు ద్రవ్యంబు 
చలన వచన కాల - ములను మతియు 
సలిల సేచనాది - సంప్కియం గాలాల్ప 
తా మహత్త్వ తార - తమ్యమునను. 
శక్తి గలుగుట నది లేమి - జ్ఞానమయినను 
గలిమిచే లేమిచేతను - గలుగుచుండు 
నం దశుద్ధంబులైన ద్ర - వ్యములు వివిధ 
దేశము లవస్థలను బట్టి - తెచ్చు నఘము. 674 
ద్రవ్యంబులకుC దోయాదులచే శుద్ధియు మూత్రాదులచే నశుద్దియు 
దవ్యంబువలన నగునవి. శంద్ధ్య శుద్ధి విచికిత్స నిదమిత్సమను 
బ్రాహ్మణవచనంబున నిర్భయింపంబడినది వచనంబుచే నగునది. 
పుష్పంబులకుం బ్రోక్షణాదులచే శుద్ధియు నవఘ్రాణాదులచే నశుద్ధియుం 
బర్యుషితాన్నాదులకుం బ్రోక్షణాదులచే శుద్ధిలేమియు సంస్మారంబుచే 


671 


672 


673 


శ్రీమదాంధ్రమహాభాగవతము 213 


నగునవి. పగలురేయి మున్నగు కాలంబులం దేంబడు నవోదకాదులకు 
శుద్ధియుం దద్విపరీతంబులకు నశుద్ధియు నుచ్చిష్టాదులకు నశుద్ధియుం 
గాలంబున నగునవి. అంత్యజాది స్పృష్టంబులగు తటాకాద్యుదకంబులం 
జెటువులు మున్నగు పెద్దవానికి శుద్ధియు బావులు మున్నగు చిన్నవానికి 
నశుద్ధియుం మహతాత్వల్పత్వంబులవలన నగునవి. సూర్యోపరాగ 
సూతకాన్నాదులకు నశక్తులయెడ శుద్ధియు శక్తిగలవారి యెడ నశుద్ధియు 
శక్ష్యశక్తులచే నగునవి. పుత్రోత్సత్యాదులం దెలియుట బహిర్దశాహంబున 
శుద్ధియు నంతర్దశాహంబున నశుద్ధియు జ్ఞానంబుచే నగునవి. జీర్ణ 
మలవద్వస్తాదుల ధరించుట బీదలకు శుద్ధియు ధనికులకు నశుద్ధియు 
గలిమిలేములచేనగునవి. ఈ (ద్రవ్యవచనాదుల నగు నశుద్దులు పురుషునకు 
గలిగించు పాతకంబు దేశ కాలాత్మ (ద్రవ్య తత్ర్రయోజ నోపపత్యవస్థల 
ననుసరించియుండు. నిర్భయ దేశంబులను నరోగయౌవనాద్యవస్థలను 
నఘంబు లగునవి తద్విపరీతంబుల నట్లు గాకుండు. ఈద్రవ్యాదులలో 
వచనాదుల నగు శుద్ది యేకరూపంబగాని 'ద్రవ్యంబుచే నగు శుద్ది బహు 
ప్రకారంబది యెట్లనిన నస్పృళ్యస్పృష్టంబులగు ధాన్యంబులకును 
దర్వీచమసాది దారువులకును గజదంతాద్యస్థులకునుం దైలఘృతాదులగు 
రసవస్తువులకును సువర్దాది తైజసంబులకును జర్మనిర్మితంబులగు 
నుపానదృ(స్తాదులకునుం గాలవాయ్యగ్ని మృత్తోయంబులచే శుద్ది. ఇందు 
ధాన్యంబులకు వాయువుచేతను దా ర్వస్థి రస తైజసంబులకు నగ్ని చేతను 
జర్మవస్త్రంబులకు మృతోయంబులచేతను రథ్యాకర్ణమఘటేష్టకాదులగు పార్థివ 
ద్రవ్యంబులకు నీ కాలాదులలో నొక్కకృదానిచేం గాని కొన్నింటి కూడికం 
గాని శుద్ధి. అదియుం గాకాంత్యజాది స్పృష్టితారతమ్యంబును దేశకాల 
వస్థాదులను ననుసరించి యుండు. ఇంక నశుద్ధవస్తులేపశుద్ధి విధానంబు 
వినుము. పీఠపాత్రవస్రాదులకు నంటిన యశుద్ధద్రవ్యంబువలన నగు నశుద్ధి 
తక్షణ ఘర్షణక్షారామ్లోదకాదులచే నాద్రవ్యంబువలనంగలిగిన గంధలేపంబు 
నివర్తించి యది నిజరూపంబు నొందువణకు నుండు. ఇది ద్రవ్యశుద్ది 
ప్రకారం బింకం గర్త లశుద్ది యెట్లనిన వినుము. సాహంకారుండగు గర్తకు 


107 


214 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


విహితకర్మార్థంబుగా స్నానదాన తపస్సులచేతను గౌమారాద్యవస్థలచేతను 
సామర్థ్యంబు చేతను నుపనయనాది సంస్మారంబుచేతను శౌచసంధ్యోపాసనా 
దీక్షాదిలక్షణంబగు కర్మంబుచేతను మత్తురణంబుచేతను శుద్ధియగు. ఇట్లు 
శుద్దుండై ద్విజుండు విహితకర్మానుష్టానం బొనరింపవలయు. ద్విజుండనుట 
శూద్రాద్యుపలక్షణార్థంబు. మతీయు సద్గురు ముఖంబున సమగ్రంబుగా 
మంత్రం బెజుంగుట మంత్రశుద్ది. ఈశ్వరార్పణంబుగాం గర్మంబొనర్చుట 
గర్మశుద్ధి. ఈ దేశకాలద్రవ్యకరమంత్రకర్మంబులను నాటింటి శుద్ధిచే 
ధర్మంబును విపర్యయంబుచే నధర్మంబును గలుగుచుండు. గుణదోషవిభాగం 
బీప్రకారంబైనను నిది వాస్తవంబుగా దెట్లనిన నెయ్యది యొకప్పుడు 
గుణంబగు నదియే మటియొకప్పుడు దోషంబగు. ఇట్లే యొకప్పుడు 
దోషంబైనదే మతియొకప్పుడు గుణంబగు. ప్రతిగ్రహంబాపదయందు 
గుణంబైనను ననాపదయందు నిషిద్ధంబగుట దోషంబు. పరధర్మంబు 
పరునకు గుణంబైనను దనకుదోషంబు. అవిరక్తునకు నిజకుటుంబ 
త్యాగాదికంబు దోషం బైనను విరక్తున కది దోషంబుగా కుండుటయె గాక 
విధిబలంబున గుణంబే యగు. కావున గుణదోషార్థ నియమంబుసేయు 
నీశాస్తంబు తద్భేదబాధకంబే యగుచున్న యది మతియు నొక్క విశేషంబు 
వినుము. ప్రసిద్ధదోషంబగు సురాపానాదికంబు జాతిచే నొండెం గర్మంబుచే 
నొండె భ్రప్టుందైన పతితునకు దోషంబుగాక యపతితునకుం బతనహేతువగు 
దోషంబగు. మటియును సన్వాాసికి దోషం బగు ప్రీ సంగంబు గృహస్టునకు 
బుతుస్వదారగమనవిధిం బూర్వస్వీకృతంబై దోషంబుగాక గుణంబయగు. 
ఇట్లు దోషంబు దోషంబుగాక గుణంబగుట నేలం బరుండువాని కధః 
పాతంబు లేని తెజంగు. గుణదోషవిధాయకంబగు శాస్తంబునకుం బ్రవృత్తిని 
సంకుచితం బొనర్చు నుపాయంబుతో సర్వకర్మ నివృత్తియందే తాత్పర్యంబు 
గావున. 675 


మనుజు డెయ్యెయి కర్మంబు - మానుచుండు 
వాని కయ్యయి బంధంబు - వదులుచుండు 


2 


తే.గీ. 


తే.గీ. 


2 


శ్రీమదాంధ్రమహాభాగవతము 215 


నరుల కీధర్మమే శివం - కరము పరము 
ననవరత శోకమోహ భ - యార్తి హరము. 676 
మనుజుండు విషయంబు - లను మంచివని యెంచ 
నతని కం దాసక్తి - యతిశయించు 
నాసక్తిచేం గామ - మావిర్భవించు నా 
కామంబె కలహంబుం - గలుగంజేయు 
నా కలహంబున - నగుం దీవ్రమగు క్రోధ 
మందు సంమోహ జా - ద్యంబు పుట్టు 
నది వేగ దిగమింగు - వ్యాపిని యగు ప్రజ్ఞ 
నదిలేమి వాం డస - తృదృశుండగును 
వాని కంతటం బురుషార్థ - హాని గలుగు 
నతండు బ్రతికియు మూర్చితు - మృతుని బోలి 
వ్యర్థ జీవితుండగు నుద్ధ-వా! యిదెల్ల 
విషయవిషపానఫల మతి - భీషణంబు. 677 
విషయముల వాంఛం జూచు న - వ్వెడంగు దన్ను 
నన్యు నెఖుంగక వృక్షమ - ట్లవని బ్రతుకు 
నిప్రయోజన మాతని - నిశ్వసనము 
కొలిమితిత్తి యాతనికంటెం - గొంతమేలు. 678 
శుతులయందలి ఫల - శుతులు నిశ్రేయస 
బోధకంబులు గావు - సాధకునకు 
నవి కర్మములు సేయ - నాతనిం బురికొల్పుం 
బదపడి ముక్తిం జె - ప్పం దలంచి 
వేంపనూనియం ద్రావు - పాపండ నీకిత్తు 
ఖండ లడ్గ్డుకములు - దండిగనని 
తండ్రి సెప్పిన నది - త్రాగి పుత్రుండు దాని 
ఫలమును బొందున - ట్టులె యవెల్లం 


108 


216 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


2 


తే.గీ. 


2 


ఏకాదశస్మంధము 


దమకుం బరిపాకమందు దుః - ఖములె యైన 
యాయు రింద్రియు శక్తి వీ - ర్యార్థ బంధు 
కోటిపై రక్తి మర్ష్యుల - కును స్వభావ 
ముననె గల దందుం బురికొల్పు - పనియు నేల? 
పరమపురుషార్థ మెజుంగక - వంగివ్రాలి 
పాపగతిం ద్రిమ్మరుచునుండు - పామరులకు 
నాప్త సర్వజ్ఞ యగు శ్రుతి - యకట మటియుం 
జెట్లు జాలును గండని - చెప్పుచున్న 
వేదతాత్సర్య మిదియని - వెడంగులైన 
కొంద జఅజుంగక యందలి - కుసుమితాగ 
మట్టి యీయర్థవాదోక్తి - కాసపడుదు 
రది నిజంబని వేదజ్ఞు - లనరు బుషులు. 
కోరికలకుం జిక్కి - కుసుమంబులె ఫలంబు 
లని వానింగోరి హై - న్యంబునంది 
యగ్నిసాధ్యము మోక్ష - మని చచ్చు ధూమాది 
మార్షస్టు లెజబుంగరు - మత్పదంబుం 
గర్మశస్తులు ప్రాణ - ధర్మ రక్షణపరుల్‌ 
నీహార వృత నేత్ర - నిభులుగాన 
నిదియెందు జనియించు - యదభీన్న మిది యట్టి 
హృదయసు నన్ను వా - రెజుంగలేరు 
వారికి స్ఫుటంబుగాని గం - భీరమైన 
నాయభిప్రాయ మెజుంగ క - న్యవిషయేచ్చం 
దవిలి పశుహింస వారు వ్య - ర్ధముగంజేసి 
చచ్చి పడుదురు వానిచే - సకలహింస. 
హింసం జేసెడువాండు - మాంసంబుందిన దాని 
ఫలమును భుజియింప - వలచెనేని 


679 


680 


681 


682 


తే.గీ. 


2 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 217 


నది ఫలాంతంబగు - యజ్ఞమే గాని చో 
దన గా దనెడు శ్రుతి - ధ్వనిని వినియు 
నరులు దెల్వొంది యొ - నర్పరు కర్మముల్‌ 
మత్రీతిం గోరికా - మ్యమములు విడిచి 
స్వసుఖంబుకొటికు హిం - సాక్రీడం బశువులం 
బట్టి యజ్ఞములు దే-వ పితృభూత 
తృప్తికై చేసి కలవంటి - దియు నసత్తు 
వినికి కింపగు పరలోక - మునను నిందు 
భోగములు గోరి యవి కొన - సాగకునికి 
స్వార్థవిభ్రష్ణులగుదు ర - య్యర్యునట్లు. 683 
అదియెటులన్న దుస్తర మ - హాంబుధిదాంటి యట న్విశేషసం 
పదన గడింపంగోరి యొక - వైశ్యుండు పూర్వధనంబుంబెట్టి సె 
ద్దది యొకనావం గట్టి చను - నప్పుడు నావ మహా్ధి భగ్నమై 
మొదటిధనంబుం గోల్పడుటం - బోలును యాజ్ఞిక కామ్యకర్మముల్‌684 
సత్త్వగుణంబు నై-జంబగు వారికి 
సాత్త్వికోపాసనా - సక్తి గలుగుం 
'బ్రవహించు రజను స్వ - భావమౌ వారికి 
రాజసోపాసనా - రక్తి వుట్టు 
స్తబ్బమౌ తమసు (ప్ర - ధానమౌ వారికిం 
దామసోపాసన - దవిలియుండు 
నీ మూండుతెగల వా - రింద్రాదులను యక్ష 
రాక్షసులను భూత - రాజింగూర్చి 
వివిధఫలకాంక్షం దగిలి మ - ద్భిన్నులనుచు 
వారినెల్లను భావించి - భూరిబలుల 
వివిధయజ్ఞంబు లొనరించి - వివిధగతులం 
బొందుదురుగాని వారు న - న్పొందలేరు. 685 


218 


2 


తే.గీ. 


2 


తే.గీ. 


2 


ఏకాదశస్మంధము 


పుడమి మే మధ్వరం - బులు సేసి సురలను 
దనిపి పోదుము స్వర్గ - మునకు మహిమ 
నచ్చటం బుణ్యాంత - మగుదాంకం దతృలం 
బనుభవింతుము లెస్స - తనివిదీజ 
నంతట మజల నీ - యవనికి నేతెంచి 
యొనర మహాకులం - బున జనింతు 
మందు మేము మహాగ్భ - హస్టులమై మించి 
వివిధయజ్జములం గా - వించుచుందు 
మనుచుంబుప్పితవృక్షంబు - నట్లు రమ్య 
మైన వాగ్జాలమున హృద - యంబు లుబ్బ 
దురభిమానులు సువివేక - దూరులు నగు 
వారి చెవి దూర దెపుడు నా - వార్తయిన. 686 
కర్మకాండము దేవ - కాండము జ్ఞానకాం 
దము నన మూండు భా - గములు గలుగు 
నీవేదములు (బ్రహ్మ - మే యాత్మ సంసారి 
గాడని యింద్రియా - గమ్యమైన 
విషయంబుం దెలుపం బ్ర - వృత్తి పరంబులు 
గావు మహర్షులు - నీవిషయమె 
యొప్పుడుం బల్ముదు - రిదియె నాకిష్టంబు 
వేదార్థవివరంబు - ద్వివిధ మగుచుం 
బరగు రూపంబు నర్థంబుం - బట్టి స్తూల 
సూక్ష్మ సంజ్ఞను వీనిలో - జొచ్చి బుద్ధి 
నరసి యెజుంగ నశక్య మె - వ్వరికి నాకు 
దక్క నుద్ధవ! దాని వా - స్తవము వినుము. 687 
ప్రాణమయంబు ప - రాఖ్య శబ్దంబగు 
నదె మనోమయము ప - శ్యంతియగును 


తే.గీ. 


2 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


మణి యది యింద్రియ - మయమయి మధ్యమ 
యగును శబ్ద్బబహ్మ - మనంగ నిదియె 
యిది సమష్టి ప్రాణ - హృదయేంద్రియాత్మకం 
బై నిర్విశేష మే - కాత్మ మగుట 
గూఢార్థమగుట న - కూపారసదృశమై 
దుర్విగాహంబౌట - దుర్లహార్థ 
మయ్యె దీని కధిష్టాత - నగుదునేను 
భూమమూర్తిని బ్రహ్మంబ - భూరిశక్తి 
విసములను౯ దంతువును బోలి - వివిధభూత 
ములను నే ఘోషరూపినై - పోల్చుచుందు. 
తన హృదయాంతరం - బుననుండి తంతువు 
లూత వాతను గ్రక్కు - నా తెజంగున 
మును హృదయాకాశ - ముననుండి ఘోషమై 
ప్రాణంబుతోడ వె - ల్వడును వేద 
మది మనోయుక్తి స్ప - ర్భాది వర్ణాక్ళతిం 
దాల్చి ఛందోమయ - త్వంబునొందు 
దీనికి నేనె య - ధిష్టాత విభుండను 
నమృతమయుండ నా - యందునుండి 
నేనె సృజియింతు బహుమార్గ - మైన దీని 
వరుస హృద్దతమౌ ప్రణ - వంబువలన 
స్వరములను వ్యంజనంబుల - బయలుపజచి 
వివిధ వాజ్బ్యయమెల్లం గా-వింతు నంత. 


219 


688 


689 


వ. అందు వైదికలౌకిక భాషా వైచిత్ర్యవిస్తరంబును చతురక్షరోత్తరఛందః పరంపరచే 
నుపలక్షితంబును ననంతపారంబును నగు బృహతీఛందంబును హిరణ్యగర్భ 
రూపుండ నగు నేనే సృజియించి యుపసంహరించుచుందు. ఆ ఛందంబులు 
గాయత్రీ ఛందంబును నుష్టికృందంబును ననుష్టు పృందంబును బృహతీ 


110 


220 


2 


తే.గీ. 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


ఛందంబును బజ్మి ఛందంబును త్రిషుపందంబును జగతీఛందంబును 
నత్యష్టిధందంబును నతిజగచ్చందంబును విరాటృందంబునునై యుండు. 
ఉక్తాఛందంబు చతురక్షరంబు. అత్యుక్త యష్టాక్షర. మధ్య ద్వాదశాక్షర. 
ప్రతిష్ట షోడశాక్షర. సుప్రతిష్ట వింశత్యక్షర. గాయత్రి చతుర్వింశత్యక్షర. 
ఇట్లు చతురక్షరవృద్ధిచే నుష్టిగాద్యుతృృత్యంతంబులగు ఛందంబు లేర్పడు. 
ఉత్కృతి చతురుత్తరశతాక్షర. కావున నీ ఛందోమయంబగు వేదంబు 
స్వరూపం బిట్టిదని సాకల్యంబుగ నెజుంగ శక్యంబు గానియట్లే దీని 
యర్థంబును నెజుంగ శక్యంబుగా దెట్లనిన వినుము. 690 


కర్మకాండమున నే - కర్మము ల్వేదంబు 
విధివాక్య సరణి నె - వ్విధి విధించె 
దేవతాకాండ నే - దేవతలను గూర్చి 
మంత్రవాక్యార్థ మా - మ్నాత మయ్యె 
జ్ఞానకాండమున నె - ద్దాని నౌంగాదని 
నిగమంబు యుక్తుల - నిర్ణయించె 
నీ మూండు కాండలు - నేయర్థమందుం దా 
త్సర్యంబుచేత నే - ర్పజుపంబడియె 
నీ రహస్యంబు నేం దక్క - నెవరు నెజఖుంగ 
రుద్ధవా! నీకుం జెప్పెద - నున్న తెజింగు 
నేనె యజ్ఞంబు దేవతల్‌ - నేనె సృష్టిం 
జెప్పి కాండని మన్నిష్టం - జెప్పు శ్రుతులు. 691 
అరసి పరమార్థ రూపు న - న్నాశయించి 
వేద మీ భేదమంతయు - నాదు మాయ 
యని నిషేధించి నను నిషే - ధావధి యని 
యంత విరమించు సర్వ వే - దార్థ మింతె. 692 


2 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 221 


-: తత్త్వ సంఖ్యానము :- 


అన విని యుద్ధవుం - డను దేవ! విశ్వేశ! 

బుషులు తత్త్వంబుల - నెన్ని యందు 
రంటి నీ వవి తొమ్మి - దని పదునొక్కటి 

మైదు మూందని వింటి - నా వివరము 
నిరువదియాటబని - యెంతురు గొంద తి 

ర్వదియిదె యందురు - పరులు మజియుం 
గొంద టేండని మటి - కొందజు దొమ్మిది 

యన్యులు బదునొకం - డాజు నాల్టుం 
బదియు నేదని పదియాజుం - బదియు మూండు 
ననుచు బహువిధములుగ మ - హర్ష లందు 
రేమి చెప్పం దలంచి వా - రిట్లు చెప్పి 
రిందు నెది యుక్త మది చెప్ప - వే మహాత్మ! 693 
అన భగవంతుం డిట్లను మ - హాత్ములు బ్రాహ్మణులాడుమాట లొ 
ప్పును కల విన్నితత్త్వములు - మోహినియైన మదీయ మాయం జే 
కొని గణియించు వారి కిల - గూడని లెక్కయు నున్నె యెట్టు లె 
న్నను దగ దెండమావులం గ - నంబడు వేగముఖప్రమాణముల్‌. 694 
విను నా లెక్కయెసరి నీ 
వను నట్టులు గా దటంచు - నా తత్త్వములన్‌ 
గొని యెంచుచు వివదించుట 
ఘనమగు నా మాయ వలనం - గలుగుచు నుందున్‌. 695 
ఏగుణంబులు క్షోభింప - నీ వివాద 
పటలికాస్పదమగు విక - ల్పంబు పుట్టు 
నవి లయించి శమాదులు - ప్రాప్తములగు 
తటి నదియు దానితోడ వా - దము నశించు. 696 
ఒండొకటం దత్త్వములు గూడి - యుండు కతన 


111 


222 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


నెట్లు చెప్పందలంచిన - నట్లు వాని 

గణనం జెప్పంగ వచ్చుం గా - రణముం గార్య 

మును వెనుక ముందుగాం జేసి - పెనచి పెనచి. 697 
కారణ తత్త్వమౌ నాకటం - గార్యము లన్యము లుండుం గార్యముం 
జేరి తదన్యతత్త్వములు - సిక్కుగ నంతట నుండుం గాన నీ 

కారణ కార్యసంఖ్య గణ -క ప్రియపద్ధతి నుండు నెవ్వం డే 

తీరున యుక్తియుక్తముగం - దెల్పు నదే సరియందు మేమునున్‌. 698 
పురుషుం డనాద్యవిద్యా 

వరణంబున నుండు కతన - వాడు దనంతం 

బొరయండు స్వాత్మజ్ఞానముం 

బరుం డఖిలజ్ఞుండు వలయు - వానిం దెల్పన్‌. 699 
జీవేశ్వరులకు భేదము 

గావలె ననువారు తత్త్వ - గణ మిరువది యా 

ఇ వెలయు ననెడి పక్షం 

బీవిధిం దద్భేద మాత్మ - నెంచని వారల్‌. 700 
జీవేశ్వరులకు భేదం 

బేవెరవునం గలుగు వార - లిరువురుం జిద్రూ 

పావగతు లండ్రు తత్త్వము 

లీ విధమునం జూడ నిరువ - దే నగుచుండున్‌. 701 


ఈయుభయపక్షంబులను నీశ్వరప్రసాదలబ్ధింబగు జ్ఞానం బన్యతమంబై 


యుండుటంజేసి తత్త్వవృద్ధి యగు ననిన నట్టి జ్ఞానంబు ప్రకృతిగుణంబగు 
సత్త్వంబు వృత్తియుం గావున దదంతర్భూతంబకాని యన్యంబు గాదు. 
తత్త్వ వృద్ధియు లేదు. 702 
అఖిలము సృజింప రక్షింప - నణంపం గార 

ణములు రజసును సత్త్వంబు - దమసు ననెడి 

గొనము లివి గల్లుం (బ్రకృతి కా - త్మునకు లేవు 

వీని సమతయ ప్రకృతి నా - విశ్రుతంబు. 703 


శ్రీమదాంధ్రమహాభాగవతము 223 


తే.గీ. సత్త్వవృత్తి జ్ఞానంబు రా - జసము గర్భ 


మజ్జతయె తామసము దీని - వ్యతికరంబుం 
గలుగంజేయు నీశ్వరుందెయౌం - గాల మనంగ 
నదె స్వభావంబు సూత్రంబు - నగు మహత్తు. 704 


వ. ఇట్లు జ్ఞానాజ్ఞాన కర్మ కాల స్వభావ సూత్ర మహత్తు లెల్లను గుణత్రయాంత 


ర్ఫూతంబులగుట నేపక్షంబునను దత్త్వవృద్ధి లేదు. కావున గుణత్రయంబే 
తత్త్వత్రయంబు. ఇది నామతంబు. మన్మతాంతరంబులును వినుము. పురుష 
ప్రకృతి మహ దహంకార వియ ద్వాయు తేజస్సలిల భూములనందత్త్వంబులు 
తొమ్మి దనియును శోత్ర త్వక్చక్తుర్ణిహ్వాఘాణంబు లను జ్ఞానేంద్రియంబు 
లైదును వాక్సాణి పాదపాయూపస్థలను కర్మేంద్రియంబు లైదును 
మనంబుతోడ నవి పదునొకం డనియును శబ్బాది విషయపరిణామంబులును 
వచనాది కర్మేంద్రియసిద్ధఫలంబులునునగు నాకాశాదిమహాభూతంబులైదే 
తత్త్వంబులనియును నేంజెప్పి యుండితిం గాదే. ఈ వివిధ మతంబుల 
తాత్పర్యంబును వివరింతు వినుము. ఈ జగంబును సృజియింప నారంభించి 
నప్పుడు (ప్రకృతి మహదహంకార వంచతన్మాత్రంబులను నేడు 
కారణరూపంబులను దశేంద్రియ పంచప్రాణమనస్సులను పదునాటు 
కార్యరూపంబులనుం దాల్చి తా నీజగంబునకు నుపాదానకారణం బగుటం 
దన నత్వ్వాది గుణత్రయంబుతో సృజ్యత్వాద్యవన్గలం బొందు. 
పరిణామరహితుండగు పురుషుండు నిమిత్తమాత్రుండై యా ప్రకృతిం 
జూచుచుండు. కావున బురుషుండు ప్రకృతివిలక్షణుండు. ఈపురుషు 
నీక్షణంబునం (బ్రకృతింబుట్టిన మహదాదు లేడు లబ్ధవీర్యంబులై 
యన్యోన్యసంగతంబులై యా కార్యరూప జగదండంబును బ్రకృతి బలంబున 
సృజియించు. ఇంక నేడే తత్త్వంబు లనువారి మతంబున నాకాశాది 
మహాభూతంబు లైదునుం దద్దష్ట యగు జీవుండును నీ ద్రష్టు దృశ్య సాక్షియగు 
నాత్మయుం జేరి యేడగుం గావున నేతత్మార్యరూప దేహేంద్రియ ప్రాణంబులు 
సంఘీభవించి యొండొంటిన్వీడకుండు. తత్త్వంబు లాఅనువారు పృథివ్యాది 
మహాభూతంబు లైదును దద్భిన్నుండగు జీవునితోడ నాజుగ లెక్కించి 


112 


224 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


భాతికంబులకు భూతాంతర్భావంబును జీవునకుం బరమాత్మాంత 
ర్భావంబును భావించి స్వసంభూతంబులగు నా మహాభూతంబులం గూడి 
యాత్మయీజగంబెల్లను సృజియించి యందు జీవరూపంబునం దాను 
(బవేశించియుండు నందురు. తత్త్వంబులు నాలుగే యనువారు 
పృథివ్యప్తేజస్సులు మూండును నాలుగవవాండగు నాత్మవలనం బుట్టెననియు 
వానిచే నీ సావయవంబగు జగం బుద్భవించె ననియును జెప్పుదురు. 
తత్త్వంబులు పదునొకండునువార లవి మహాభూతపంచకంబును 
జ్ఞానేంద్రియపంచకంబును నాత్మయుంగాం బరిగణింతురు. తత్త్వంబులు 
పదునేడనువార లవి పృథివ్యాది మహాభూతంబు లైదును శబ్దాదులైదును 
జ్ఞానేంద్రియంబు లైదును మనంబును జేరియైన పదునాథింటికి నాత్మం 
జేర్చి లెక్కింతురు. తత్త్వంబులు పదునాటే యనువార లిందాత్మయే 
సంకల్పించుటం జేసి మనస్సయ్యెనని తలంతురు. తత్త్వంబులు పదుమూం 
డనువారి మతంబున నాకాశాది మహాభూతంబులు శబ్బాదులతోడం గలసి 
యైదనియుం దత్రకాశకంబులగు నింద్రియంబులైదనియు మనంబును 
జీవుండును బరమాత్మయుం జేరి వదుమూండగునని యవి 
యెన్నంబడుచుండు. 705 
ఇట్లు నానా విధంబుల - బుషులు తత్త్వ 

ములను లెక్కించి రిన్ని లె - కృలును సరియె 

ప్రకృతి పురుషాత్మలక్షణ - పరములును స 

యుక్తికము లౌట విజ్ఞోక్తు - లొప్పకున్నె 706 


వ. అనిన నుద్ధవుం డిట్లనియె. 707 


2 


-: ప్రకృతి పురుష స్వరూప నిరూపణము :- 
అరయంగాం బ్రకృతియుం - బురుషుండు జడమును 
నజడంబు నగుట భి - న్నాత్మకంబు 
లట్లుండియును నవి - యన్యోన్యమును వీడి 
వేబుగానుంట గా - న్పింప దెందుం 


శ్రీమదాంధ్రమహాభాగవతము 225 


(బ్రకృతి పూరుషునందు. - బ్రకృతియం దాతండు 
పాల్నీరునట్లు వే - బృడకయుండు 

నవి యొక్కటియొ వేటా - యను మహాసంశయం 
బరవిందనయన! నా - యాత్మం గలంచు 


తే.గీ. యుక్తి నిపుణ! భవద్వచో - యుక్తిదీనిం 


బాపు సర్వజ్ఞ! జ్ఞానత - దృృంశములకు 
నీవు నీశక్తి హేతువుల్‌ - జీవకోటి 
కనఘ! నీమాయ నెజుంగ న - న్యునకుం దరమె. 708 


వ. అనిన భగవంతుం డిట్లనియె నుద్ధవా! వికారా వికారంబులు నానాత్ర్వైకత్వంబులు 


2 


సాపేక్ష నిరపేక్షంబులు నప్రకాశ ప్రకాశంబులు నను లక్షణంబులచే నీప్రకృతి 
పురుషు లత్యంత భిన్ను లది యెట్లనిన. 709 
ప్రకృతినా స్థూల మా - ర్లమున సృష్టంబగు 

దేహాది సంఘాత - దృశ్యగణము 
పుట్టు నియ్యది గుణం - బులు గలంగిన తటి 

నానావికార సం - తానమయత 
గుణమయి నామాయ - గుణములచేం జేయు 

భేదంబులను బుద్ధి - భేదములను 
నాభేదమధ్యాత్మ - మదిభూత మధి దైవ 

మనంగ మూండువిధంబు - లగుచునుండు 


తే.గీ. దృక్కు మొదటిది రూపంబు - రెండవ యది 


యక్షిగోళ ప్రవిష్ట సూ - ర్యాంశమగును 
మూండవది రూపుంజూచు టీ - మూండు గూడి 
నపుడు సిద్ధించు వీని య - న్యోన్యమైత్రి. 710 


వ. రూవజ్ఞానంబు చక్షుస్సాపేక్షంబు చక్షుర్‌జ్ఞానంబు దదధిష్టాతృ 


సూర్యదేవతాసాపేక్షంబు సూర్యుండును నాకాశంబున మండలత్మాకుండై 
చక్షుర్విషయుం డయ్యునుం బ్రతియోగ్యపేక్షాభావ మాత్రంబునం దనంతన 


113 


226 


2 


తే.గీ. 


2 


ఏకాదశస్మంధము 


వెలుంగుచుండు. చక్షురింద్రియంబునకుం బోలె ద్వగాదులకును నీవికార 
తైవిధ్యంబు నెజుంగనగు. అవి త్వక్సృర్శ వాయువులును శ్రవణ శబ్దదిశలును 
జివ్వోరన వరుణులును నాసాగందాశ్వినులును చిత్తచేతయితవ్య 
వాసుదేవులును మనోమంతవ్య చంద్రులును బుద్ధి బోద్ధవ్య బ్రహ్మలును 
నహంకారాహంకర్తవ్య రుద్రులునుం గ్రమంబునం ద్వగాదుల నధ్యాత్మాధి 
భూతాది దైవంబులై యుండు. ఆత్మయన నీ త్రివిధవికారవిలక్షణుండును 
నిర్వికారైకకారణుండును నఖిల ప్రకాశక స్వతస్సిద్ధ ప్రకాశ చిన్మాత్రుండై 
వెలుంగుచుండు. ఈ గుణక్షోభం బొనర్చు నిమిత్తకారణంబగు కాలాత్మక 
పరమేశ్వరుని వలనం బ్రధానోపాదానకంబై మహత్తత్త్వంబు సాత్త్విక రాజస 
తామసాహంకారంబులను వికారంబుం బుట్టించు. ఈ త్రివిధాహంకారంబే 
మోహమయ వికల్పత్రయ హేతువగు. 711 
ఈ యహంకృతియుం ద - తత వికల్పములను 

స్వాత్మ నెబుంగమి - వస్తువులుగం 
దోంచు మూఢులు వాని - జూచి యున్నవి లేవ 

టంచు వివాదంబు - లాడుచుందు 
రావివాదంబు ల - న్యోన్యయుక్తులం జెడు 

నవ్వి యవస్తాశ - యంబు లగుట 
నట్లుండియును మాయ - వవి మత్సరాజ్ముఖు 

లగు వారి బుద్దుల - యందు నిలిచి 
వారు దత్కృతకర్మ ని - బద్దులగుచు 
నుచ్చ నీచ లోకంబుల - నొందుచుందు 
రీ పరిభ్రాంతి వారి స్వ-రూప భూతు 
నను నెజుంగుదాంక వారి క-ణంగిపోదు. 712 
అనిన నుద్ధవుం డహం - తను వికల్పంబుల 

మరుమరీచిక లట్లు - మాయలంటి 
జీవుల రూపంబు - నీవంటి వింక వారు 

నిన్నాబుంగక చేయు - చున్న కర్మ 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


ములంబట్టి నీచోచ్చ - ముల శరీరంబులం 
బొంది పుట్టుచుం జచ్చు - చుందు రెట్లు 

తఅచుగా లోకమం - దెటింగిన వారు నీ 
మాయచేం (బ్రమిసి యీ - మర్శమెజుంగ 

రజుండు నక్రియుండును విభుం - డైన నీకు 

జన్మ కర్మాదు లెట్లగు - జదమతులకు 

నెఖుంగరాదిది గోవింద! - యీ రహస్య 

మెల్ల వివరంబుగా నాకు - నెజుంగం జెపుము. 


వ. అనిన భగవంతుం డిట్లనియె. 


సి 


తే.గీ. 


2 


కర్మసంస్మార యు - క్రంబగు మన సింధి 
యాదులతోడ సూ - క్మాంగ మగుచు 
నొకదాని విడిచి వే - టొక స్థూల దేహంబుం 
జొచ్చుచు నుండు నా - సూక్ష్మతనువె 
దా ననుకొని యన్యుం - డౌ నాత్మయు నహంత 
వెనుకొని మనసుతో - జనుచునుండుం 
దాం గన్న విన్నయ - రముల ధ్యానించుచుం 
గనువాని రూపు గై - కొనుచుందొంటి 
వాని మజచుచుం గర్మ వ - శాను గతిని 
మనసు దేహ పరంపరం - జనుచునుండ 
నుత్తర శరీరమున నహం - వృత్తి నాట 
మనసు పూర్వ శరీరంబు - మాట మజచు. 
యాతనా దేహమం - దభినివేశము గల్ల 
భయశోక వికృతు లే - ర్పడు మనసున 
నదియె దేవాది దే - హములు దా ననుకొని 
హర్ష తర్షాదుల - నందుచుండు 
నప్పుడు పూర్వ దే- హంబు దా ననుచున్న 
జీవుం డందలి యహం - భావమెల్ల 


227 228 
తే.గీ. 
సీ 

718 

714 
తే.గీ. 

114 
సీ 
715 


ఏకాదశస్మంధము 


వదలు జావనంగ ని - య్యదె గాని దేహి స 
శించుట గాదు జ - న్మించు టనంగం 
బూర్వ తనువును మజచి యా - తుండు సర్వ 
భావముల నదె తానని - పర తనువును 
స్వీకరించుటె యందురు - విజ్ఞా లిదియుం 
గలుగు స్వవ్న మనోరథ - తులిత మగుచు. 716 
జని మరణంబుల - సమయంబునం బోలె 
స్వప్న మనోరథా - వస లందు 
బురుషుండు తొలిమేని - స్మరియింపం డప్పటి 
తనువున మునుపటి - దాన నట్లె 
యప్పుడే దాం బుట్టి - నట్టులు తలపోయు 
నిటం బోలె ద్వంద్వంబు - లటనుం బొందు 
నది దీనియట్లె ని - త్యంబని భావించు 
నిదియెల్ల మానస - సృష్టి త్రివిధ 
మాత్మ వస్తువునందు ను - న్నట్లు తోంచు 
వెలిని లో నను భేదంబు - గలుగు దీన 
నాత్మ దుష్పుత్ర జనకు న - ట్లన్య జనిత 
వికృతులను దెచ్చుకొని కుందు - వికలు డగుచు. 717 
గణుతింపరాని వే - గము గల కాలంబు 
చే ననుక్షణము నీ - సృష్టియందు 
వివిధ దేహంబు లు-ద్భవ మందు నశియించు 
నిది సూక్ష్మ మజ్ఞుల - కెజటుంగరాదు 
జ్వాలల నదుల వృక్ష ఫ - లంబులను బోలు 
నాభూతతతుల వ - యస్సు లెల్ల 
జ్వాలలు దీపంబు - వంటివి నదులు జ 
లాకృతు లున్నట్లై - యా పరాత్ముం 


తే.గీ. 


2 


ఆ.వె. 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


డీ పురుషు నట్టిండను బుద్ధి - హీనులైన 
బహు శరీరుల మతులును - బలుకు లరయ 
సత్యములుగావు దేహత - జ్జన్మ మరణ 
జీవ భావంబు లెల్ల వీ - క్షింపం గల్ల. 
పూరుషునకు లేవు - పుట్టువు సావు న 
ట్లగుట నాతం డజ్ఞుం - డయ్యు నతని 
కర్మబీజముచేతం - గాంచండు జన్మంబు 
మరణంబునేని నా - పురుషుం డట్లు 
జనిమరణంబులం - గనుచుండునట్లు వి 
(భ్రాంతి నజ్ఞునకుం జూ - పట్టుచుండు 
నదియు మహాభూత - మగు నగ్ని కొయ్యలోం 
బుట్టి మాసినయట్లు - పొల్చునట్లె 
విను నిషేక గర్భ - జని బాల్య కౌమార 
యౌవనములు నడివ - యస్సు ముదిమి 
మృతియు నను నవస్థ - లీ తొమ్మిదియు దేహ 
మునకె గలవు పూరు - షునకు లేవు. 
ఇవి మనోరథమయము లా - త్మేతరమగు 
తనువునకుం గల్లు హెచ్చులు - తగ్గులగు న 
వస్థ లివి గుణసంగియౌ - వాడు వొందుం 


బాయు నివి దైవకృప జ్ఞాన - వంతుం డొకండు. 


తన తండ్రిని గొడుకును గని 


తనకు భవాప్యయములుంటం - దానూహించున్‌ 


జని నాశము గల వస్తువు 


లను నెటింగినవాండు దద్వి - లక్షణుండె యగున్‌. 
బీజమునందుం బుట్టినది - వృక్షము దాని విపాకమందు నా 
భూజము నాశమొందునని - పొందుగ దాని జని ప్రణాశముల్‌ 


229 


718 


719 


720 


721 


115 


230 


ఆ.వె. 


2 


ఆ.వె. 


2 


ఏకాదశస్మంధము 


నైజమనీష వేజయి క-నంగల వాం డదిగాక యుండు నా 
యోజను దేహముం గనుచు - నుండెడి వాండది గాక వేజగున్‌. 


ఇట్లు ప్రకృతికన్న - నే వేజిని విమర్శ 
నెఖుంగకుండు పురుషుం - డీశరీర 

మే నిజం బటంచు - నెదనమ్మి సంసార 
మున నిపాతమొందు - మూఢుం డగుచు. 
పురుషుండు సాత్త్వికం - బులగు కర్మములచే 


సురలందొ బుషులందొ - పొరయుం బుట్టు 


నతండు రాజస కర్మ - మాచరించినయెడ 
జనియించు నరులందొ - దనుజులందొ 
తామసకర్మ్శ్మంబుం - దాంజేయం దిర్యక్త్వ 
మునొ భూతజన్మమో - పొందు నతండు 
త్రిగుణ సంగంబిట్లు - త్రిప్పులం బెట్టంగ 
భ్రమ వాండు గర్భ చ-క్రమునం దిరుగు 
దా నకర్తయైన - ద్రష్టయయ్యును నాత్మ 
బుద్ధిగుణ విశేష - ములను జూచి 
ద్రష్ట నృత్య గాన - తాళానుకరణంబుం 
జేయుగతిని దాను - జేయుం (గడియలు. 
నీరు పారుచునుండం - దీరవృక్షంబులు 
పఅచుచున్నట్లు గ - న్పట్టుమాడ్మిం 
గన్నులు దిరుగుచుం - నున్నం జుట్టును భూమి 
తిరుగుచున్నట్లు వ - ర్తించురీతిం 
దలంపుల బుద్దుల - బొలిచెడు విషయాను 
భవము దా నొందిన - ట్లవు విధమున 
గలయందు బుద్ధిచేం - గల్పితంబగు లోక 
మంతయు నిక్క్మమ - ట్లగపడుగతి 


7/22 


7283 


724 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


తే.గి. విషయముల లేని సుఖము గ - ల్పించు మనసు 
దాని నిజమని భ్రాంతి నా - త్మయును జూచు 
నాత్మసంసార మగు విష - యానుభవము 
లేక యున్నట్లు తోంచు క - ల్పితము మిథ్య. 
తే.గీ. విషయములు లేనివైనం బూ-రుషుని వదలి 
పోదు సంసృతి విషయము - ల్చుద్ధినెంచ 
స్వప్నమున వివిధానర్ధ - జాత మెల్ల 
నున్న యట్టులె తోంచుచు - నుండుం గాదె. 
తే.గీ. అట్లు గావున నసదింద్రి - యములచేత 
విషయములం గొను టుద్ధవా! - విడుపు మెపుడు 
నాత్మ నెఖుంగమిం గల్పితం - బౌ భ్రమాత్మ 
కం బఖిల మంచుం గను సంశ - యంబు మాని. 


=: భిక్షుగీత :- 
తే.గీ. అన్ని విధముల విషయ భో - గార్థమేనిం 
బ్రాప్త దుఃఖాపవారణా - ర్థముగ నేని 
యత్న మావంతయైనం జే - యక నిరంత 
రాత్మ నిష్టెకరతుండవై - యలరు మీవు. 
వ. ఇట్లు యోగి పరిత్యక్త సర్వారంభుండై యున్నతటి. 
స్ప దుష్టులు దను నెంత - దూరిన నవమతిం 
జేసిన హేళనం - జేయుచున్న 
సద్దుణంబులను దో - షములుగా నెంచినం 
గొట్టిన నిర్భంధ - పెట్టుచున్న 
జీవనోపాయంబుం - జెడంగొట్టినను బైన 
నుమిసిన నైన మూ - త్రము విడిచిన 
బహువిధంబుల నిట్లు - బ్రహ్మనిష్టం జలింపం 
జేసిననైన ని - శ్రేయసార్ధి 


231 


725 


726 


727 


728 
729 


232 


తే.గీ. 


2 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


మైన సాధువు గష్టంబు - లన్ని యోర్చి 
తన మనసు బుద్ధిచేత స్వ - స్థముగ నిలిపి 
సద్విచారంబుచే మన - శాంతి నొంది 
ధీరుండై తన్నుం దాం గడ - తేర్చవలయు. 730 
అన విని యుద్ధవుం - డను దేవ! యేమాట 
నీవలె జెప్పంగా - నేర రెవరు 
నిపు డీవు సెప్పిన - యీయర్థము సుబోధ 
మగునట్లు వివరింపం - దగుదు మాకు 
నీధర్మములయందు - నిరతులై శాంతులై 
నీపాదభక్తులై - నిలిచియుండు 
వారలుదప్ప నే - పాటిపండితు లైనం 
దమకు దుష్టులు సేయు - తప్పు సైంప 
నోపరని యెంతు విశ్వాత్మ! - యోర్వరాని 
బలము గలది గదా స్వభా - వంబు నరుల 
కట్టు లోర్చినవార లెం - దైనం గలరె 
వినవలతు నాకుం జెప్పవే - విశదముగను. 731 


వ. అని యిట్లుద్ధవుండు శ్రీకృష్ణదేవు నడిగెనని చెప్పి శుకయోగీంద్రుండు 


తే.గీ. 


పరీక్షిన్నరేంద్రు నవలోకించి మజియు నిట్లనియె. 7832 
తను నిట్లు భాగవత ధ 

ర్మ నిరూఢిం దెలుపుమనుచు6 - బ్రార్ధించిన భృ 

త్యునిమాట నాదరించుచు 

ననియెన్‌ శ్రవణీయవీర్యుం - డగు హరి కృపతోన్‌. 733 
తనమనసు దుర్జన దురుక్తు - లను గలంగ 

దాని శాంతంబుం జేయంగా - లేనివాండు 

సాధువేకాండు గద సురా - చార్యశిష్య 

నీవెజుంగవె సాధుస్వ - భావ మవని. 734 


2 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 233 


వలువల పరుసపుం బలుకుల 
ములుకులు తనయాయములను - బొడిచినపుడు నొ 
వ్వావలసిన వడువున నెవ్వండుం 
గలంగండు గుతి నమ్ములు మెయిం - గాండిన యపుడున్‌. 7835 
ఇల సీయర్ధంబునకుం 
గలదు మహాపుణ్యమైన - కథ యొకటి ని 
శృలమతి వినుమది నీమది 
గల సంశయమెల్ల వీడం - గా వర్ణింతున్‌. 736 
మును దుర్దను లొక యతికిన్‌ 
ఘన పరిభవముం బొనర్పం - గా నది యతండున్‌ 
దనమది ధీరత నోరిచి 
తన కర్మవిపాక మనుచుం - దాం దలపోసెన్‌. 737 
వెలయు నవంతిలో - ద్విజుందొక్కండు ధనాడ్యుం 
డతండు బేరమున సే - ద్యమునం బ్రతుకు 
గామి కదర్యుండు - గడు గోపనుండు లోభి 
తాను భుజింపం డె - వ్వాని కిడండు 
జ్ఞాతుల నతిథుల - నాతడు మాటమా 
త్రంబుననైన మ - ర్యాదసేయం 
డెప్పుడు నాత్మనౌ - నే వాని పాడింటం 
గోరికల్వడయంగా - నేరకుందు 
నవని దుళ్ళీలుండుం గదర్యుం - డగు నతనికి 
భార్య కొడుగులుం గూంతులు - బంధువులును 
గడంక నెగ్గానరింతురు - గాన వారు 
వీని మాటను వినరైరి - విన్నంబోయి. 738 
ధర్మకామ విహీనుండై - ధనపిశాచి 
కై ధనముం గూర్చి యుభయలో - కములంజెడిన 


117 


234 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


2 


ఏకాదశస్మంధము 


వాని కలిగిరి ధన పంచ - భాగులైన 
దేవ బుషి భూత పితృగణా - తిథులు వరుస. 
వారిందలంపమింబుణ్యంపు - దారిందప్పి 
యున్న యతండు గృష్యాది బ-హు ప్రయాసం 
గూర్చి దాంచిన ధనమెల్లం - గొంచెమైన 
మిగులకుండ నశించె ని - ట్లగుట యరుదె. 
(బ్రాహ్మణాభాసు(డగు వాని - ద్రవ్య మెల్లం 
గొంత జ్ఞాతులు దొంగలు - గొంతం గొనిరి 
దైవ కాలవశంబునం - దథిగెం గొంత 
నరులు దొరలును మటథికొంత - నాంచికొనిరి. 
ఈగతి ద్రవ్యమెల్ల నశి - యించిన విప్రుండు ధర్మదూరుండున్‌ 
భోగవివర్దితుండు నయి - పొక్కుచు నెల్లరుం దన్ను దెప్పుచున్‌ 
బాగుగ జెంతం జేరుపమిం - బట్టంగరాని మహామనోవ్యథన్‌ 
సాంగిన నాటి పూర్వపు ద - శం దలపోయుచునుండె నుద్ధవా! 
ఇట్లు డబ్బువోయి - యెదం బరితాపంబు 
నొంది ఖీన్నుండగుచు - నుబ్బీ బాప్ప 
జలము గంఠమానం - జాల దుఃఖీంచు నా 
యనకుం బుట్టెం దీవ్ర - మైన విసుగు. 
అప్పు డావిప్రుం డి - ట్లనె నక్కటా వృథా 
నాయాత్మం దపియింపం - జేయుటాయె 
నర్భ్ధార్థనమున నా - యాయాస మిది ధర్మ 
కామ సాధనమును - గాక పోయిం 
దజచుగా ధరణి గ - దర్యుల విత్త మె 
ప్పటికి వారికి సుఖ - ప్రదముగాదు 
వారల కది యిందు - బరితాప హేతువు 
చచ్చిన నరకంబుం - దెచ్చు నందు 


739 


740 


741 


742 


7483 


తే.గీ. 


2 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 235 


గీర్తిమంతుల శుభ్రమౌ - కీర్తినైన 
గుణము గలవారి యొప్పగు - గుణమునైనం 
జెబుచు నలుసంత లోభంబు - సేరెనేనిం 
దెల్లపొడ మేని యందంబు - నెల్లం బోలె. 744 
ధనము గూర్చుటను గూ - ర్చిన దానింబెంచుట 
బాగుగా దాని గా - పాడు కొనుట 
వ్యయమునం జేటున - ననుభవించుటయందు 
నరుల కాయాస సం - త్రాసములును 
జింతయు భమయు నిం - తింతనరాకుండు 
నివిగాక ద్రవ్యసం - భవము లగుచుం 
బడునే ననర్థముల్‌ - బ్రాపించు మనుజుని 
నవియును స్తేయ హిం - సానృతములు 
దంభ కామ స్మయములుం (గో -ధ మద భేద 
వైరములు నవిశ్వాస సం - స్పర్ధలును బ 
డంతి పొందును జూద మా - టయును గల్లు 
ద్రావటయు నను వ్యసనముల్‌ - దారుణములు. 745 


వ. మజియును 746 Ha 


ఉ. 


ఆ.వె. 


అన్నలు దమ్ములున్‌ సతులు - నాప్తులు మిత్రులుం దల్లి దండ్రులై 
క్యోన్నతిం జూడ ముచ్చటగ - నొద్దిక నున్నను నొక్క కానికై 
భిన్నతనొంది శత్రులయి - బీరముతోం గలహించి స్పర్థ ము 

న్నున్న స్వమైత్రిం బోవిడిచి - యూరక చత్తురు వ్యర్థజన్ములై. 747 
సురలును వలవందగు నీ 

నరజన్మము నందు బ్రాహ్మ - ణత్వము గని యె 

వ్వ రుపేక్ష స్వార్థమును జెజు 

తురు వారలు పోదు రట్ల - ధోగతి పాలై. 748 
స్వర్గమోక్షములకు - ద్వారమౌ నీ లోక 

మందుం బుట్టి మర్యు - డైన పురుషుం 


236 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఏకాదశస్మంధము 


డిం దనర్ధములకు - నెల్ల బుట్టిల్లగు 

నర్భమందు సక్తుం - డగుట తగునె? 
ఆత్మధనమునం బాలి వాం - డ్రగు సురర్ని 
భూత పితృ బంధు జనులకు - జ్ఞాతులకునుం 
బంచి పెట్టక తిన కది - పాతిపెట్టు 

నతండు యక్షధనుం డధః - పతన మొందు. 
ఎవి వివేకుల ముక్తికి - హేతువులగు 

నా వయోవిత్తబలములు - వ్యర్థమైన 

ద్రవ్యము గడించుటనె ప్రమా - దమునం బోయె 
నిప్పు డే నేమి సాధింతు - వృద్ధనైతి. 

ఎజుకం గలవారు సైత మ - దేమొ కాని 
పలుమటును వ్యర్థమగు నర్ధ - వాంఛం గష్ట 
పడుచు నున్నారు లోకంబు - వాస్తవముగ 
నెవని మాయనొ మునింగి పో-యినది లెస్స. 
మృత్యు వొకతట్టు తనుం బట్టి - మింగుచుండం 
దనకు నేటికి ధనచయం - బును ధనదులు 
గామములు గామదులు జన్మ - గతుల కీడ్చు 
కర్మకోటులు ని- వి యెల్ల గాల్చుటకునె. 


అఖిలదేవమయుండగు - హరికి ప్రీతి 
గలదు నాయెడ నిజముగా - గాకయున్న 
నాకు సంసారమును దాట - నావయిన 
యీదశయు వేసటయుం గల్లు - టెట్టులిపుడు. 


ఉండునేని మిగిలి - యుండు నా యాయువు 
కాలమందుం దనువు - గరంగునట్టు 
లప్రమత్తుండ నయి - యఖీలార్థసిద్ధికై 
యాత్మతుష్టి యత్న - మాచరింతు. 


749 


750 


751 


752 


753 


754 


755 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


ఆ.వె. అందు నాకనుగ - హము ద్రిభువనవిభుల్‌ 
సురలు ట్రీతిం జేయు - దురు ముహూర్త 
మునను బ్రహ్మలోక - మును బొందలేదె ఖ 
ట్వాంగుండనెడి మనుజ - వరుండు తొల్లి. 
క. అని తన మనమున నిశ్చయ 


మును జేసి యవంతివిప్ర - ముఖ్యుడు మతిలో 


ననుమానము లుడిగి (ప్రశాం 
తిని భిక్లుండగుచు మౌన - నియతిన్‌ దాల్చెన్‌. 
వ. అంత 


237 


756 


757 
758 


చ. అతండు చరించె నీ ధరణి - యందు మనంబును నింద్రియాసుసం 


తతిని జయించి భిక్షముం గొ - న న్నగరంబులు నూళ్లు సొచ్చుంద 
న్నితరు లెజుంగకుండ మది - నేదియు నంటక మాటలాడ కీ 


గతి నవధూతుండై తిరుగం - గాం బ్రవయస్ముని నా యతీశ్వరున్‌. 759 


2 


కనుగొని దుర్దనుల్‌ - గర్వించి యతనికి 
బహువిధంబులం బరి - భవ మొనర్హు 
రొకండు ట్రివేణువు - నొడిసి కైకొను జోలె 


నాకండు గమండలు - వొకండు గొనును 
జపమాల నొకండు గా - షాయంబు లొక్కండు 


బొంత గుశాసనం - బును నొకండు 


గొని చని మరల వా - నిని దెచ్చి స్వామీ! యి 


వే పుచ్చుకొం డని - యిచ్చునట్లు 
తే.గీ. చూపి కొనిపోదు రా యతీ - శుండు భిక్ష 
మెత్తి యన్నంబు నదియెద్ద - నిడి భుజింప 


దానిలో బాపమతులు మూ - (త్రంబు విడుతు 


రతని నెత్తిని నుమియుదు - రంతం బోక. 
పలుక కుందడెడువానిం - బల్మరింతురు పల్మం 
డాయెనా కొట్టుదు - రతనిం బట్టి 


2 


760 


238 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


2 


ఏకాదశస్మంధము 


మతీకొంద అితండు దు - ర్మతి దొంగ యని వాని 
వాక్కుల బెదరింతు - రుక్కుమీతి 
కట్టుడు కట్టుండం - చట్టె వానిని బట్టి 
త్రాళ్ళ బంధింత్రు కొం - దజు దురాత్ము 
లితండు వంచకుండగు - కృత్రిమయతి క్షీణ 
ధనుండయి తనవారు - దన్ను దరుమ 
నిప్పు డీతండు బ్రతుకు నీ - వృత్తిం బూని 
తన నిజస్థితి తెలియునో - యని పలుకండు 
జ్ఞానగంధలవంబును - లేనివాండ 
టంచు నిందింత్రు మలికొంద - అతనింజూచి. 


మటియుగొందం టతొహో వీడు - మహితబలుండు 
వీని ధైర్యంబు హిమగిరి - కైన లేదు 

మాటలాడక కడు గట్టి - మనసుతోడం 

గోరికలం దీర్చుకొను వీండు - కొంగంబోలె. 


అనుచుం బరిహసింతు - రన్యు లపానదు 
ర్వాత మతనిపైన - వదలుచుందు 
రాటపిట్టంబోలెం - ద్రాటం గట్టుదురు ని 
రృంధపెట్టుచుండ్రు - వానిం బట్టి. 
ఈవిధంబున వాండు - దైవిక దైహిక 
భౌతిక దుఃఖముల్‌ - వడుచు నాత్మ 
నా వచ్చునవి యెల్ల - దైవసంప్రాప్తంబు 
లనుభవింపక తప్ప- వని తలంచుం 
దనధర్మమున నిల్చి - తలంగక సాత్త్విక 
ధైర్యంబుంబూని యా - తండు దన్ను 
నధము లధర్మంబు - నందుం ద్రోయుచు నవ 
మానంబు సేయ నీ - మాడ్చి నెంచె 


761 


762 


763 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


2 


తే.గీ. 


2 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


నాకు సుఖదుఃఖహేతువు - ల్నరులు గారు 
కారు దేవతలాత్మయు - గ్రహగణంబుం 
గావు కర్మంబుం గాలంబు౯ - గారణంబు 
మనసె సంసారచక్రసం - భ్రామకంబు. 
బలయుతము మానసమె గుణం - బుల సృజించుం 
బొడము నందుండి కర్మముల్‌ - ముత్తెజంగు 
లగుచు వేట్వేజి శుక్ల కృ - ష్టాతిశోణ 
వర్ణముల సాత్త్వికాది స్వ - భావములను. 
అట్టి కర్మంబుల ఫలంబు - లగుచుం బుట్టు 
దేవ తిర్య జృరాదిక - త్రివిధ జాతు 
లింతయును మానసోద్దతం - బీజగంబు 
దీని తగు లాత్మ కేమాత్ర - మైన లేదు. 
సర్వజ్ఞుండును సర్వ - శక్తి సంపన్నుండు 
జీవనియంతయుం - గేవలుండు 
నగు నీశ్వరుండు మన - స్సు గుణంబులను సృజిం 
పంగ దన్నియంతృత్వ - వర్తియయ్యుం 
ద(త్రియాసంగంబు - దక్కి నిత్యజ్ఞాన 
సుఖరూపుండై దానిం - జూచుచుండు 
జీవుండు చేష్టాస్వ - భావమై సంసార 
బీజమౌ మనసుతోం - బెరసి కర్మ 
సంగమునం గోర్ములొందుచు - సన్నిబద్దుం 
డగుచు నుండును గావున - నఖిలమైన 
సంసృతి మనఃకృతంబె త - తృ్సంగరహితుC 
డైన యాత్మకు లేదు స - త్యముగం జూడ. 
దానంబులును నిజ - ధర్మంబు గర్మముల్‌ 
(శుతమును విహిత స - ద్రతము లెల్ల 


239 


764 


765 


766 


120 


767 


240 


తే.గీ. 


2 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


యమములు నియమంబు - లన్నియు మనసును 
నిలుపు ఫలం విచ్చి - నిలిచిపోవు 
జ్ఞానంబనంగ మ - నోనిగ్రహంబె య 
ద్దాని కివెల్ల సా - ధనము లరయ 
మన సెవ్వనికిం జలిం - పక ప్రశాంతం బగు 
నతనికి నేల దా - నాదులెల్ల 
మనసు విక్షిప్త మగుచు నె - వ్వనికి వశము 
గాక చెడు వాని దానాది - కంబువలన 
నగు ప్రయోజనమేమి కృ- త్యం బశేష 
మును గృతంబగు నతనికి - మనసు నిలువ. 
మనసు వశంబుం జే - సిన వాని కింద్రియ 
దేవత ల్వశులౌదు - రీ విధమున 
మన సన్యముల వశం - బున నిల్వ దదిబల 
వంతుల కతిబల - వంతమగుట 
నది భయంకరము యో - గారూఢులకుం గూడ 
నట్టి దానిని జిక్కం - బట్టం గలుగు 
వాండె సర్వేంద్రియ - వర్షంబు గెల్చిన 
వాం డట్టి దుర్ణయ - వైరి మర్మ 
ఖేది యత్యంత దుస్సహ - వేగమైన 
మనసు గెలువక కొందజు - మర్వులందు 
స్నేహితులు శత్రువులు నుదా - సీను లనుచు 
భేదమొనరింతు రిల నవి - వేరు లగుచు. 
మనసే దేహము దీనిం 
గొని నాయది నే నటంచు - గ్రుడ్డిమతుల నే 
నని పరుందని భ్రమం దిరుగుదు 


రనయమును దురంత పార - మగు సంసృతిలోన్‌. 


768 


769 


770 


2 


తే.గీ. 


2 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 241 


మూలంబు సుఖదుఃఖ - ములకు నీ జనులైన 
నవి పార్థివములౌట - నాత్మకేమి 
తన నాల్మ నొక్కండు - దన దంతములం గొటి 
కిన దాను నొప్పి కె - వ్వనికిం గినియు 
దుఃఖంబులకును హే - తువులు దేవతలన్న 
నాపక్ష మందును - నాత్మ కేమి 
వా రిరువురును వి - కారాత్మకులు కన్ను 
వేలు దాంకినం దిట్టం బోలు నెవని 
సుఖమునకు దుఃఖమునకును - జూడ హేతు 
వాత్మయన నన్నుం గినియంగా - నగునె ద్వయము 
నాత్మ పరిణామ మాత్ముని - కన్న నన్య 
మున్న దన నది మృష రెండు - నొకండె యాత్మ 771 
గ్రహములు సుఖదుఃఖ - కారణంబు లటన్న 
నాపక్షమందును - నాత్మకేమి 
(గహములచేం బీడ - గ్రహముల కగుచుండుం 
దను భీన్నుం డాత్ముం డె - వ్వనికిం గినియం 
గర్మంబు సుఖదుఃఖ - కారణంబన్నను 
నాత్మకు నేమి జ - డాజడత్వ 
ములు రెండు నతనికిం - గలిగిన గావచ్చు 
జడము దేహం బాత్మ - జ్ఞానమూర్తి 
కాలమందమె సుఖ దుఃఖ - కారణము త 
దాత్మకుం డాత్మ యింక నాత్మ - కగునదేమి 
వహ్నికిని మంచునకు వేడి - వలియుం గలవె 
ద్వంద్వ మాత్మకులే దింక - వ్వనికి నలుగ. 772 
అఖిలసంసారహేతు వ - హం కృతి కగు 
నట్లు ప్రకృతికి బరుండగు - నాత్మ కెందు 


121 


242 


ఏకాదశస్మంధము 


నెట్లు నెంధున ద్వంద్వ సం - స్మృష్టి గలుగ 
దని తెలియ భూతకృతభయం - బందం డెవండు. 7783 


చ. అని యతివర్యుం డాత్మ వెల - యం దలపోసి ముకుందపాదసే 


వనె మతిం బూని పూర్వతమ - భాగవతోత్తములౌ మహర్షు లె 
ల్ల నలవరించినట్టి యమ - లంబగు నాపరమాత్మనిష్ట నా 
త్మ నిరపుకొల్పి దాంటెదను - దాంటంగరాని భవాబ్దినం చెదన్‌. 774 


వ. నిశ్చయించె నని చెప్పి భగవంతుం డుద్ధవునింగని మటియు నిట్లనియె. 775 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ధనముం బోంగొట్టుకొని విర - క్తిని వహించి 

వగపుడిగి భూమిందిరుగుచు6 - బలువ లట్లు 

దన్ఫరిభవించుచున్న స్వ - ధర్మచలన 

మొంద కా యతి కథం జెప్పు - చుండెనిట్లు. 776 
పురుషునకు సుఖదుఃఖముల్‌ - బొరయంజేయం 

దన్యుందెవ్వండు మానసం - బైన భ్రమయె 

యరులు మిత్రు లుదాసీను - లనంగం దోంచు 

సంసృతి యిదెల్ల నజ్ఞాన - సంభవంబు. 777 
కాన నీబుద్ధి నాయందు - గలిపి నిలిపి 

దానిచే నెట్టులైన నీ - మానసంబు 

నిగ్రహింపుము వేదాంత - నిశ్చితమగు 

యోగ సంగ్రహమిది వింటి - వే గుణాధ్య! 778 
ఇది భిక్షుండు గీర్తించిన 

సదమలమగు (బ్రహ్మనిష్ట - సరణి స్థిరమతిన్‌ 

జదివిన విన వినిపించిన 

మది నిలిపిన నరుడు ద్వంద్వ - మల ముక్తుండగున్‌. 779 


వ. అని సమాదరంబునంబలికి భగవంతుం డుద్ధవునింగని మటియు నిట్లనియె. 


780 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 243 


-; సాంఖ్య విచారము :- 
మును గపిలాది మును ల్సె 
ప్పిన సాంఖ్యము నీకు నిపుడు - వివరించెద దీ 
ని నెజింగిన పురుషుండు గడు 
ఘనమగు ద్వంద్వభ్రమంబు - గ్రక్కున విడుచున్‌. 
సృష్టికిం బూర్వమీ - దృశ్యమంతయు నేక 
మై యవికల్పితం - బగుచు ద్రష్ట 
యౌ బ్రహ్మమున లీన -మై యుండెంగృతయుగం 
బందును నంతయే - యందు జనులు 
సువివేకనిపుణులై - చూడరు భేదంబు 
నణుమాత్రమైన బ్ర - హ్మంబునందు 
నా నిర్వికల్ప ని - త్యాద్వితీయ (బ్రహ్మ 
మిరుదెజింగుల దృక్కు - దృశ్వమనంగ 
వాజ్మనోగోచరంబయ్యె - వానియందు 
దృక్కొకటె కార్యకారణా - కృతులు రెండు 
(బ్రకృతి దాలిచె నన్యధా - భావరహిత 
మగుటె జ్ఞానంబు పూరుషుం - దనంగ నదియె. 
ప్రకృతి నాదృష్టిచేత కో - భంబు నొంది 
పురుషుని యదృష్టవశమునం - బొలుచుం దమసు 
రజసు సత్త్వంబు నను గుణ - త్రయముభాతి 
నీ గుణంబులె హేతువుల్‌ - సృష్టికెల్ల. 
వానివలనం గ్రియాశక్తి - జ్ఞానశక్తి 
యనెడి శక్తులు గలిగి మ - హత్తు పుట్టె 
నది వికృతింబొంద జీవమో - హాస్పదంబు 
ముత్తెజింగులౌ నహంత దాం - బుట్టెనందు. 784 
ఇట్లు మహత్తత్త్వంబునం బుట్టిన యహంకారంబు వైకారికంబనియు రాజసం 
బనియు6 దామసం బనియు మూండువిధంబులై యుండు. ఇది 


781 


783 


244 


ఏకాదశస్మంధము 


'కమంబుగాం దన్నాత్రేంద్రియ మానసంబులం బుట్టించి చిదచిన్మయంబై 
యుండు. ఇందుం దామసాహంకారంబువలన శబ్దాదిపంచతన్నాత్రంబులును 
వానివలన నావరణస్వభావంబగు పంచమహాభూత రూప ప్రపంచంబును 
జనియించె. రాజసాహంకారంబువలనం (వృత్తి స్వభావంబగు నింద్రియ 
దశకంబును సాత్వికాహంకారంబువలనం బ్రకాశస్వభావంబులగుదిగ్వాతార్మ 
ప్రచేతో౭_శ్వి వహ్నీం ద్రోపేంద్ర మిత్రచంద్రులను నిం(ద్రియాధిష్టాన 
దేవతలును మనస్సును జనియించె. ఇమ్మహదాదికంబులగు సర్వ 
భావంబులును వైరాజరూపంబున నంతర్యామినగు నాచే టబ్రేరితంబులై 
పరస్పర సంయుక్తంబులై నాకు నుత్తమాశ్రయంబగు హిరణ్మయాండంబును 
బుట్టించె. ఈయండంబు సలిలసుస్థితంబై యుండ నేనందు నారాయణ 
రూపలీలా విగ్రహంబుతో నుండితి. అప్పుడు నా నాభియం దఖిలలోక 
కారణభూతంబగు నొక్క పద్మం బుద్భవించె. అందు జతురానన రూపభోగ 
విగ్రహంబు దాల్చి మఅల నా వై రాజుండె యావిర్భవించె. విశ్వాత్ముండగు 
నాబ్రహ్మ తపోయుక్తుండై రజస్సుచే నా యనుగ్రహంబున నతలాది 
సహితంబగు భూలోకంబును నంతరిక్షలోకంబగు భువర్లోకంబును 
మహర్షోకాదిసంయుక్తంబగు స్వర్గలోకంబును లోకపాలురతోడ సృజియించె. 
అందు భూలోకంబు మర్యాదులకును భువర్షోకంబు భూతంబులకును 
స్వర్గలోకంబు దేవతలకును స్వర్లోకంబునకు మీందిలోకంబులు సిద్దులకును 
భూమికిం (గ్రిందిలోకంబు లసురనాగులకును నివాసస్థానంబులయ్యె. 
తైలోక్యంబున భూతంబులకు సాత్వికాది త్రివిధ కర్మ తారతమ్యంబునుం 
బట్టి గతి భేదంబులు గలుగుచుండు. యోగతపస్సన్వ్యాసంబులవలన 
మహర్దన స్తపస్సత్యలోకంబుల విమలగతులు గలుగు. భక్తియోగంబునకు 
మద్దతియే ఫలంబు. కాలాత్మకుండను గర్మఫల ప్రదుండను బరమేశ్వరుండను 
నగు నాచే ధరియింపంబడుచుండు నీలోకంబు గుణప్రవాహరూపంబగు 
నీ నంసారంబున నత్యలోకవర్యంతంబగు నుత్తమగతి నొండె 
స్థావరాంతంబగు నీచగతి నొండెం బొందుచుండు. అణుబృహత్కృశ 
స్ఫూలాదికంబగుచు నిం దేయేభావంబు గన్పట్టుచుండు నవియెల్లం 


శ్రీమదాంధ్రమహాభాగవతము 245 


దత్మారణబులగు ప్రకృతి పురుషోభయ వ్యాప్తంబులై యుండు. అది యెట్లనిన 
దేనికేది యాదియు నంతంబు నగు నదే దానికి మధ్యంబునై యుండు. 
తద్భిన్నంబుగా నది కానంబడుట వ్యవహారార్థంబైన మిథ్యారూపంబగు 
వికారమాత్రంబు. అద్యంతంబుల మృత్సువర్దాదులగు ఘటకటకాదుల 
మధ్యావన్థయు నయ్యవియ. వాని నామరూపాదివికారం బంతయు 
వ్యవహారార్థంబై కారణాభిన్నంబైయుండుంగాదే. పూర్వకారణం బగు 
మహదాదికంబే తన రూపంబుపాదానకారణంబుగాం గొని పరంబగు 
నహమాదివికారంబు సృజియించు. ఎయ్యది యవ్వికారంబునకు నాదియు 
నంతంబునునగు నట్టి కారణంబే సత్యంబని చెప్పంబడు. పరిదృశ్య 
మానంబగు నీజగంబున కెల్లం (బ్రకృతి యుపాదానంబు. పరమ 
పురుషుండధిష్టానంబు. కాలంబు గుణక్షోభాభివ్యంజకంబు. ప్రకృతి 
పురుషకాలంబులను నీమూండును బ్రహ్మంబగు నేన. జీవభోగార్థంబైన 
యీ నానావిధసృష్టి కార్యకారణపరంపరారూపంబై యవిచ్చిన్నంబై 
పరమేశ్వరనిరీక్షణం బుండువజకుం బ్రవర్తించుచుండి యంత నంతంబు 
నొందు. కాలాత్ముండనగు నాచే వ్యాప్తంబగుచు వివిధ లోకసర్గప్రళయాత్మ 
కంబగుచుండు నీబ్రహ్మాండంబఖిలభువనంబుతోడ భూతవంచ 
కపథగ్భావంబగు లయంబునకు యోగ్యంబగు. అప్పుడు మర్యంబులగు 
శరీరంబులెల్ల నన్నంబున లయం బొందు. అన్నంబు గింజలను నవి భూమిని 
నది గంధంబును నది జలంబునను నది నిజగుణంబగు రసంబునను 
నది తేజంబునను నది రూపంబునను నది వాయువునను నది స్పర్శంబునను 
నది యాకాశంబునను నది శబ్బతన్మాత్రంబుననుం గలియు. 
ఇంద్రియంబులు తమ యధిష్టాన దేవతలందును వారు దమ యుతృత్తికిం 
గారణంబును దమకు నియంతయునగు సాత్విక మనంబునను నది 
సాత్వికాహంకారంబునను లీనంబులగు. ఇది సాత్వికాహంకార కార్యలయ 
ప్రకారంబు. ఇమ్మనంబు బింద్రియ దేవతాయుక్తంబై రాజసాహంకారంబునం 
గలియుట రాజసాహంకార కార్యవిలయ విధానంబు. తామసాహంకార 


123 


246 


తే.గీ. 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


కార్యావశేషితం బగు శబ్దంబు తామసాహంకారంబునం గలియుట 
తామసాహంకార కార్య ప్రళయంబు. అంతం ద్రివిధాహంకారంబు 
నిజజడాంశంబు విడిచి జగన్మోహనస మర్థంబగు జ్ఞాన(క్రియాశక్తి 
మాత్రరూపంబై మహత్తత్త్వంబునం గలియు. మహత్తత్త్వం బాశక్తి దయంబు 
విడిచి స్వకారణంబగు త్రిగుణ మాత్ర రూపంబై యవ్యక్తంబునం జేరు. 
అంత నది వృత్తిరహితంబగు కాలంబుతో నేకీభావంబు నొందు. కాలంబు 
మాయా(ప్రవర్తకుండు జ్ఞానమయుండు మవోపురుషుండు నగు 
జీవునియందును నాజీవుండు ప్రకృతిలీలా మాత్రుం డగుటం బ్రతియోగిలేమి 
జన్మాది విశ్రమరహితంబగు నా రూపంబు నొందు. మద్రూపంబగు నా 
పరమాత్మ నిరుపాధికుండును విశ్వోత్పత్తి లయంబులకు నధిష్టానంబును 
విశ్వలయావధి భూతుండును నగుట నాత్మస్థుండై తనంత నుండు. 785 
ఇవ్విధమున విమర్శించి - యొజుంగు నతని 

స్వాంతమునం గల్గునే విక -ల్ప భ్రమంబు 

భానుం డుదయించి వినువీథిం - బ్రబలి వెలుంగు 

చుండం జీంకటి యచ్చట - నుండం గలదె. 786 
ఇది మది సంశయపు నుడి 

విదళింపం జాలు సాంఖ్య - విధి దీని జగం 

బుదయించు సమయు వరుసను 

జిదచి ద్విదుండవగు నీకు - జెప్పితిం దెలియన్‌. 787 
అని భగవంతుండు మథటియు నిట్లనియె. ప్రకృతిపురుష వివేకంబు గలిగినను 
నరునకు గుణత్రయవృత్తిజయంబు గలిగినంగాని ద్వంద్వోపరమంబు 
సిద్ధింపదు గావున. 788 
గొనము లొండొంటం గలియకుం - డినపు డందు 

దేనిం గూడిన నెట్టివాం - డౌనొ పురుషుం 

డా విశేషంబు వర్ణింతు - సావధాన 

బుద్ధితో విను మిప్పుడు - పురుషవర్య. 789 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 247 


శమదమతితిక్షా తపస్సత్యదయాస్మృతులును దుష్టిత్యాగవైరాగ్య హీ శ్రద్ధా 
వివేకార్థవ వినయాదులును నాత్మరతియు సత్త్వవృత్తులు. కామంబును 
వ్యాపారంబును దర్పంబును గర్వంబును దృష్టయు ధనాభిలాషచే దేవతలం 
బ్రార్జించుటయు భేదబుద్ధియు విషయభోగంబును మదోత్సాహంబును 
స్తోత్రవీయత్వంబును నవవోనంబును ([బభావటప్రకటనంబును 
బలోద్యమంబును రజోవృత్తులు. క్రోధలోభాన్భతహింసా యాచ్చా దంభకలహ 
(శమానుశోచన [భ్రమదుఃఖ దైన్య నిదాశాభయానుద్యమంబులు 
తమోవృత్తులు. ఇంక మిశ్రగుణవృత్తులు విను మహంకార మమకార 
పూర్వకంబుగా మనోమాత్రేంద్రియ (ప్రాణంబులచేం జేయంబడు 
వ్యవహారంబును శ్రద్ధారతి ధనావహంబగు ధర్మకామార్థ పరినిష్టయు గ్భహస్థా 
శమోచిత ప్రవృత్తి నిష్టయు స్వధర్మానుష్టానంబును గుణసన్నిపాత 
లక్షణంబులు పురుషుండు శమాదులచే సత్త్వయుక్తుండనియుం గామాదులచే 
రజోయుక్తుందనియు6గ్రోధాదులచేందమోయుక్తుండని యుం దెలియంబడు. 
ప్రీపురుషులలో స్వకర్మంబులచే నేకోరికయు లేక నన్ను నెవ్వరు భక్తిం భజింతు 
రట్టి వారిని సత్త్వస్వభావులనియుం గోరిక లేవేనిం గలిగి యట్లు నన్ను 
భజియించు వారిం రజస్స్వభావులనియు శత్రుమరణాదికంబుంగోరి నన్నట్లు 
జజింయంచు వారిం దమన్స్వ్వబావులనియు నాజుంగందగు. 
సత్త్వరజస్తమోగుణంబులు జీవనోపాధియగు చిత్తంబునం బుట్టునవి గావున 
నవి జీవునకే గలుగుంగాని నాకు లేవు. వాండాగుణంబులచే 
దేహరూపంబులం బ్రవర్తించుచు నిబద్దుండగు. నేను గుణనియంతనై 
సృష్ట్యాది కర్త నయ్యు నిత్యముక్తుండనై యుండుదు. ఇంక నొక్కొక్క 
గుణంబుద్రేకంబు నొందినం గలుగు ఫలంబు వర్ణింతు వినుము. 790 
మించి రజసును దమసు న - డంచి సత్త్వ 

మమలమై శాంతమై ప్రకా - శమును బొందు 

నప్పు డది పూరుషునకు సౌ - ఖ్యంబు నిచ్చు 

ధర్మమును జ్ఞానశమదమా - ద్యమును గూర్చు. 791 


124 


248 


తే.గీ. 


తే.గీ. 


2 


తే.గీ. 


2 


ఏకాదశస్మంధము 


ప్రబలి సత్తతమస్సుల - రజసు గెల్చి 

యెప్టు డది సంగభేద ప్ర -వృత్తి హేతు 

వగు నపుడు పూరుషున కది - యశము సిరియు 

దుఃఖమును గర్మమును దెచ్చుం - దొడరి వరుస. 792 
తమసెపు డడంచు రజసు స - త్త్వంబు నప్పు 

డది వివేకముమాపి ల - యాత్మకమయి 

యలసత నొనర్చి శోకమో - హములు నిద్ర 

హింస యాశయుం బురుషున - కెసంగంజేయు. 793 


ఎవనికి జిత్త మచ్చమయి - యింద్రియము ల్విరమించి దేహ సం 
భవభయమెల్ల దూరమయి - మానసముం దగులంబు మాని నన్‌ 
(బ్రవిమలద్భృష్టిం జూడంగల - పాటవమేర్చడు నట్టి వాని నెం 
చవలయు నుత్తమంబయిన - సత్త్వము గల్లిన వానింగా నిలన్‌. 794 
బుద్ది విక్షేపంబుం - బొంద నెవ్వండు వికా 

రము జెంది చేయుం గా - ర్యములనెల్ల 
జ్ఞానేంద్రియంబు లె - వ్వానికి విషయ సం 

గతములై యుపరతిం - గాంచవెపుడుం 
గర్మేంద్రియంబు లొ - క్కృటనైన స్వస్థంబు 

లై యివ్వనివశంబు - నందు నిల్వ 
వెపుడు నెవ్వనిమనం - బెందెందొ పేరెము 

ల్వెట్టుచు నాశలం - బెంచుచుండు 
నట్టి పురుషునిం జూచిన - యపుడు వాని 
యందు రజసుత్నటంబైన - దని యెజుంగు 
రజసె కామాది శత్రు వ - రమున కెల్లం 
బుట్టిని ల్లుద్ధవా! దాని - పొత్తు వలదు. 795 
శిథిలమై మాయమౌం - జిత్త మెవ్వనికిం జి 

దాకార పరిణామ - మందలేక 


తే.గీ. 


2 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 249 


మనుసును నిల్పం బో - యిన నెవ్వనికిం జిక్క 
కిటు నటు నేంగి యెం - దేని మలంగు 
నేది చెప్పిన బుద్ధి - కెక్కక సద్విచా 
రాక్షముండయి మూఢుం - డగు నెవండు 
వ్యర్థంబుగాం గష్ట - పడుచు దుఃఖంబుల 
పాలగుచుండు నె - వ్వాండు ధరణి 
నట్టివానికి నుద్ధవా! - యతిశయించెం 
దమసనుచు నీవెజుంగం గాం - దగును దాని 
బలము జగమెల్లం గప్పు నా - వరణశక్తి 
జనుల సంసారమునకుం గా - రణము దమసె. 796 
సత్త్వగుణంబు హె - చ్చను దేవబలము ని 
వృత్తి స్వభావంబు - వృద్ధినొందుం 
బెంపొందుం రజసుచేం - బెరుంగు నాసురబలం 
బదె ప్రవృత్తి స్వభా - వాభిదంబు 
తమ సుత్మటంబైన - తటిని రక్షోబలం 
బవు మోహవృత్తి మా - నవున కెచ్చు 
మెలంకువ సత్త్వంబు - వలన రజస్సునం 125 
గల నిద్ర తమసునం - గలుగుచుండు 
మూండవస్థల విడువక - కూడెయుండి 
నిర్వికారైకరూపమై - నిత్యమగుచు 
నాల్గవ యవస్థయనం దనం - తన వెలుంగు 
నాత్ముందె తురీయుం డనంబడు - ననఘచరిత. 797 
వేదతాత్పర్యమెటింగి య - వ్విధిం జరించు 
బ్రాహ్మణులకు సత్త్వమున నూ - ర్ద్వగతి గలుగు 
దమసుచే స్థావరాది జ - న్మమగుం (గ్రింద 
రజసు మధ్యమలోక న - రత్వ మొసంగు. 798 


250 ఏకాదశస్మంధము 


తే.గీ. సత్త్వగుణవృద్ధిం జచ్చిన - స్వర్గమబ్బు 

రజ సతిశయింపంజావ న - రత్వమొందు 

నతితమస్సున మృతి నిర - యంబుం దెచ్చు 

నిర్ణుణుం డయ్యెనేని నన్‌ - జేరు నరుండు. 799 
తే.గీ. ఫలముం గోరక మత్సద - ప్రాప్తి కొజికు 
సలుపంబడు కర్మమంతయు - సాత్త్వికంబు 
రాజసం బగునది ఫల - ప్రాప్తిం గోర 
దంభ హింసాది కృతమగుం - దామసంబు. 800 
అది సాత్త్వికజ్ఞాన - మగునేది దేహాది 

భీన్నుండౌ నాత్ముం బ్రా - పింపం జేయు 
నది రాజసజ్ఞాన - మెది శరీరేంద్రియా 

దుల నెజుంగుచు వానిం - గలసి యుంట 
పశుశిశుమూకవ - త్రాకృతజ్ఞానంబు 

దామసంబసం [బ్రసి - ద్ధంబు జగతిం 
బరమేశ్వరుండ నయి - భాసిల్లు నన్నుం బొం 

దించు జ్ఞానంబగు - నిర్దణంబు 
తే.గీ. విజనమగుట వనంబు సా - త్వికుల నెలవు 

రాజసులు నివసింతురు - గ్రామ మందు 

ద్యూత సదనంబు దామసు - లుండుచోటు 

నా నికేతంబు నిర్గుణ - స్థాన మనఘు! 801 
తే.గీ. సంగముడిగిన కర్తయౌ - సాత్త్వికుండు 

రాజసుండగు నత్యంత - రక్తుందైన 

మతిమజపు నొందువాండు దా - మసుండు నన్నె 

కోరి సేవించువాండు ని - ర్లుణుండు సుమ్ము. 802 
తే.గీ. సాత్త్విక శ్రద్ద యాత్మ వి - చారకంబు 

రాజస శ్రద్ధ యగును గ - ర్మములు సేత 


2 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


ధర్మమని యధర్మము సేత - దామసంబు 
నను గొలుచు శ్రద్ధయే నిర్గు - ణంబు వత్స! 
కష్టపడ కబ్బీనది యరో- గకర మమల 

మైన భుక్తి సాత్తికము క - ట్వాది బహుళ 
రసము విక్షేపకరము రా - జసము మలిన 


మార్తిదము దామసము మద - ర్వం బగుణము. 


ఆత్మజన్యంబు సాత్వికం - బగు సుఖంబు 
విషయ జన్యంబు రాజసా - భిధము మోహ 
దైన్య సంజాత సుఖమగుం - దామసంబు 

కోరి నను జేరం గలుగు ని - ర్లుణసుఖంబు. 
ద్రవ్యములు దేశములును గ - ర్మములు ఫలము 
లెజుక కాలంబు కర్త యా - కృతి యవస్థ 

శ్రద్ధ నిష్టయు నీరీతి - సాత్త్వికాది 


గుణములను మూట ముత్తెజం - గు లగుచుండు. 


ప్రకృతి పురుషుండు6 గూడుట - వలన నిందు 
దృష్టములు నందు శ్రుతములౌ - నెల్ల భావ 


ములును మతిం బొల్బు నవియు నీ - మూడు గుణము 


లందు బుట్టినవే యగు - నరసి యెజుంగ. 


గొనములచేతం గర్మములం - గూరిచి పూరుషుని న్నిబద్దుంగాం 
బొనరిచి యివ్వి సంసరణ - పు న్సుడి వానిని ద్రిప్పుం జిత్త సం 
జనిత గుణత్రయంబును వె - సం గడంద్రోచిన జీవుం డుద్ధవా! 
ఘనమగు భక్తి నన్గాలిచి - కాంచును మత్సదము న్విముక్తుందై. 


కానం బురుషుండు జ్ఞాన వి - జ్ఞాన హేతు 
వైన యీతను వొందిన - యపుడె బుద్ధి 
మంతుండై గుణసంగము - న్నాని నన్ను 
నేక భక్తిభజింప నౌ - నిద్ధ చరిత! 


251 


803 


804 


805 


806 


807 


808 


809 


126 


252 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


ఏమజక యింద్రియంబుల - నెల్ల గెలిచి 

ఫలము గోరక విజ్ఞాండు - గొలుచు నన్ను 

సత్త్వ సంసేవ నతండు ర- జస్త మస్సు 
లణంచనగు సత్త్వము నణంచ - నగుం బ్రశాంతి. 
నైరపేక్ష్యప్రయుక్తశాం - తమతి యగుచు 
మూండు గుణములు విడిచి ప్ర - బుద్దు(డైన 
జీవు డీ లింగదేహంబుం - బోవ నణంచి 
శాంతుందడైం నన్ను బొందంగాం - జాలు ననఘ! 
ఎవం డనాదిజీవత్వ హే - తువగు లింగ 
దేహమును జిత్తమునం బుట్టు - త్రిగుణములను 
బాసి పరిపూర్చుండగు వాండు - బ్రహ్మమైన 

నను గలిసి వెల్పలను లోప - లను దిరుగండు. 


వ. అని మజియు భగవంతుం డిట్లనియె. 


ఆ.వె. 


తే.గీ. 


అరసి సన నెజుంగం - బరమ సాధనమైన 
యీశరీర మొంది - యెవండు భక్తి 

నన్నుం గొలుచు వాండు - నను బుద్ధిసాక్షి నా 
నందమయుం బరాత్ముం - బొందనేర్చు. 
జ్ఞాననిష్టను గుణమయం - బైన సూక్ష్మ 

వపుపు వొలిసిన యాతండ - వస్తువగుచు 
దృశ్యమగు మాయలోన వ - ర్తించుచున్న 
గుణములను వస్తువుల నంటు - కొనండు బ్రమసి 


-: ఐళగీత :- 
మనుజుడు శిశ్నోదర త 


రణ పరుండగు కుజను గూడ - రా దెన్నడుం గూ 


డిన నాతం డంధువెంటం 
జను నంధుని పగిదింగూలు - సంతమసమునన్‌. 


810 


811 


812 
813 


814 


815 


816 


2 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


ఈ యర్థమునం బురాతన 
మై యొప్పెడు నొక్క గాధ - యది నీ కిపుడే 
నో యుద్ధవ! వర్ణించెదం 


బాయక విను మనుచు పరి కృ - పామతి ననియెన్‌. 


ము న్నిళాకన్యకుం - బుట్టెం బురూరవుం 
డను చక్రవర్తి వి - ఖ్యాత కీర్తి 
యతని సౌందర్యాదు - లట విని యూర్వళి 
వలచి మనుష్య రూ - పమున వచ్చి 
నిలిచె నాజేనిముం - గల దాని యందంబు 
గని వాండు భ్రాంతుండై - కదిసె దాని 
నంత నా యిద్దజుం - గంతుని వలం జిక్కి 
గడుచు కాలము నెజుం - గక చరించి 
రంత నొకనాండు నగ్నుండై - నట్టి యతనిం 
గాంచి యూర్వశి వెడలె స్వ - రమున కరుగ 
దాని నెడదబాయంజాలక - దీనుందడగుచు 
శోకమును బట్టలేక చీ - కాకు నొంది. 
తన్నుం బాసి యేంగు - దానిం జూచి వివస్తు 
డైన రాజు వెట్టి - వానిం బోలి 
యేడ్చు టెలుంగు తోడ - గృహిణి ఘోరా నిల్వ 
వే యటంచు దాని - వెంబడించె. 
ఏండ్ల నిశలను దనివి యొ - కింత లేక 
నీచ కామంబు లొందుచుం - డిన నృపాలుం 
డెజుంగం డయ్యెను వచ్చుచు - నేంగుచుండు 
రేల నూర్వశి తన మనం - బోలి నీడ్వ 
అప్పు డా నరేంద్రు - నాత్మను నూర్వళిం 
బాయు శోక మెక్కు - వగం గలంప 


253 


817 


818 


819 


820 


127 


254 


2 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


వగలం బొగిలి పొగిలి - వ్యాకులచిత్తంబు 
తోడ నిట్లనంగం - దొడంగె విసివి. 821 
ఊర్వశీ బాహుల - తోపగూహితకంఠుం 
దైన నాచిత్తమ - య్యారె యెంత 
కామకశ్శలమయ్యె - వ్యామోహముత్మటం 
బై ముంచె నన్ను నా - యాయు వెల్ల 
దునుకలై పగలు రా - త్రులుగ క్షీణించె నే 
నీ కీడొకింతయు - నెజుంగనైతిం 
(బొద్దు గ్రుంకుటయును - బొడుచుట యీ యింతి 
పొత్తునం దెలియక - పోయె నకట 
దినములను వారములు నెల - ల్రీర్ణ వత్స 
రంబులును నెన్ని చనియె వ్య - ర్థంబులగుచు 
మోహమునం జక్రవర్తిని - భూపమణిని 
ప్రీకిం గ్రీడామృగంబనై - చిక్కినాండ. 822 
అఖీల రాజ్యాంగ సహితుండ - నైన ప్రభుని 
నన్నుం దృణమట్లు త్రోచి యీ - నాతి వోవ 
వెల్టివలె నేడ్చుచును దాని - వెంటం గట్టు 
బట్టలేకయె చనుచున్న - వాండ నౌర. 823 
కాళ్ళం దనుం దన్ను పెంటి వె - న్మంజను ఖరముం 
బోలి పోయెడు ప్రీవెంటం - బోవుచుండు 
నాకు నేటి ప్రభావ మ - సోకబలము 
(ప్రాభవంబును దేజంబు - బలము సిరియు. 824 
ప్రీ యెవని మానసంబు హ - రించు వాని 
కేల విద్యయుం దపమును - నేల త్యాగ 
మేల యేకాంత సేవయు - నేల శ్రుతము 
మౌనమును నేల వ్యర్థమౌ - గ్లానిగాదె. 825 


తే.గీ. 


తే.గీ. 


2 


ఆ.వె. 


2 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


పండితు(డ ననుకొనుచుండు - పామరుండ 
నాకు బరమార్ధ బుద్ది సుం -తయును లేదు 
ధరణిపతి నైతింగాని గో - ఖరములట్లు 
ప్రీ జితుండ నాదు జన్మంబు - ఛీ యిదేల. 
ఆనుచుండితి నూర్వశి - యధురమధువు 
నెన్ని సంవత్సరంబులో - యేమి వింత 
మనసిజుండు కాముం డేమియుం - దనివిం జెందం 
డాజ్యమునం దృష్తి నొందని - యగ్ని యట్లు. 
స్పైరిణీ వంచితం - బై రాగ పాశని 
బద్ధమై దానిచేం - బట్టు వడిన 
నాచిత్త మాబంధ - నమునుండి విడిపింప 
వలంతి యాత్మారాము6 - డలఘుశక్తి 
భగవంతుం డీశ్వరుం - డగు నధోక్షజుండె గా 
కితరుం డెవ్వండు శక్తుం - డెంచి చూడ 
దేవి యూర్వశి నాకు - దివ్య వాక్కులను బో 
ధించిన దుర్మతి - దెలియనైతి 
మనసు నిలుపలేని - మందుండ నా మనో 
గుహను మొలిచి యల్లు - కొనిన మోహ 
లతలం ద్రెంపనేర - గతి యేమి నా కింక 
నెంత వంతం దెచ్చె - నింతి పొత్తు. 
అనుచుం జింతించెడు నా 
తని మతిని వివేక మపుడు - తలయెత్తుటయున్‌ 
జనపతి యిట్లు వితర్శిం 
చెను సువిచార ప్రవీణ - చేతస్ముండై. 
కాముకులగు మాకు - గామిని యిది యేమి 
యపకార మొనరించె - నట్టె చూడ 


255 256 


826 

తే.గీ. 
827 

సీ 

128 

తే.గీ. 
828 

తే.గీ. 
829 


ఏకాదశస్మంధము 


నిది త్రాడటంచుం దా - నెజుంగని ద్రష్టకు 
మతిచెడ నటం గనం - బడిన పాము 

సేసిన కీడేమి - మోసపోయి యనిర్ది 
తేంద్రియుండగు నాదె - యింత తప్పు 

కదు మలినంబు దు - రంధ భూయిష్టంబు 
నశుచి యౌ దాని దే - హం బదేడ 

సుందరంబు సుగంధియు - శుద్ధ మనుచు 

దాని నే నెంచుటేడ వా - స్తవము సూడ 

నన్య వస్తు గుణంబుల - నందు నున్న 

యట్లు చూచు నవిద్యచే - నయ్యె నింత. 

ఇది కన్న తల్లిదండ్రు - లదొ భోగదాయిని 
యగు భార్యదో స్వామి - యగు నతనిదొ 

యంతమం దాహుతి - యగుట నగ్నిదొ దాని 
భక్షించు కుక్కదో - పక్షులదియె 

యది సేయుచుండు శు - భాశుభంబులం బొందు 
నాత్మదో యుపకారు - లగు హితులదొ 

యని నిశ్చయము సేయ - ననువుగాని కళేబ 
రం బిది కడు నమే - ధ్యంబు తుచ్చ 

మిట్టి స్రీదేహమును జూచి - యెంత మంచి 

దెంత చక్కని మొగము ము - క్కెంత పొంక 

మా మొలకనవ్వు సొగసేమి - యహహ యనుచు 

మెచ్చి మూఢులు వర్ణింతు - రిచ్చ కొలంది. 

తోలు నెముకలు చీము నె - త్తురును గ్రొవ్వు 

మాంసమును నరములు నేరి - మల జలముల 

గబ్బొలయు తొట్టియగు మేన - గడు రమించు 

నరులకును బుర్వులకును నం - తరము గలదె. 


830 


831 


832 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


తే.గీ. రోత బుట్టించు నిట్టి ప్రీ - జాతితోడం 
దత్పరులతోడను వివేకి - దగులరాదు 
మనసు విషయేంద్రియంబుల - నెనసినపుడు 
కలంకం బడుంగాని కానిచోం - గలంగ దెపుడు. 

ఆ.వె. కనని వినని యర్థ - మున మనో భావంబు 
గలుగ దింద్రియములం - గదలకుండ 
నిలిపి నపుడు మనసు - నిశ్చలంబై ప్రస 
న్నతను గాంచు నిర్మ - లత వహించి. 

తే.గీ. కాన నింద్రియముల కొగ్గి - కామినులను 
గాముకులం గూడ నొప్పదు - కామ ముఖ్య 
శత్రువర్ణంబు వంచించు - సద్విబుధుల 
ననిన మాబోంటి యవివేకు - లనంగ నెంత. 


257 


833 


834 


835 


వ. అని యా పురూరవుండు దలపోసె నని చెప్పి మజియు భగవంతుండుద్ధవునితో 


నిట్లనియె. 
సీ నరనాథులందును - సురలందు మిన్నయౌ 
నా పురూరవుం డిట్టు - లాత్మనెంచి 
యూర్వశియెడం దన - కున్న చింతను మాని 
తనబుద్ధి నాత్మ నౌ - నను నెతీంగి 
మోహ మెల్లను జ్ఞాన - మున నాశ మొందించి 
పరమశాంతిని ముక్తిం - బడసెం గాన 
సన్మతి దుర్జన - సంగంబు వర్ణించి 
సజ్జనసంగంబు - సల్ప వలయు 
తే.గీ. వార లతనికి హితము నే - ర్పడంగ జెప్పి 
మనసులో నున్న మాలిన్య - మును హరింతు 
రట్టి సజ్ఞను లెట్టి వా - రనిన వినుము 
నీకు వారి విధంబు వ - ర్జింతుC గొంత. 


836 


837 


129 


258 


2 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


ఏ కోర్కె లేనివా - రెపుడు నన్నెంచు వా 
రత్యంత శాంతులై - నట్టివారు 
సర్వభూతములను - సమముగా గనువారు 

మమత నహంతను - మానువారు 
ద్వంద్వ నిస్పృహులైన - వారు పరిగ్రహ 

రహితులు సాధు వ- ర్తను లనంగ 
నట్టి మహాత్ముల - యం దనిశంబు నా 

కథల ప్రసంగము - ల్లలుగు చుండు 
వాని విని పాయుదురు నరుల్‌ - పాతకముల 
నవి వినుచుం గీర్తించుచు - ననుమతించు 
చాదరించుచు మత్పరు - లగుచు శ్రద్ధ 
గలుగు వారికి నాయందు - గలుగు భక్తి 
నిగమ వేద్యుండ నే ననం - తగుణనిధిని 
నిత్యసౌఖ్యానుభవమయ - సత్య మూర్తి 
నమలమగు భక్తి యిట్టి నా - యందుం గలుగం 
జాలదె యియశేమి గావలె - సాధువునకు. 


సూర్యుం బావకు నాశ్రయిం - చు నతం డెపుడు 
వలిని భయమును జీంకటిం - బడని యట్లు 
పరమ సాధుల సేవించు - నరుండు గనండు 
జడత సంసారభయము న - జ్ఞాన తమము. 
ఘోర సంసార జలధిలోం - గూలి మునిగి 
తేలుచుండెడి వారికి - దిక్కు బ్రహ్మ 

మెజుంగు శాంతులు సాధువు - లే జలంబు 
నను మునుంగు వారలకు గట్టి - నావ వోలె. 


ప్రాణులకు రక్షకం బన్న - మైన యట్లు 
దీనులకు నెల్ల నేనె ది - కైన యట్లు 


838 


839 


840 


841 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 259 


మైదొజగు వారి కటచ ధ - ర్మధనమట్లు 

భవభయార్తుల కెల్ల సా- ధువులె దిక్కు 842 
బయటం జూడంగ నొక కన్నె - భానుం డిచ్చు 

బయట లోపలం జూడంగా - నయనములను 

సాధువు లొసంగుదురు వారె - సకలదివిజు 

లెల్ల బాంధవు లాత్మయౌ - నేనుగూడ. 843 
ఇట్టు లూర్వశియందు ని - స్పృహతం దాల్చి 

దాని సంగంబు హేతువు - గా నసంగుం 

డగుచు నాత్మ రతుండయి - యవనియందు 

ధీరతను సంచరించెం - బురూరవుండు. 844 


= శ్రిభగవదారాధన విధానము :- 


అన విని హరిం గని యుద్ధవుం 

డను నిను సేవించు వారి - కాపద లడంగున్‌ 

వనజోదర! నీ యారా 

ధనముం గ్రియాయోగ సరణి - దయం జెప్పంగదే. 845 
యదుకులనాథ! భక్తులకు - నప్పుడె సత్భల మిచ్చుచుండు ని 

య్యది యదె మోక్షసాధన మ - టంచు నమర్యగురుండు వ్యాస నా 
రద మునిముఖ్యు లందురు ధ - రాతలి దానిని భక్తు లెట్లు సే 
యుదురొ యెజుంగం గోరెద స్ఫు - టోక్తులం జెప్పవె దాని పద్ధతిన్‌. 846 
విందు నది (బ్రహ్మ కీవు సె - స్పితి వటంచు 

నతండు భృగ్వాదులగు తన - సుతుల కెలిమిం 

దెలిపె నభవుండు పార్వతీ - దేవి కెజుక 

పటిచెం గద యీ క్రియా యోగ - పథము వరుస. 847 


సకల వర్గాశ్రమములకు - సమ్మతంబు 
ప్రీలకును శూద్రులకు మేలు - సేయు నిదియె 


130 


260 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


కర్మబంధ విమోచన - కారి గాన 

దీనిం జెప్పవె ప్రియభక్తుం - డైన నాకు. 848 
అనిన హరి యుద్ధవునికి ని - ట్లనె ననంత 

సారమగు కర్శకాండం జె - ప్పంగం దరమె 

యైన నే దాని సంక్షేప - మైన రీతి 

నంతయును నీకు వర్ణింతు - నాలకింపు. 849 
వైదికము దాంత్రికము మిశ్ర - పథము ననగ 

మూండు విధముల నుండు నా - పూజ సరణి 

యిందు నెయ్యది యెవనికి - నిష్ట మగునొ 

యవ్విధిని వాండు పూజింప - నగును నన్ను. 850 
తన నిగమంబునందు విశ - దంబుగం జెప్పిన రీతిం బూరుషుం 
డొనర ద్విజత్వ మొంది కడు - నొప్పెడు భక్తిని శ్రద్ధ నన్నుం బూ 

జన మొనరింపంగా వలయు - జాడ నెజుంగంగ నీకుం జెప్పెదన్‌ 

విను మిది భక్తులెల్ల నను - వేగమ పొందెడు త్రోవ యుద్ధవా! 851 
అగ్నినో వేదికనొ ప్రతి - మాదులందొ 

యర్మజల విప్రలనొ హృద - యంబు నందొ 

స్వగురుండగు నన్నమాయక - భక్తితోడం 

జిక్కిన పదార్థములం బూజ - సేయవలయు. 852 
అదియెట్లనినం దొలుత ధౌతరదనుండై మృద్రహణాదులచే వైదికతాంత్రి 
కోభయ మం[తంబులతో నంగశుద్ధికొటికు స్నానం బొనర్చి వేద 
విహితంబులగు సంధ్యోపాసనాది కర్మంబులు సాకల్యంబుగా నొనర్చ్పవలయు. 
అంతం బరమేశ్వర ప్రీత్యర్థంబని సంకల్పించి సర్వకర్శనిర్హారిణియగు 
నాపూజం దన్మంత్రంబులతో నాచరింపదగు. పూజాయోగ్యంబగు ప్రతిమ 
శిలామయంబు దారునిర్మితంబు లోహకల్పితంబు మృచ్చందనాదిలేప్యంబును 
లేఖ్యంబును సికతాకృతంబును మనోమయంబును మణిరచితంబు నన 
నెనిమిది విధంబులై యుండు. కళాన్యాసంబున నాకు నిలయంబగు నా 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 261 


ప్రతిమ చరంబనియు స్థిరంబనియు నిరుదెజంగులు గలది. పూజయం 
దుద్వాసనావాహనంబులు స్థిరప్రతిమలకు లేవు. చరంబున కవి గలుగుటయు 
లేకుండటయుంగలదు. స్థండిలంబునను సైకతంబునను నవి గలవు. 
సాలగ్రామంబున లేవు. తక్కినవాని యం దవి చేసిననుం జేయకున్నను 
నొప్పు. మృన్మయలేఖ్యంబుల మార్జనంబును నవిగానిచో నభిషేకంబునుం 
జేయంబను. నిష్మాముండగు భక్తుండు దనకు లభించిన సుమంగళంబులగు 
ద్రవ్యంబులతోడను లభింపనిపట్ల హృదయంబున భావించిన వానితోడను 
(బతిమాదులయందు ననుం బూజించు. మానసపూజావిధానంబునం 
బూజా(ద్రవ్యంబు లన్నియిను భావితంబుల. (వ్రతిమాదికంబున 
స్నానాలంకరణంబు లుత్తమంబులు. వేదికం దత్త్వవిన్యాసంబును వహ్ని 
నాజ్యవ్లతంబగు హవిష్యంబును నూర్యునియందుపస్థానార్థ్యాదులును 
జలంబులం దర్పణాదులును యోగ్యంబులు. 8583 
విమలమగు (శ్రద్ధ భక్తుండ - ర్పించునట్టి 

సలిలమైనను నాకు గ్రే - ష్టం బనంగ 

గంధ సుమ ధూప దీపాన్న - కలితమైన 

వాని పూజ నే నేమన - వలయు నింక. 854 


వ. ఇట్లుపాసకుండు శుచియై పూజాద్రవ్యంబులు సేకరించి ప్రాగగ్రదర్భాసనంబునం 


(బ్రాజ్ముఖండైగాని యుదజ్ముఖుండై గాని మన్మూర్తి కభఖిముఖంబుగాం 
గూరుచుండి గుర్వాది నమస్మార పూర్వకంబుగాం దదుపదిష్టపకారంబున 
మూలమంత్రంబుచేం గరహృదయాది న్యాసంబొనర్చి తన్మంత్రకృత 
న్యాసంబగు మద్విగ్రహంబును నిర్మాల్యాపకర్షణాదులచే శోధింపందగు. 
అంతం బూర్జకుంభంబును (బోక్షణపాత్రంబును జందనపుష్పాదులచే 
సంస్కరించి ప్రోక్షణీయ తోయంబున దేవపూజాస్థానంబును ద్రవ్యంబులను 
దన్నుం బ్రోక్షించుకొని శ్యామకదూర్వాబ్ద విష్ణు క్రాన్లాదియుకోదకంబులం 
బాద్యపాత్రంబును గంధపుష్పాక్షత యవకుశా(గ తిల సర్షప దూర్వాంకుర 
సమేత జలంబుల నర్ధ్యపాత్రంబును నిట్లు పాదార్థ్యాచమనీయార్థంబుగాం 


131 


262 


ఏకాదశస్మంధము 


బాత్రత్రయం బాసాదింపవలయు. వీనిం గ్రమంబుగా గాయత్రీ హృదయంబు 
నను శిరశ్శిఖలను మూలమనువునను నభిమం[(తింపవలయు. పిదప 
గోష్ట్రగతవాయుశోషితంబును నాధారగతాగ్నిదగ్గంబును నైన తన శరీరంబు 
లలాటస్థచంద్రమండలామృతాష్లావనంబుచే నమృతతమయంబై యుండు 
నందు హృదయ కమలంబున నకారోకారమకారబిందునాద్మాతక (ప్రణవ 
పంచమాంశంబగు నాదంబునకవ్వల సిద్ధపురుషులచే ధ్యానింపం 
బడుచుండు మదంశంబగు సూక్ష్మ జీవకళారూప శ్రీమన్నారాయణమూర్తిని 
ధ్యానింపవలయు. అంత దీపప్రభచే గృహంబ ట్లాజీవకళచేతం దనశరీరంబు 
వ్యాప్తంబై వెలుంగొందుచుండం గని తాను దన్మయుండై మానసికోప 
చారంబులం దొలుత దానిం బూజించి పిమ్మట దానిం బ్రతిమాదుల 
నావహింపంజేసి సుప్రతిష్టితం బొనర్చి న్యస్తాంగుండనగు నన్నందుం 
బూజింపందగు. దాని తెజింగు వినుము. ధర్మజ్ఞాన వైరాగ్రైశ్వర్యంబులనుకో 
ళ్ళాగ్నేయాది చతుష్మోణంబులం గలిగి యధర్మాజ్ఞానావైరాగ్యానైశ్వర్యంబులను 
పట్టెలు పూర్వాది చతుర్దిక్కులనమరి గుణత్రయంబను మూడు పలక 
లానస పర్యంక మధ్యంబునందు నొప్ప విమలయు నుత్మర్షణియు జ్ఞానయు 
(క్రియయు యోగయు ప్రజ్ఞయు సత్యయు నీశానయు ననుగ్రహయు నను 
నవశక్తుల నొప్పు దివ్యసింహాసనంబును దన్మధ్యంబున గుణత్రయోపరి 
స్థావితంబగు సకర్టి కాకేసరాష్టదళపద్మంబునునందు వరునగా 
నుజ్వలంబులగు సోమసూర్యాగ్ని మండలంబులను భావించి యిందు 
సుఖోపవిష్టుండనగు నన్ను వైదికాగమిక విధానంబుల భక్తిముక్షు 
భయసిద్ధికొాణకుం బాద్యార్య్యాచమనాద్యుపచారంబులచేం బూజించునది. 
ఆవల శ్రీ వత్స వైజయంతీ కౌస్తుభంబులను నావక్షః స్థలంబునను శంఖ 
చక్ర గదా ఖడ్గ ధను ర్భాణ హల ముసలంబు లను మదాయుధంబుల 
నష్టదిక్కులను నంద సునంద చండ ప్రచండ బల మహాబల కుముద 
కుముదేక్షణు లను మత్పార్షదుల నెనమండ్ర నెనిమిది దిశలను నాయెదుట 
మద్వాహనంబగు గరుడుని దుర్గా వినాయక వ్యాసవిష్వక్సేనులను నాలుగు 
మూలలను దన గురుని నా వామభాగంబు నను నింధద్రాగ్ని యమ రాక్షస 


2 


శ్రీమదాంధ్రమహాభాగవతము 263 


వరుణ వాయు ధన దేశానులగు లోకపాలురం బూర్వాదిదిగ్వి 
దిగ్భాగంబులను మదభిముఖులనుగా భావించి వారికిం బాద్యాది 
వివిధోపచారంబులు ప్రోక్షణాదులచే నొనర్చునది. ఇందు విభవంబుగల 
దేని నిత్యంబును జందనోశీర కర్పూరకుంకుమాగరు సంవాసితంబులగు 
జలంబులతో స్వర్ణఘర్మానువాకంబు మహాపురుషవిద్య పురుషసూక్తంబు 
రాజనాదిసామంబులు నను మంత్రంబులతో నా కభిషేకంబు సేయు 
చుండవలయు. మటియు నా భక్తుండు వస్రోపవీతాభరణంబులచేతను 
గపోల వక్ష్యస్థలాదులం గుంకుమపత్రలేఖనంబునను గుసుమమాలికలను 
గంధలేపంబునను డ్రేమపూర్వకంబుగా యథోచితంబుగ నన్నలంకరింప 
వలయు. నన్నుంబూజించువాండు పాద్యాచమనీయ గంధ పుష్పాక్షతంబులను 
ధూప దీపోప హార్యంబులను నాకు శ్రద్ధతో సమర్పింపవలయు. కలిగెనేని 
నాకు గుడపాయస ఘృతశష్ముల్యపూప మోదక సంయావ దధి సూపంబులతో 
నైవేద్యంబు సేయవలయు. ఏకాదశ్యాది పర్వకాలంబుల నాదర్శ 
దంతధావనాభిషేచన భక్ష్యభోజ్యాదినివేదన నృత్తగీతోపచారంబు 
లొనరింపందగు. అధికఫలంబుగోరువాండగ్నియందును నన్ను పాసించు. 
ఆ క్రమంబు వినుము. అతండు స్వగ్భహ్యోక్తంబున సప్రమాణంబుగాం 
ద్రవ్వంబడినకుండంబున నగ్నింబ్రజ్వలింపవలయు. అంత దానిచుట్టుం 
గుశపరి స్తరణంబు లిడి చేతితో జలంబు నంతటం బ్రోక్షించి యథావిధిగ 
సమిత్రక్షేపాది రూపాస్వాధానంబు వ్యాహృతులతో నొనర్చి హోమద్రవ్యంబుల 
పై జలంబును బ్రోక్షణపాత్రతోం జల్లి యయ్యగ్నియందు. 85్‌ర్‌ 


as 


తప్తమౌ జాంబూన - దముతో సమానమై 
వెలుంగొందుచుండు మై - గలుగువాండు 
శంఖ చక్ర గదాంబు - జాత శోభిత చతు 
ర్చాహుడు శాంత స్వ - భావమూర్తి 
పద్యకేసర విభా - భాసి దివ్యాంబర 
రత్న కిరీట - విరాజితుండు 


132 


264 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


శ్రీవత్స కౌస్తుభ - శ్రీస్ఫుర ద్వక్షుండు 

వనమాలికా గంధ - వాసితుండు 
కటక కటిసూత్ర మణిమయాం - గదయుతుండు 
చారుతర వేషుండుగ నన్ను - సత్త్వ మయుని 
నిశ్చలంబగు భక్తి ధ్యా - నించి తనయ 
భీష్టసిద్ధికినై యర్చ - లీయ వలయు. 856 
అంత నందు ఘృతసంసిక్తంబులైన శుష్క సమిధల నునిచి యగ్నిం 
బ్రజ్వలింపం జేసి ప్రజాపతికిని నింద్రునకునుం బ్రీతిగా నాఘారంబసు 
నాహుతిద్వయంబు వేల్చి యగ్నికిని సోమునకును బ్రియంబుగా 
నాజ్యభాగంబులను రెండాహుతులను వేల్చి యనంతరం బష్టాక్షర 
మూలమంత్రంబున నేని షోడశాక్షరంబగు పురుషసూక్తంబున నేనిం 
బ్రతిబుక్కునకు నొక్క యాహుతిగా నాజ్యఫ్లతంబగు హవిస్సు వేల్బునది. 
పిదప ధర్మాదులను గ్రమంబుగా మంత్రంబులతోం బూజించి స్విష్టకద్దోమం 
బొనర్చి వహ్నిస్థుండగు భగవంతు నభ్యర్చించి నమస్కరించి పార్షదులగు 
నందాదులకొజకు నష్టదిక్కులను బలి సమర్పణంబు సేయునది. అంతం 
బూజాస్థానంబున కేతెంచి దేవుని సమ్ముఖమ్మునం గూర్చుండి బ్రహ్మస్మరణ 
సంయుతంబుగా నారాయణాత్మకంబగు మూలమంత్రంబు యథాశక్తిగ 
జపింపందగు. పదంపడి పూజాస్థానంబునను నగ్నిని భగవంతునకు భోజనం 
బయ్యెనని ధ్యానించి యాచమనం బొసంగి తద్భుక్తశేషంబు విష్వక్సేనునకు 
సమర్పించి తదనుజ్ఞం దానును భుజించి సుగంధతాంబూలాద్యం బర్చించి 
పుష్పాంజలి నొసంగవలయు నంత. 857 
హరిగీతంబులం బాడుచుం బొగడుచున్‌ - హర్షంబుతో నాడుచున్‌ 
హరిచేష్ట లనయందు6 జూపుచుం దది - యామేయ గాధల్‌ పొరిం 
బొరి విన్సింపుచు వించుం గాలమును నే పుణ్యుండు వుచ్చుం బరా 
త్సరు నన్నెంచుచునే యతండొకముహూ - ర్రంబుండు విశ్రాంతుండై. 858 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


భక్తుం డుచ్చావచంబులౌ - ప్రాకృతములు 
గాని పౌరాణికంబులు - గాని యైన 
స్తవముల నను న్నుతించి ప్ర - సన్నుండ వగు 


మయ్య యని నాకు మొక్కు సా - ష్టాంగముగను. 


శిరసు మత్పాదయుగళంబుం - జేర్చి బాహు 
యుగ్మమును వెన్మం గూరిచి - యుర్వి సాగి 
(మొక్కి మృత్యుగృహార్ణవం - బునకు వెబిచి 
శరణుం జొచ్చితి ననుం గావు - వరద యనుచు. 
మనవి సేసి నేనిచ్చు ని - ర్మాల్య మాద 
రంబుతోం గొనివాండు శీ - ర్షంబు నందు 
దాల్చి ప్రతిమాది నిహిత చై - తన్య మాత్మం 
జేర్చుకొను నంత నను నుద్వ - సింప దలంప. 
నేను సర్వాత్మకుండనై - పూనియందు 

నఖిల భూతంబులందును - నాత్మయందుం 
గాన నర్పాదులందు నె - ద్దాన శ్రద్ద 

గలుగు నరునకు నట సల్ప - వలె మదర్చ. 
కాన నిగమాగమోక్తమా - ర్లములం జెప్పం 
బడు క్రియాయోగపదములం - బట్టి నరుడు 
నన్ను బూజింపం దాం గోరు - కొన్న ఫలము 


నిందు నందును ధ్రువముగాం - బొందంగలండు. 


నాప్రతిమ నిల్పి దృఢబంధ - నముగ దేవ 
ళమును గట్టించి పూందోంట - లను సమర్చి 
దానం బూజలు యాత్ర లు - త్సవము లెపుడు 
జరుగంగం గుదుర్పవలెం బరి - చారకులను. 
సంతతంబొ మహాపర్వ - సమయములనొ 
యదినునమొ నాదుపూజాదు - లను నదడుపంగం 


265 


859 


860 


861 


862 


863 


864 


133 


266 


2 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


బూని క్షేత్రాపణ గ్రామ - పురములిచ్చు 
వాడు మత్సామ్యమొందు నై - శ్వర్యమందు. 
ప్రతిమాదికముం బ్రతి - ష్టిత మొనర్చినవాండు 
సార్వభౌమపద ప్ర - శస్తింగాంచు 
భక్తితో నాకు దే - వళముం గట్టించిన 
యతండు దైలోక్య రా - జ్యంబు నేలు 
బూజాదిస(త్రియా - పోషకుండగువాండు 
బ్రహ్మలోకంబుం జే - రంగ నరుగు 
నీమూండుంజేసిన - యా మానవుండు మ 
త్సామ్యంబు నొందు ని - స్సృంశయముగ 
నీపగది నన్ను బూజించు - నెవ్వం డెపుడు 
వాడు మద్భక్తియోగ భా - వంబుం బడయు 
ఫలము గోరక నన్ను స - దృక్తిం గొలువ 


నరుడు ధ్రువముగ నన్నె పొం - దంగంగలుగు. 


ఎవండు తానిచ్చినదొ పరు - లిచ్చినదియొ 
మైన సుర విప్ర వృత్తిని - నపహరించు 
వాం డనేకాయుతాయుత - వత్సరములు 
మలమునందలి పురుగు జ - న్మంబునెత్తు. 
కర్త సహకారి పురికొల్పం - గలుగువాండు 
సమ్మతించెడువాండును - సకలకర్మ 
ఫలములకుం బాలివారలు - వారిలోనం 
'బ్రబలుండగువాని కెక్కుడు - ఫలముగలుగు. 
(ప్రాకృతుల చిత్తమలమును - బరిహరించి 
నాదుసద్భక్తి వారి మ-నంబులందు 
నూర్జితమొనర్చు నీక్రియా - యోగసరణి 
జ్ఞానయోగంబునకు నిది - సాధనంబు. 


865 


866 


867 


868 


869 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


=: జ్ఞానయోగ ప్రకారము :- 
Ey 


మును నేవివరించితి నె 

మృనమున నిల్పితివె జ్ఞాన - మార్గము మజిల 
న్విను సంగ్రహముగం జెప్పెద 

ఘనతర దార్‌ధ్యంబు నీకుం - గలుగును దానన్‌. 


267 


870 


వ. అని యానతిచ్చి కరుణామయుండగు భగవంతుం డుద్ధవుని ౦గని యిట్లనియె. 871 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ప్రకృతిపూరుషుల కూ - డికం దోంచు నీవిశ్వ 
మేకాత్మకంబని - యొంచి చూచి 
యందలి శాంత ఘో - రాది భూతస్వభా 
వములను వాని క - ర్మములలోన 
దేనిని బొగడండు - తెగడండు దేనిని 
సువివేకి యన్నిటిం - జూచు సమత 
నట్లుగా 5వ్వం డ - న్య స్వభావములం గ 
ర్మముల మెప్పును దూరు - మది వహించు 
నతం డసత్తగు జగము స - త్యముగ నెంచు 
కతనం బరమార్ధ సువిదూర - గతిని బొంది 
శీఘ్రముగ భ్రష్టుండగుం గానం - జిత్తమందు 
జగము మదభిన్నముగం జూడ - నగు బుధుండు. 
నిద్రలో నింద్రియంబుల - న్నియు నణంగ 
మనసుసేయు మృషాసృష్టిం - గనును దేహి 
మనసును లయింప నష్టచే - తనత నతండు 
మృతినిబోలెడి నిద్రలో - మెదలకుండు. 
అట్లె నానాత్వదృష్టియౌ - నట్టి ద్వైతి 
భ్రాంతివిక్షేప లయములం - బడుచునుండుం 
బ్రాజ్ఞసంపర్మమున జగ - దదంశమొందు 
నాత్మ విభ్రంశమగు నవి - ద్యావశమున. 


872 


873 


874 


268 


తే.గీ. 


2 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


ఇది యవస్తువు ద్వైత మిం - దేది మంచి 
దేది చెడ్డ దిదేమాత్ర - మెంచి చూడ 
నింద్రియ మనః ప్రకల్పితం - బీ సమస్త 
మాత్మ భిన్నం బన్ఫతము మా - యా మయంబు. 
ఇంద్రియ గోచరం - బిదియెల్ల సత్యమౌ 
నర్ధ్థకరంబౌట - ననిన వినుము 
ప్రతిబింబమును (బ్రతి - ధ్వని భాంతికల్పితం 
బీ యసత్తులు నర్ధ - కృతులు గద 
కావున దేహాది - భావంబులెల్ల న 
సత్తులయ్యును భయా - స్పదములగుచు 
దోంచుచు నుండు మృ - త్యువు దోచు దాయక స 
త్యము లనరా దివి - యంతమాత్ర 
సృష్ట మీవిశ్వమును సృృజి - యించు ప్రభువు 
రక్షితము సర్వమును జగ - ద్రక్షకుండు 
హృతము సకలంబు సంహర్త - యీశ్వరుండు 
నంతయును నాత్మయే సంది - యంబులేదు. 
ఆత్మకన్న నన్య - మైన యెద్దాన న 
న్యమగు భావ మెదియు - నగుట లేదు 
ముత్తెజంగు లగుచుం - బొలుచు నీ జగ మాత్మ 
యందుం దోంచు మృషని - రా స్పదంబు. 
అగపడుచునుండు నధ్యాత్మి - కాది సృష్టి 
మాయచేం జేయంబడు గుణ - మయము త్రివిధ 
మంతయే గాని నిజముగా - దని దృఢముగ 
నెజుంగు ముద్ధవ! యింకం జెప్ప - నేల వేయి. 
నేను జెప్పిన జ్ఞానవి - జ్ఞాననిష్ట 
ని ట్లైెజింగిన విబుధుం డే - దేనిం దెగడం 


875 


876 


877 


878 


2 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


డేది పొగడండు లోకమం - దినుని పోలి 

సంచరించుచు నుండు ని - స్సంగుం డగుచు. 

ఆద్యంతవంత మీ - యఖిలంబసత్తు ఘ 
టాదుల ట్లనుచుం బ్ర - త్యక్షమునను 

నిది సావయవమును - దృశ్యంబు గాన స 
సత్తని యనుమాన - శక్తిచేత 

నింద్రి యాప్రత్యక్ష - మిది యసత్తగు వియ 
దాదికం బను నిగ - మార్ధమునను 


నాది యంతము గల - యదియు దృశ్యమును స 


ర్వము నసత్తను స్వాను - భవము చేత 
నఖిల జగమును లేక యు - న్నట్లు దోంచు 
స్వప్న కల్పితమట్టి య - సత్తటంచు 
నెజింగి యెందును గుణదోష - దృష్టిలే క 
సంగుండై మౌని తిరుగంగాం - జను ధరిత్రి. 


వ. అనిన విని యుద్ధవుం డిట్లనియె. 


-: దృగ్భృశ్యస్వరూపవిమర్శనము :- 


ఆ.వె. ఆత్మ స్వప్రకాశుం - డగు ద్రష్ట దృశ్యం బ 


నాత్మ తనువు రెంటి - యందు సంస 
రణము దేనికేనిం - గనం బడదింక దేని 
కది పొసంగు దేవ! - యానతీవె. 


ఆ.వె. ఆత్మ స్వప్రకాశుం - డవ్యయుం డగుణం డ 


నావృతుండు శుద్ధుం - డగ్నివోలెం 
దను వచేతనంబు - దారువు పోలిక 
జరుగు దేని కింక - సంసరణము. 


వ. అనిన శ్రీకృష్ణదేవుం డిట్లనియె 


269 


879 


880 
881 


882 


883 
884 


135 


270 


2 


తే.గీ. 


2 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


ఇది దృక్కుచేత నం - వీది దృశ్యము జడం బ 
టంచు వేబ్బబచి తా - నెంచలేమి 
దేహేంద్రియాదిక - దృశ్యంబుతోం గూడి 
దాని తాదాత్య మెం - దాంక నాత్మ 
పొంది సంభ్రాంతుండౌ - నందాంక సంసృతి 
లేనిదయ్యును నిక్క - మైన యట్లు 
సుఖ దుఃఖ హేతువై - చూపట్టుచుండు నీ 
జగము రజ్ఞ్జ్వహియ ట్ల - సత్య మయ్యు 
నాత్మ వదలదు సంసార - మనవరతము 
ద్రష్ట విషయాళి మతిలోనం - దలంపం గల్ల 
జగము నిజమైన యట్లుగా - స్వప్నమందు 
నగపడుచు నుండదే జగం - బనంగ నంతె. 
కలమేలుకొనని వానికిం 
గలిగించును బహ్వపార్థ - కంబుల నదియే 
మెలంకువంబడినపు దడతనికిం 


గలిగింపంగలదె యించు - కయు మోహంబున్‌. 


తనువు మున్నగు వాని - దాననుకొను వృత్తి 


యదియె యహంకార - మనంగ బరగుం 
గలవు హర్షమును శో- కము కోధ భయ లోభ 


మోహమదాదులుం - బుట్టు సావు 
నీయహంకృతికే యి - వేవియులే వాత్మ 

కతండు దేహేంద్రియ - ప్రాణమాన 
సములయం దభీమాన - సహితుండై గుణకర్మ 


మూర్తియై యంతరా - త్ముందన మజియు 


సూత్రమనంగ మహత్తన - సూక్ష్మమగును 
పాధి జీవుండనంగను - బహువిధముల 


885 


886 


2 


తే.గీ. 


తే.గీ. 


2 


శ్రీమదాంధ్రమహాభాగవతము 271 


బేర్శొనంబడు సంసృతి - వివిధగతుల 
నీశ్వరాధీనుండై భ్రమి - యించు నితండు. 887 
వివిధరూపముల రూ - పితములౌ మానస 
వాచిక కాయిక - ప్రాణవృత్తు 
లన్నియు వట్టిమి - థ్యలు కారణములేక 
యమైంద్రజాలికముల - యట్లు తోంచు 
సద్దురుసేవం దీ - క్ష్‌ణంబైన జ్ఞానాసి 
చే వీని నటికి య - క్రీణనియతి 
విజ్ఞాయ డాశావిష - బీజంబు లెద నంకు 
రింపకుండంగ ధరి - (త్రిని జరించు 
జ్ఞానమనంగ వివేకంబు - దాని సాధ 
నములు వేదంబులును స్వధ - ర్మమును స్వాను 
భవము నుపదేశ మూహయు - నవును వీని 
ఫలము (బ్రహ్మంబె జగమని - పరగునెజుక. 888 
అగపడెడు దీని మొదలను - నంతమందు 
నిర్వికల్పకమై యేది - నిలచియుండు 
దోంచు నప్పుడు దీనిని - జూచునేది 
యయ్యధిష్టానమైన (బ్ర - హ్మంబె జగము. 889 
నానాభూషణ రూపమొందిన హిర - ణ్యం బంతకు న్ముందునుం 
దా నా రూపము లుజ్ఞగించు పిదపం - దథ్యంబుగా స్వర్ణమై 
తా నా రూపులు బేర్లు దాల్చినపుడుం - దన్నాత్రమే యైన య 
ట్ల నేనే యిది ముందు వెన్మ వివిధా - కృత్యాఖ్యలౌ మధ్యనున్‌. 890 
బహువిధజ్ఞాన రూ - పంబగు నీ మాన 
సమును దత్మ్భత మవ - స్థాత్రయంబు 
దాని హేతువు గుణ - త్రయము నధ్యాత్మాధి 
భూతాధిదైవ వి - ఖ్యాతమగుచు 


136 


272 


తే.గీ. 


ఆ.వె. 


2 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


ద్రిగుణకార్యంబైన - త్రివిధ కారణ కార్య 
కర్షృరూపంబీ జ - గంబఖిలము 
నెద్దాని యనుగతి - దృశ్యమై వెలుగొందు 
నెయ్యది పెడమొగం - బిడినయంత 
నంతయును మాయును సమాధి - యందుం బోలె 
నట్టి బ్రహ్మాఖ్యమగు తురీ - యం బొకండె 
సత్య మెది ముందు వెనుక న - సత్తు మధ్య 
నది యసత్తగు మృష వ్యవ - హారమెల్ల. 891 
అన్యమైనదేని - యందు నెయ్యది పుట్టు 
దేనిచేత నేది - దీపితమగు 
నట్టి కార్యమెల్ల - నాకారణమె తద 
న్యంబు గాదటంచు - నాత్మ నెంతు. 892 
వివిధ వికారజాతమగు - విశ్వము లేనిదియయ్యు రాజసో 
దృవమగు బ్రహ్మకార్యమయి - తత్రభచే వెలుంగొందుచుండు న 
ట్లవుటం బ్రకాశకంబును స్వ - యంభువు (బ్రహ్మము భూతపంచకం 
బు విషయమానసేంద్రియస - మూహము దానయి వెల్లు జిత్రమై898 
బ్రహ్మస్వరూప మీ - పగిది స్ఫుటంబుగా 
నిపుణుండౌ గురుని స - త్మ బ్రపనుజేసి 
వేదాదులగు చతు - ర్విధ హేతువులచేత 
నిశ్చయంబొనరించి - నిక్కమైన 
యట్లు తోంచెడు శరీ - రాది తదన్యం బ 
సత్తని నిరసించి - సత్తముండు 
తన మనమందు నా - త్మను గూర్చి కలుగు సం 
శయమెల్ల మాయించి - స్వసుఖలబట్టీ 
వలన సంతుష్టుందై సుఖా - భాససాధ 
నముల వివిధేంద్రియాదులం - దవుల కెపుడు 


2 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ 


శ్రీమదాంధ్రమహాభాగవతము 273 


నాత్మమాత్రైకదృష్టి నీ - యఖిలజగముం 
గనుచు స్వానంద పరిపూర్ణ - తను జరించు. 894 
పార్థివంబగుట నీ - వపు వాత్మగా దింద్రి 
యములు నధిష్టాత - లైన సురలు 
ప్రాణంబు భూజలా - గ్వ్యనిల వియ న్మనో 
హంకృతుల్‌ జిత్తబు - ద్యాదికంబు 
లన్నాశయములు - దేహమువంటివేగాన 
నవి యేవియును జూడ - నాత్మగావు 
శబ్దాదులును గుణ - సామ్యమౌ ప్రకృతియు 
నాత్మగా వవియు జ - డాత్మకములు 
నస్వతంత్రంబు లని తన - యాత్మ నరసి 
సద్విచారంబుచేత ని- శృయమునొంది 
నిర్వికార దృజ్మాత్రత - నిలువవలయు 
సంతతము నేకనిష్టతో - సజ్జనుండు. 895 
మన్మయికాంత భావ సం - ప్రాప్తిగన్న 
వానికి గుణాత్మకేంద్రియ - వర్ష జయము 
వలన గుణమేమి తత్‌క్షోభ - వలన దోష 
మేమి రవికేమి మబ్బువో - యినను నున్న 896 
వాయుతేజో౭_ ౦బుభూ గుణ - వర్ష మదని 
యందు వచ్చిన బోయిన - నాకసమున 
కేమి సంసృతి హేత్వహం - కృతి గుణములు 
మూండు నంటునె యక్షరా - త్మునిం బరాత్ము. 897 
ఐనను నాయెడన్‌ దృఢ మ - నన్యమునైన విశుద్ధభక్తి యె 
వ్వానికింగల్లి దుర్విషయ - వాసన మానసమున్‌ గలంచుటన్‌ 
మానుప దంతదాంక నణు - మాత్రము నంటంగరాదు మాయచే 
నైన గుణప్రవాహవిష - యంబుల నాతండు వంచితాత్ముందై. 898 


274 


2 


తే.గీ. 


2 


137 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


మంచిచికిత్స సేయమిని - మానక రోగము మాటిమాటికి 
న్మించుచు నొందుచుండు నరు - మేనిని నట్టుల మానసంబునన్‌ 
సంచితమైన రాగముఖ - సంగసముదృ్భవకర్మమెల్ల ని 
ర్వంచనంగాల్చకున్న నది - భ్రష్టుని జేయు గుయోగినుద్ధవా!. 899 
యోగనిష్టుండయి - యుండువానికి విఘ్న 
బాహుళ్ళమగు శిష్య - బంధు ముఖ్య 
రూపంబులను - దివిజోపకల్పితమయి 
యవ్విఘ్నములం జెడు - నా కుయోగి 
మృతినొంది మజిల జ - న్మించినప్పుడు తన 
తొలుతటి యభ్యాస - బలమువలన 
మజల నాయోగమే - మానక సాగించు 
గాని కర్మపరుండు - గాం డతండు 
కర్మములు సేయు విక్రియ - ల్లాంచుందనువు 
లెల్ల మృతిదాంక సంస్కార - మీడ్చు చుండ 
నందు విజ్ఞాండు దేహస్థుం - డయ్యు స్వసుఖ 
మనుభవించుచు విషయాళి - నంటకుండు. 900 
తనబుద్ధి యాత్మయం - దునె నిల్చియుండుట 
యోగిస్వదేహ మొ - క్కొక్కచోట 
నిలుచున్నం గూర్చున్న - నిలువ కేంగుచునున్న 
నన్నంబు భక్షించు - చున్ననెన 
జలమలాదికవిస - రన మొనర్చుచునున్న 
దాని స్వభావ వ - ర్తనముకొలంది 
నది మతి యేపని - నైనం జేయుచునున్న 
దాని నించుకయును - దా నెజుంగ 
డాతం డొకవేళ నసదింద్రి - యార్థసమితిం 
గాంచెనేనియు నానాత్వ - కారణమున 


తే.గీ. 


2 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


నాత్మభిన్నం బసత్తెట - నాత్మ నెతింగి 
వస్తుభావంబుతో దాని - వలను గనండు. 
కలగని మేల్కొన్న నరుం 


డలకలం దాంగన్న లోక - మంతయు మాయన్‌ 


దెలిసి యది మిథ్యయని మదిం 


దలపోసినయట్లె జగముం - దలంచు నితందున్‌. 

మును గుణకర్మ చిత్రమయి - పోల్చిన యజ్ఞతకార్యమైన యీ 
తనువును నింద్రియాదులను - తథ్యము నాత్మగం జూచె వానినే 
గనెం దెలివొందిం మిథ్యయని - కావున వాందవి మానెంగాని యా 


2/5 276 


తే.గీ. 
901 


2 


902 


త్మనిజము గల్లయంచుందనుం - దా నెపుడేం గొని మాసి యుండెనే. 903 


సూర్యుండుదయించి నరుల చ - క్షువుల తమము 


నడంచునేగాని ఘటపటా - ద్యములందేండు 
నన్నుంగనునేర్చునట్టులే క నరునిబుద్ధి 
నజ్ఞతను బాపు నిత్య స - త్యాత్మం దేదు. 
ఈ యాత్మ దనయంత - నే వెలింగెదువాండు 
జన్మాదిరహితుండు - శాశ్వతుండు 
నప్రమేయుండు మ - హైశ్వర్య సంపన్నుం 
డఖీలప్రకాశకుం - డైనవాండు 
నాద్యుండు దేశకా - లాద్యనవచ్చేద్యుం 
డద్వితీయుండు మా - యాతివర్తి 
వాక్కు లీతని నిట్టి - వాండని చెప్పంగా 
నేరక చెప్పంగాం - గోరి తుదకు 
నెవండు ప్రేరింప వాక్రాణ - నివహమెల్ల 
చేతనతనొంది నడుచునో - యాతం డీతం 
డనుచు విరమించుచుండు వే - దాంతమందు 


నునికి తెలివియు సుఖము నీ - తనివె యెందు. 


తే.గీ. 
904 


2 


138 


తే.గీ. 
905 


ఏకాదశస్మంధము 


కేవలుండగు నాత్మునం - దీవికల్ప 
మంతయును మానసభ్రమ - మావికల్ప 
మునకు నాశ్రయమాత్మయే - ముత్తియంపుం 
జిప్ప రజత (భ్రమకుంబోలె - సిద్ధ మనఘ! 
వివిధనామాకృతి - భేదముల్లలది ప్ర 
త్యక్షంబుగా గ్రాహ్య - మర్ధకారి 
పంచభూతమయ ప్ర - పంచ మీద్వైతం బ 
బాధితంబగుట (ధు - వంబటంచుం 
బల్ముచునుండుట - పండితంమన్యుల 
దుర్వాదమిది సత్య - దూర మతము 
వ్యర్థమౌ దానియం - దర్ధప్రతీతి యి 
య్యది దీనిం దత్త్వజ్ఞు - లాదరింప 
రామతంబున వారి సి - ద్ధాంతమునకుం 
బరగు కారణములె దాని - బాధసేయు 
దాని నొప్పదు విజ్ఞుల - స్వానుభవము 
స్వప్పదృష్ట పదార్థంబు - సత్యమగునె. 
ఒనర యోగాభ్యాస - మొనరించువాని దే 
హమున రోగాది వి- ఘ్నములుగలుగ 
నవి నివారించు టె - ట్లన విను కొన్నింటి 
రవిచంద్రవహ్ని ధా - రణలచేత 
ననిలధారణను నా - సనములచేం గొన్ని 
తపమున మంత్రౌష - ధములం గొన్ని 
నన్ను ధ్యానించుటం - గొన్నింటి మన్నామ 
సంకీర్తనాదులు - సలిపి కొన్ని 
ధరణి మజికొన్ని యోగ వి- ద్యా ప్రవీణు 
లైన పెద్దలవర్తన - మనుసరించి 


906 


907 


2 


ఆ.వె. 


ఆ.వె. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


శుభములగు మార్గములచే న - శుభకరంబు 

లైన విఘ్నంబులు హరింప - నగు బుధుండు. 

ధీరులు కొందథీ - దేహంబ రోగంబు 
నజరామరము నిత్య - యౌవనంబు 

నగునట్లుగా నుపా - యములు పెక్కులొనర్చి 
యన్యకాయ ప్రవే - శాదిసిద్దు 

లొందంగా నయ్యయి - యోగధారణం జేయు 
దురు జ్ఞాన నిష్టంబొం - దుటకుం గాక 

పెద్దలు మెచ్చ రీ - విధము వారలుపడు 
నాయాసమెల్ల య - సార్థకంబు 

చెట్టుంబోలు నాత్మ - చెడని పదార్థంబు 

దాని పండుంబోలు - మేననిత్య 

మాత్మనిష్ట మాని - యధ్రువంబగు మేని 

కొజకుం గష్టపడుట - చెటుపుగాదె. 

యోగసేవం జేయు - చుండంగా నవశత 

మెన సిద్దు లేవి - యైనం దోంప 

వాని నమ్మరాదు - ప్రాజ్ఞుండు మత్సరం 

బైన యోగనిష్ట - మాని యెపుడు. 

నను నాశయించి యోగం 

బును నిట్లొనరించుచు - బుధునకు నెందున్‌ 

మనసున నగు నిస్పృహతను 

నెనయవు విఘ్నములు స్వసుఖ - మే భోగ్యమగున్‌. 


వ. అనిన విని యుద్ధవుం డిట్లనియె. 


ఆ.వె. 


మనసు వశముగాని - మానవు లీయోగ 
మభ్యసింపంజాల - రని తలంతుం 

బురుషుం డప్రయాస - మున ధన్యుండౌ తెజిం 
గరసి తెలియ నాకు - నానతీవె. 


277 


908 


909 


910 


911 
912 


913 


139 


278 


తే.గీ. 


2 


తే.గీ. 


2 


ఏకాదశస్మంధము 


నిలుపంగంబూని మానసము - నిల్వక యెందటొ యోగులచ్యుతా! 
యలసి మహాప్రయాసమని - యాపని మాని సమస్తసౌఖ్యమీం 
గలదని నిశ్చయించి సర - గ నృవదీయ పదాంబుజంబుం గే 
వలముగ నాశ్రయింతురు భ - వత్రియభక్తులు వార లీశ్వరా! 


అట్టివారికి నీమాయ - యడ్డపడదు 
యోగకర్మజ్ఞతాగర్వ - మొరులకట్లు 
వారి కెన్నండుం గలుగదు - వారిజాక్ష! 
కావున విముక్తి వారిదే - గద ధరిత్రి. 
శ్రీమన్మహారా ట్కి - రీట పీడిత పాద 
పీఠుండవయ్యుం - గపిప్రవీర 
సఖుండవై యడవుల - సామాన్యు పోలిక 
వర్తించితివి రామ - మూర్తి వగుచు 
నచ్యుత! నీ వఖి - లాత్మ బాంధవుండవు 
నిన్నె నమ్మిన దాస - నిచయమునకు 
గోగోపికాదుల - కును నధీనుండవై 
యిందు నుండుట చూడ - నేమి వింత 
యిట్టి నీవు ప్రహాదదై - త్యేంద్ర ముఖ్యు 
లైన భక్తుల కొనరించి - నట్టి మేలు 
నెజింగి యుండియు నిన్నాశ - యించి శుభముం 


బొందక తొలంగు నెవండు గో - వింద! వినుము. 


అఖీలాంతరాత్ముండ - వత్యంతహితుండ వీ 
శ్వరుండ వా(ితలోక - వత్సలుండవు 

సకలార్థదాతవు - సదయుండ విట్టి ని 
న్నెవ్వండు తుచ్చ భో - గేచ్చనేని 

సంసృతి న్మజచు మో - క్షము గోరియేని భ 
జించు నేఫల మహే - క్షింపకుండ 


914 


915 


916 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


నీపాదకమల సేవా - పరాత్ములమగు 

మాకేమి కొదువ కృ - పాకటాక్ష! 
లోన నాత్మవు వెలుపల - లోకగురుండ 
వగుచు దేహుల దుర్విష - యాశం బాపి 
మెలంగు నీమేలు బ్రహ్మవే - త్రలును ముదము 
తోం దలంతురు ప్రతికృతి - దోంప కెపుడు. 


279 


917 


వ. అని యిట్లుద్దవుండు శ్రీకృష్ణదేవుని. బ్రార్ధించెనని శుకయోగీంద్రుండు 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


పరీక్షిన్నరేంద్రునితో నిట్లనియె. 
అనురాగరసపూర - మున నిండు మనముతోం 

దను భక్తుండైనం యు - ద్ధవుండు వేండ 
విని నిజసత్త్వ్వాది - వివిధ శక్తులం గూడి 

యజ హరి శివమూర్తు - లమరం దాల్చి 
జగముతో గ్రీడించు - సర్వేశ్వరేశ్వరుం 

డనెం (బ్రేమరస మనో - హర ముఖాబ్ది 
మునం జిజునగవులు - మొలకలెత్తంగ నుద్ధ 

వా! నీదు పలుకుల - కలరినాండ 
మంగళాయతనంబులు - మామకములు 
ధర్మములు నీకు జెప్పెదం - గూర్చి వినుము 
శ్రద్ధతో వీని నడుప దు - రయము భయద 
మైన మృత్యువు గెలుచు మ - ర్యాళీ యవని. 
మనసుం జిత్తంబు నాయందు - మరగంజేసి 
యవ్వి మద్ధర్మరతి నుండ - నన్ని పనులు 
నన్ను దలంచుచు నప్రయ - త్నముగం జేయ 
వలయు మ్రీతికొాజకె నా - భక్తుం డెపుడు. 
ఎందు నాభక్తులగు సాధు - లుందు రట్టి 
పుణ్య భూములం జేరనౌాం - బురుషుం డెపుడు 


918 


919 


920 


140 


280 


2 


తే.గీ. 


తే.గీ 


2 


ఏకాదశస్మంధము 


నతండు దేవాసురమనుష్యు - లందు నాదు 
భక్తుల తెఖింగుననె నడు - వంగ వలయు. 


చేయింపన్వలె వర్షయాత్రలును మ - ల్పేవోత్సవ ప్రక్రియల్‌ 
న్యాయంబైన స్వకీయవిత్తముననో - యన్యార్థసంభూతినో 
శ్రీయుక్తాధికరాజవైభవముతో - నృత్తంబు గీతంబు ము 
న్నై యొప్పారెడునట్లు నిత్యము నన - న్యంబైన మద్భక్తితోన్‌. 


తనయందు నఖిల భూ - తలమందు వెలి లోన 
నావృతుండును బూరు - డైన నేనై 
యాకాశమును బోలి - యంటక యుండుట 
నిర్మలమతిం గాంచి - నిశ్చలముగ 
నెల్లభూతములు నే - నే యని భావించి 
వానిం బూజించి కే - వలము జ్ఞాన 
మాశ్రయింపంగ నొప్పు -నా జ్ఞానదృష్టిచే 
ద్విజునిం జండాలుని - స్తేను దాత 
సూరు మిణుం గురుం గ్రూరు న - క్రూరుం జూచి 
నపుడు సమముగ నిర్వికా - రైక మతిని 
వాని నన్నుంగం జూచు నా - భక్తుందెవ్వం 
డతండె పండితుండని యెంతు - నమలహృదయ! 
పలుమటును నన్నె కా మను - ష్యులను జూచు 
నాతం డచిరమ సమదృష్టి - యగుచుం బాయు 
స్పర్ధను నసూయనును దిర - స్మార మాను 
విషమ దృష్టిని బుట్టెడు - వికృతులెల్ల. 
తనుంజూచి నగుచుండు - తనబంధుమిత్రాదు 
లను లేశమైనం ద - లంపకుండం 
దనుదృష్టిమాని యు - త్తముండ నే నిది నీచ 
మను తలం పుడిగి సి - గ్గును ద్యజించి 


921 


922 


923 


924 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


యన్ని భూతములు భూ - తాంతరాత్ముండును 
నొక్కండౌ నన్నుగాం - జక్క (జూచి 
యమర మనుష్య తి - ర్యక్టావరంబులం 
గుక్క చండాలుండు - గోవు ఖరము 
నవధిగా నన్నిటింగని - యవని వ్రాలి 
నాకుంబోలె సాష్టాంగ దం - డప్రణామ 
మాచరించుచు నుండనౌ - నమలభక్తి 
విషమదృష్టి నిర్మూలమై - వెస నశింప. 
అఖిలభూతంబులందు నే - ననెడు బుద్ధి 
స్థిరముగా నిల్చుదాంక నీ - తెజం గుపాస్తి 
వాజ్మనః కాయవ్ఫత్తులం - బరగం గలిపి 
సలుపంగావలె జ్ఞానవి - జ్ఞానయుతుండు. 
అంతయును నన్నా కాంజూచు - నట్టి విద్య 
నాత్మబుద్ది నిదెల్ల బ్ర - హ్మాత్మకముగం 
గాంచి వాండంత బంధమో - క్షంబు నొంది 
యుడుగవలెం గ్రియలెల్ల న - న్నొకని బొంది. 
మనసున వాక్కునం గాయం 
బునం గర్మంబులను సర్వ - భూతంబులు నే 
నని చూచు నిదియె యన్నిట 


ఘనమగు వెరవని తలంతుం - గద ముక్తింగనన్‌. 


ఆరంభించిన పిమ్మట 

నారయ మద్ధర్మమందు - హాని రవయు లే 
దీరీతి నిశ్చయించితిం 

గోరిక లేకునికి నిదియె - కూర్చు విముక్తిన్‌. 
పరుండనగు నాకు నర్పింపం - బడిన ధర్మ 
మెయ్యదేనియు నిష్ఫలం - బయ్యెనేని 


281 


925 


926 


927 


928 


929 


141 


282 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఏకాదశస్మంధము 


దాని యాయాసమును నిర - ర్థకమెయగు భ 
యాదులం బలాయనాదుల - యట్టు లనఘ. 
బుద్ధియును నేర్చు గలిగిన - పురుషులందు 
సత్య మమృతంబు నగున న్న - సత్య మర్య 
మైన యీ సందేహంబు - నందు నిందె 
యందంజేయునదే బుద్ధి - యదియె నేర్పు. 
అమరులకుంగూడ దుర్గమం - బైన బ్రహ్మ 
వాదసం[గ్రహ మిది నీకు - బహువిధములం 
దరిచి సంక్షేపముగను వి - స్తరముగాగం 
దెలియంజెప్పితి నుద్ధవా! - తెలిసెంగాదిె. 
నీకు విస్పష్టయుక్తుల - న్నియును గూర్చి 
జ్ఞానమును బల్మజును జెప్పి - నాండ వింటె 
దీని బాగుగా నెజింగిన -మానవుండు 
గలితసంశయుండై ముక్తిం - గాంచంగలడు. 
నీదుప్రశ్నమునకు - నేంజెప్పినట్టి యా 
యర్థమెల్ల నెవ్వం - డాత్మ నిల్చు 

నతండు వేదగుహ్య - మగు సనాతన పర 
(బ్రహ్మపదము నొందు - భ్రాంతులుడిగి. 
పుష్మలంబగు సీయర్ధ - మును నెవండు 
నాదు భక్తుల కొసంగు నా - జ్ఞానదాత 
కేను నా నిక్నమగు రూప - మేర్చథించి 
చూపి తత్రాప్తి నొసంగుదు - దాంపకుండ. 
ఎవ్వం డనుదినంబు - నెడపక కదుం బవి 
త్రంబుం బరమపావ - నంబునైన 

యట్టి దీనిం జదువు - నాతండు జ్ఞాన దీ 
పమున నన్ను జూపి - భవ్యుందగును. 


930 


931 


932 


933 


934 


935 


936 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


2 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


(శ్రద్ధతోడ దీనిం - జదువు నెవ్వండు నిత్య 
మెవండు వినును - దీని నేకభక్తి 

వారు నన్నుం బరమ - భక్తి సేవించుటం 
గర్మబంధములను - గట్టువడరు. 
సారమైనట్టి బ్రహ్మ వి - చార మిద్ది 
నెచ్చెలీ యుద్ధవా మతి - నిల్పికొంటె 
నీదు మోహంబు వాసెన - నెమ్మనమునం 
బుట్టినట్టి శోకంబును - బొలిసెంగాదె. 


నీకు నేర్పిన యీవిద్య - నీకుమయ్య 
దాంభికునకును నాస్తిక - తార్మికునకు 
వంచకునకును నీకు సె - వకుండు గాని 
యాతని కభక్తునకు దుర్వి - నీతునకును 


ఎవని కీదోషములు లేవా - యెవండు వేద 
బద్భుడో నీకుం బ్రియుండొ వి - శుద్ధ మతియొ 
సాధువో వాని కిది చెప్పం - జనును భక్తి 
చొప్పడినం జెప్పవచ్చు స్రీ - శూద్రులకును. 
దీని దెలిసిన జిజ్ఞాసు - వైనవాని 
కింకం దెలియంగ వలసిన - వెవియు నుండ 
వమృత మతిరుచ్య మానిన - యతని కింక 
(దావ వలసిన వేవియు - లేవు గావె. 
జ్ఞానసాధ్యంబు మో - క్షంబును విహిత క 
ర్మఫలంబు ధర్మ కా - మద్వయంబు 
యోగసాధ్యములగు - భోగ సిద్దులును గృ 
ష్యాదులచేనగు క నర్గచయము 
దండనీతి యొసంగు - చుండు నైశ్వర్యంబు 
నెంత ప్రయోజనం - విచ్చు నరుల 


283 


937 


938 


939 


940 


941 


142 


284 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


కంతయు నీకు నే - నగుదు నాతండ్రి నీ 
పురుషార్థములు నేనె - పురుషవర్య 
మర్ష్యుం డెపుడు సమస్త క - ర్మములు విడిచి 
యప్పగించును దను నాకు - నప్పు డెను 
మాని నధికుని జేయంగాం - బూని ముక్తి 
కర్షునిగం జేసి మద్భావ - మతనికిత్తు. 


942 


వ. అని భగవంతుం డానతిచ్చెనని మజియు శుకయోగీంద్రుండు రాజేంద్రున 


సీ 


ఆ.వె. 


కిట్లనియె. 
= ఏ ఉదవనిరమనము :- 
థి గ్‌ 


క్షితినాథ వినవయ్య - శ్రీకృష్ణదేవుండి 
ట్లాదరంబునం జూపి - నట్టి యోగ 

మార్గంబుం దెలిసి య - మృహితాత్ము వాక్యసు 
ధారసంబును వీను - లారం గ్రోలి 

యా యుద్ధవుండు బ - ద్దాంజలియి ప్రీతి 
మిక్కుటంబై మాట - యెక్క్మిరాక 

తన కంఠమున నాంగం - గనుల నానందా॥ు 
లుబ్బి పొర్లంగ నూర - కుండె నప్పు 

డంతం గొంతవడికి - నత్యంతమగు ప్రీతి 

చేతం గలంగియున్న - చిత్తమందు 

ధైర్యమూని తనదు - ధన్యతం దలపోసి 

దోసిలొగ్గి ప్రణతి - జేసి యంత. 

తన శిర మా యదుకులనా 

థుని పాదాంబుజయుగంబుం - దొడరి స్పృశింపం 

గను సాగిమొక్కి యతండి 


ట్లనియెను సవినయంబుంగా మ - హా హర్షముతోన్‌. 


షు 


943 


944 


945 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


2 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


జన్మరహిత! బ్రహ్మ - జనక! సనాతన! 

నిన్ను నాశ్రయించి - యున్న నాకు 
సన్నిధానముననె - సమసె మోహంబను 
నంధకారమెల్ల - నాత్మయందు. 

భాస్మరునిగాని మండెడు - వహ్నింగాని 
యా(శయించి తదంతికం - బందునుండు 
నరునకుండునె లేశమై - నను తమంబు 
చలియు భయమును సుఖమె కే - వలముగాక. 


దానికి దోడుగా సదయ - దానము సేసితిగావె నాకు వి 
జ్ఞానమయ ప్రదీపమునుం - జాలు గృతజ్ఞత గల్లియుండు నే 
మానవుండైన నిట్టి పర - మంబగు నీచరణంబుం బాసి యెం 
దైనను నేంగునే శరణ - మంచుం ద్వదన్యముగూర్చి కేశవా! 
సృష్టి వృద్ధిసేయ - నీవు నీ మాయచేం 
బజుతు గట్టి స్నేహ - పాశపటలి 
యాదవాళియందు - నవి నాకు లేకుండ 
నీ సుబోధహేతి - సేసి తనఘ 
నీకు యొక్క్మెద శరణంబు - నీవె నాకు 
నీ పదాంబుజరతి నాకు - నిత్యముగను 
గలిగి యుండెడున ట్లను - గ్రహము సేయు 
సెలవొసంగు మహాయోగి! - సిద్ధపురుష 
అన భగవంతుండి - ట్లనియె నుద్ధవ పొమ్ము 
బదరికాశ్రమమును - పట్టు నాది 
యందు మత్సాదతీ - ర్థాంబువౌ గంగలో 
స్నానాచమనములు - సలిసి శుద్ధి 
నలకనందను జూచి - యఖిలపాపము౯ బాసి 
నారచీరలు గట్టి - నవ్యవన్య 


285 


946 


947 


948 


949 


950 


1483 


286 


తే.గీ. 


సీ 


తే.గీ. 


2 


ఏకాదశస్మంధము 


ఫలమూలముఖ్యము - ల్భక్షించి సుఖముల 

యెడ నిస్పృహుండవై - యొడలం గలుగు 
ద్వంద్వమాత్రల కోర్చి స - త్త స్వభావ 
మమర నియతేంద్రియుండవై - యధికశాంతిం 
బూని మతినిల్పి జ్ఞాన వి- జ్ఞాన యుతుండ 
వై చరించుచు నుండు మా - యాశ్రమమున. 
నే వివరింపంగా మతిని - నీవు విచార మొనర్చి నిల్పియు 
న్నా వెవి వాని నేమజ క - నారతముం దలపోయుచు న్ననున్‌ 
భావమునందు వాక్కుననుం - బాయక మామకధర్మ్శవృత్తి వై 


951 


తే వెసమూండు త్రోవలను - నేంగక పొందెదు నన్చరుం దుదిన్‌. 952 
వ. అని మటియు శుకయోగీం[ద్రుండిట్లనియె. 


జననాథ! హరి యిట్టు - లన విని యుద్ధవుం 
డత్యంత భక్తి నా - యనను జూచి 

మూండు ప్రదక్షిణం - బులు సేసి తన శిరం 
బును వారి పదయుగం - బునను జేర్చి 

యతండు ద్వంద్వాతీతుం - డయ్యును హరింబాయు 
నపుడు మనంబు నీ - రై కరంగ 

వారి పాదము లథశ్రు - ధారలం దడుపుచు 
విడరాని స్నేహంబు - విడుచు భీతి 

హరిని బాయంగయజూల కా - తురత నొంది 

వారి పాదుకలను దల - పైనం దాల్చి 

మటియు మతియు దండములిడి - మజలి మలి 

స్వామి జూచుచు నెట్టులో - చనియె నతండు. 


హరిమూర్తి దన మన మందుం దప్పక నిల్పి 
యా మహాభాగవ - తాగ్రగణ్యుం 


953 


954 


ఆ.వె. 


2 


ఆ.వె. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 287 


డటం జని సువిశాల - మై జగదేక బాం 
ధవుండగు హరి మున్ను - దనకుం బెప్పి 
నట్లే వెలయు బద - ర్యాశమంబునం జేరి 
యందుం దపశ్చర్య - నాశ్రయించి 
చిరకాలముండి శ్రీ - హరి పదంబును జేరె 
హరిభక్తులు విముక్తు - లగుట యరుదె 
యతండు బదరింజేర - నరుగక ము న్నుప 
సంహృతాత్మకులుని - స్వామి నేక 
తమున మజలం జూచి - తత్త్వంబు మైత్రేయ 
మునికిం జెప్పెం దాను - వినిన యట్లు. 955 
పరమానంద సముద్రజంబు విబుధా - స్వాద్యంబు జ్ఞానామృతం 
బరుదౌ నియ్యది దీని యోగిపర సే - వ్య శ్రీ పదుండైన శ్రీ 
హరి భక్తాగ్రణియైన యుద్ధవునకున్‌ - హర్షంబుతో నిచ్చె నిం 
దు రవంతైనను శ్రద్ధం గొన్నతనికిన్‌ - లోకంబె దూరంబగున్‌. 956 
వేద విధాతయౌ - విశ్వేశ్వరుం డెవండు 
వేదసారంబు క్షీ - రోద సార 
మైనట్టి జ్ఞాన వి - జ్ఞానామృతము నమృ 144 
తంబును సుమమధు - ద్రవముం దేంటి 
తీరునం దీసి సం - సారభీతిని జరా 
మరణ భీతిని - దన్ను శరణుం జొచ్చి 
కావ వేండిన విబు - ధావళిం ద్రావించె 
నట్టి మహావిష్ణు - వనంగం బరగు 
పరమపురుషు నాద్యుం - బరమ కారుణికుని 
నఖిలలోకగురుని - నిరత మేను 
బరమభక్తిభావ - భావితుంగావించి 
(మొక్కువాండ బంధ - ముక్తికొబికు. 957 


288 


ఏకాదశస్మంధము 


వ. అనిన విని పరీక్షిన్నరపాలుం డిట్లనియె. 958 


2 


తే.గీ. 


2 


తే.గీ. 


- ౩; యదుక్షయ భగవన్నిర్యాణాభివర్ణనము : - 

బ్రాహ్మణోత్తమ మహా - భాగవతుం డుద్ధ 

వుండు తపోవని - నుండ బోవ 
భూతభావనుండైన - పురుషోత్తముండు గృష్టుం 

డవల నేమి యొనర్చె - ద్వారవతిని 
యదుకులంబెల్ల బ్రా - హ్మణ శప్తమై యుండ 

సర్వేంద్రియోత్సవ - జనకమగుచుం 
బ్రియతమంబౌ స్వశ - రీర మేక్రియం బాసె 

దానికి దగిలెనే - మౌనిశాప 
మకట శ్రీకృష్ణదేవు దే - హంబు సక్మం 
దనపు గని గద యది యేవి - ధనముం బోయెం 
దనివిదీరదు వినవిన - దానవారి 
చరితమెల్లను జెప్పవే - కరుణతోడ. 958 
ఎవనిరూపముం జూచి - యింతులు దమకను 

ల్మణలింపనేరక - మ్రాన్సడుదురు 
వీనుదోయిని జొచ్చి - మానసంబున నిల్చి 

వీండ దెవ్వనిరూపు - విబుధకోటి 
కెవని వర్ణించు క - వీంద్రుల వాక్కుల 

కుత్సాహలక్ష్మి పె - ల్లొదపుచుండు 
నర్జును రథముపై - నాసీనుందైన యె 

వ్వనిం గని సామ్యంబు - గనిరి మృతులు 
మనుజులన నెంత యనిమిషు - ల్దనివి దీఅం 
గాంచలేరైరి దేని శృం - గార మవని 
నట్టి శ్రీకృష్ణమూర్తి యే మయ్యె నయ్య 
త్వరపడెడిం జిత్త మాచరి - త్రంబుం జెపుమ. 960 


తే.గీ. 


తే.గీ. 


2 


తే.గీ. 


తే.గీ. 


2 


శ్రీమదాంధ్రమహాభాగవతము 289 290 


అనిన శుకయోగి యిట్లను - నవినినాథ! 

విను మపుడు ద్వారవతిని బృ - ధ్వీతలమున 

నంతరిక్షంబునను దివి - నద్భుతముగం 

గానం బడియె మహోత్సాత - గణము పెలుచ. 961 
వానింగనుగొని యాదవే - శ్వరుడు గృష్టుం 

డట సుధర్మాసభాసీను - లైన సకల 


యాదవులంజూచి భయ విస్మ - యములు గదుర తే.గీ. 


ననియె నక్కట కీడయ్యె - ద్వారవతికి. 962 
ఇదె యట్టిరొదంబిెట్టె - మొదవులకును బుట్టెం 
బులిపిల్ల లవని ది - క్కులును వదంక 


మిన్నెల్లం గావిరి - మిక్కుటంబయ్యెం బె తే.గీ. 


న్నాకులు మిన్నక - మండసాగెం 
దరణిమండలమునం - బరివేషముదయించె 
రక్తవర్షము మేఘ - రాజి గురిసెం 
బిడుగులు పడె వట్టి - వినువీథినుండి యా ఉ. 
ర్రధ్వను లింటింటం - దాంక6 జెవికి 
మన పతాకయు వణంకుచు - మహికివ్రాల 145 
ఘోరములు మృత్యుచిహ్నము - ల్టూడె నిచట 
బ్రాహ్మణుల దాంటరాని శా - పమును మనకుం క. 
గలిగె నిట నిల్వరా దొక్క - క్షణము మనము. 963 
బాలురును వృద్ధులును స్రీలు - త్వరగ లేచి 
పోవవలయు శంఖద్వార - మునకుంజేరి 
నెట సరస్వతి పడమటి - కేంగంబాటు 
నది ప్రభాసము మన మట - కరుగవలయు. 964 
ఆ తీర్థమందు సు - స్నాతపూతులమయి 
యుపవసించి మనస్సు - లొకట నిలిపి 


2 


ఏకాదశస్మంధము 


యభిషేకగంధలే - పాద్యుపచర్యల 
దేవపూజలు సేయం - గావలయును 
మహనీయులైన బ్రా - హ్మణులచే మనము స్వ 
స్యయనంబు వడసి య - త్యంత భక్తి 
వారి గోభూస్వర్ణ - వస్తాశ్వగజరథ 
ధనగ్భహాదు లొసంగిం - తనుపవలయు 
భూతములకు స్వర్గమున న - భ్యుదయ మొసంగ 
నిలనుం గీడెల్లం బాపి మం - గళముసేయ 
దేవతలకును ద్విజులకు - గోవులకును 
జక్కంగాం బూజసేయుటే - సాధనంబు. 
అనిన యదువృద్దు లాపల్కు - లాలకించి 
యట్లెకాకని నావల - నబీదాంటి 
రథములెక్కి ప్రభాసతీ - ర్థంబుంజేర 
నరిగి రందజు నుత్సాహ - భరితులగుచు. 
అచ్చట యాదవేంద్రుండగు - నా భగవంతుని యాజ్ఞనందటున్‌ 
హెచ్చగుభక్తి నెల్లరకు నెల్ల - శుభంబు లొసంగు సత్మియల్‌ 
వొచ్చెములేక యుండం బరి - పూతమతిం జరియించి రంత నే 
మచ్చెరువొందు భూమివర - యా భగవంతుని మాయ గప్పినన్‌. 
వారలు మతిసెడి మనసు న 
వారణం ద్రిప్పులను బెట్టు - వస్తువు మధువున్‌ 
మైరేయకమును ద్రావి ర 
యారె మహాపాప మది య - నర్ధకము గదా. 
ఆ మహాపాన మ - హామతులై యదు 
వీరు లందజును ద - ర్పించి విష్ణు 
మాయచే మూఢులై - మనసులం దోంచిన 
ట్లాడసాగిరి మాట - లనుచితముగ 


965 


966 


967 


968 


శ్రీమదాంధ్రమహాభాగవతము 291 


నప్పుడు మునుపటి - తప్పులొక్కరి వొక్క 
రెత్తి యాక్షెపింప - నీసు వెరిగె 

వారింపరాని వా - గ్వాదంబు మితిమీణి 
కడ కది యొక పెద్ద - కలహమయ్యె 


తే.గీ. నంతంగోధంబు మించి దు - రంతమగుడుం 


గడలిదరి వాన లిషుధనుః - ఖడ్గ్డములను 

గదలం దోమరములం బూని - కదనమునకుం 

గడంగి సన్నద్దులై మహా - గ్రహము తోడ. 969 
పవమాన ప్రచలద్ధ్వజంబులగు ది - వ్యస్యందనంబు ల్లజా 
శ్వవితానంబులు గోఖరోష్టమహిష - (వాతంబు లింతేల మా 

నవులు వ్వారికి వాహనంబులుగ బా - ణ ప్రస్సురత్సాణులై 

కవలై పోరిరి వారలొండొరులతో - గాఢప్రహారంబులన్‌. 970 


తే.గీ. దంతములతోడ వనగజ - ద్వయములట్లు 


కోటలను గోళ్ల సింగంపుం - గొదమలట్లు 
వారు దుర్మదులై పర - స్పరముం గవిసి 
బవరమొనరించి రంబుధిం - ప్రాంతమందు. 971 


వ. ఇట్లారూఢమత్సరులై ప్రద్యుమ్నసాంబులును నక్రూరభోజులును ననిరుద్ధ 


సాత్యకులును సుభద్రసంగ్రామజిత్తులును సుచారుగదులును సుమిత్ర 
సురథులను మతియు నన్యులగు భిషదోల్ముకాదులును శతజి తృహ(స్రజి 
ద్భానుప్రముఖులును దాశార్హ్మ భోజాంధక వృష్టిసాత్వత దుర్వారక వితరన 
కుకుర కుంతి మద్ర కుల సంభూతులైన యర్శుద సంఖ్యాకులును మధుర 
శూరసేన దేశజులగు నగు యాదవులందజను హరిమాయావిమోహితులై 
మదాంధకారంబున నన్యోన్యసౌహృదంబులు విడిచి డెందంబుల 
నమందవైరంబులుపూని పారావారతీరంబున ఘోరంబుగాం బోరొనర్చిరి. 
అందు బుత్రులు దమపితృపితృవ్యభ్రాతలతోడను మేనమామలతోడను 
దండ్రులు పుత్రపౌత్రదౌహిత్రులతోడను మేనల్లుండ్రతోడను మిత్రులు మిత్రుల 


146 


292 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


తోడను సుహృదులు సుహృదులతోడను జ్ఞాతులు జ్ఞాతులతోడను మూఢులై 
పోరాడి రప్పుడు. 972 
శరము లతిపోయె విటిగెను - చాపములును 

దొడరి యొండొంట శస్తము - ల్చునుకలయ్యె 

నంత నందున్న తుంగల - నందుకొనిరి 

యాదవులు పిడికిళ్ళతో నవనినాథ. 973 
వారలు చేతంబట్టంగనె - వజముల ట్లవి భాసిలె న్మహా 

భారదృఢంబులై యపుడు - వారలు తత్పరిఘాయుధాథ్యులై 
వైరముయబూని శ్రీహరియె - వారణం జేసిన మానకుండ దై 

త్యారిని వారవారిని మ - హాబలులై ప్రహరించి రేపునన్‌. 974 


అంత వారు తదాయుధ - హస్తులగుచు 

శత్రువనకొని బలభద్రు - సైత మపుడు 

చంప మది నిశ్చయించి మో - హంపు కప్పు 

వలన మతిసెడి యాతని - పైకి జనిరి. 975 
అపుడు బలకృష్ణు లిద్దబు - నధికమైన 

క్రోధమున నేరకాముష్టి - రూప పరిఘ 

లెత్తికొని భీమమూర్తులై - పృథివి యద్రువ 

యుద్ధమొనరించి చంపిరి - యోధవరుల. 976 
బ్రాహ్మణోత్తమదత్త శా - పంబు దగిలి 

విష్ణుమాయను గడు నవి - వేకులైన 

యాదవుల స్పర్థయును గ్రోధ - మవనిం గలిపె 

వారి కులము వంశాటవి - వహ్నివోలె. 977 
తన కులములెల్ల నీరీతి - గను నశింప 

శ్రీహరి దలంచెం దన మదిం - బృథివి మిగిలి 

యున్న భారంబు నేంటి కీ - యుద్ధమందుం 

బొలిసె నిశ్ళేషముగ నని - భూమినాథ! 978 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 293 


అంత బలభద్రుం డంబుధి - చెంత సుస్థి 

రాసనంబునం గూర్చుండి - యాత్మం బరమ 

పూరుష ధ్యానయోగంబుం - బూని యాత్మ 

నాత్మం గలిపి మనుష్య దే - హంబు వదలె. 979 
ఈవిధమున రాము - డేంగుటం గని భగ 

వంతుందైన హరియుం - బజ్జనున్న 

రావిమ్రానికడ ధ - రాస్టలిం గూర్చుండె 

సుస్థిరాసనమున - స్వస్థముగను. 980 
నాల్గుభుజములుగల తన - వెల్లుచేత 

దిశల జీంకట్లు విరయంగా - దేజరిలుచు 

నుండె హరిమూర్తి పొగలేక - మండుచుండు 

పావకుని భంగి స్వప్రభాభాసి - యగుచు. 981 


వ. అది మజియును. 982 


సీ 


తే.గీ. 


శ్రీవత్సలాంఛనాం - చితవక్ష మంబుద 
శ్యామంబు తప్తకాం - చన సమాన 
కౌశేయయుగధారి - కల్యాణ నిలయంబు 
దరహాస రుచిర తా - మరస వక్ర 
మళికుంతలంబు సి - తాంభోజ నేత్రంబు 
మకరకుండల కర్ణ - మండనంబు 
నుపవీత కటిసూత్ర - యుతము రత్నకిరీట 
కటకాంగుళీయ కాం - గదవిభాసి 
హారనూపుర కౌస్తుభా - ధ్యము స్వలంకృ 
తమును వనమాలికాపరీ - తము స్వరూప 
ధారిపంచాయుధంబయి - దక్షిణోరు 
వున నరుణ వామచరణంబు - నునిచియుండె 983 


వ. ఇట్లు హరి వీరాసనంబున సుఖోపవిష్ణుండై యున్న సమయంబున. 984 


147 


294 


తే.గీ. 


తే.గీ. 


2 


తే.గీ. 


2 


ఏకాదశస్మంధము 


ఉక్కురోకటిం జాదగా - నున్న తుమక 
ములికిమొనం జెక్కి జరుండను - బోయ వచ్చి 
యచట హరిణాస్యమట్లున్న - హరి చరణము 
మృగమని తలంచి యాముల్మి - నెసె దాని. 985 
ఏసి డగ్గటి యాబోయ - హృదయ మెజియం 
గనెం జతుర్భుజుం బురుషువ - ర్యునిం బరేశు 
నంతం గృతకిల్చిషుండు భీతుం - డై యతండు 
హరిపదంబులు దనశిరం - బానం బడియె. 986 
పడియొక్కి లేచి నేం - బాపుండం దెలియక 
యిట్లు నేసితిం గావ - వే మహాత్మ! 
పాపుండ నగు నాదు - పాపంబు మన్నింప 
నీకెయౌ నుత్తమ - శ్లోక దేవ! 
యొవనిం దలంప మా - నవుల యజ్ఞానత 
మంబు మాయునటంచు - మహితులందు 
రట్టి మహావిష్ణు - వగు నీకు నపకృతి 
సేసితి మృగముల - నేసి బ్రతుకు 
పాపజీవనుండను నన్ను - బావనునిగ 
మనుపు వైకుంఠ సదతిక్ర - మంబు నిట్లు 
మజల నేంబేయకుండ నాం - మతిని దిద్దు 
దేవ! నీకన్న నాకింక - దిక్కులేదు. 987 


స్వాధీనమాయుండ - వగు నీదు రచన (బ్ర 
హ్మయును రుద్రాదు లై - నట్టి యతని 

తనయులు మతియు వే - దద్రష్ట లెబుంగరు 
మాయావృతంబు త - దీయ దృష్టి 

యట్టి నీవు రచించి - నట్టి బ్రాహ్మణ శాప 
తదనర్థము లి వెల్ల - మది నెబుంగ 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 295 


నెవనికి వశ మీశ్వ - రేశ్వర! పాపజ 
న్ములమైన మేము ని - న్చాగడం గలమె 
యనుచు నాబోయ వేండిన - హరియు జరుండ 
భయపడకు లెమ్ను నేనె కా - వలయు ననుచు 
నిట్లు చేసితి మదనుజ్ఞ - నేంగు సుకృతు 
లరుగు స్వర్ణంబునకు నని - యానతిచ్చె. 988 


వ. అని శుకుండు మటియు నిట్లనియె. 989 


తే.గీ. 


2 


తే.గీ. 


ఈవిధంబున నిచ్చా గ్భ - హీత దేహుం 
డైన శ్రీకృష్ణ భగవంతుం - డానతీయ 
నలరి ముమ్మాజు వలగొని - హరికి మొక్కి 
యేంగె జరుండు విమానంబు - నెక్కి దివికి 990 
అంత దారుకుండు గృ - ష్టా న్వేషణముసేయు 
చును వెస సాశ్వకే - తనము రథము 
గొనివచ్చువాండు గా - లిని దులసీగంధ 
మొదవ మూర్యొని - దాని కెదురు నడచి 
యట భగవంతు దీ - ప్తాయుధావృతుం బిప్ప 
లాగమూలస్థితు - నధిపుం జూచి 
స్నేహంబుచే నెద - నీరయి యరదంబు 
వెస డిగ్గి కన్నుల - వేండి నీరు 
జాలుగాం దత్సదద్వయి - వ్రాలి దేవ 
నీ పదాబ్దముం గనని నా - పాప నయన 
ములకుం జీంకటి గ్రమ్మె ది - క్కులును నెజుంగ 
జందురుండు లేని రాతిరి - చందమయ్యె, 991 
అని సూతుండు గలంగి పల్కు నెడ ది - వ్యంబై గరుత్మత్సతా 
కను వెల్లొందుచు నున్న తే రెగసె నా - కాశంబున న్నాశ్వకే 
తనమై దానిని వెన్మానె న్వెలుంగుచున్‌ - దైత్యారి దివ్యాయుధా 
శి నిజాత్మ న్వెజంగంది దీని గని జా - లింబొందు నాసారథిన్‌. 992 


148 


296 ఏకాదశస్మంధము 


చ. కని హరివల్మె సూత చను - గ్రక్కున ద్వారక కీవు జ్ఞాతుల 


ల్మను దముందామె చంపుకొని - కాలగతిం జనిరంచు రాముండుం 


దనువుం ద్యజించె నేను నది - త్యాగమొనర్పంగ నున్నవాండ నం 


చును నెతింగింపు బంధువులం - జూచి విషాదమునొందంబోకింకన్‌. 993 


తే.గీ. వారితో నేను మీరు మీ - బంధువులను 
ద్వారకాపురి నింక నుండం - దగదు నేను 
దాని విడువంగనే సము - ద్రంబు వొంగి 
ముంచు నవ్వీటి నని తర - లించువారి. 

తే.గీ. చెపుము విజయుండు దమ్ము ర - క్రించుచుండం 
దమతమ పరిగ్రహంబు భ - ద్రముగం గొనుచు 
వారు మాతలిదండ్రులున్‌ - సేరవలయు 
నెల్లవారు నింద్రప్రస్థ - మిపుడె యనుచు. 

తే.గీ. దారుకా! పూను నీవు మ - ద్ధర్మనిరతి 
జ్ఞాననిష్టనుజేసి దృ- శ్యం బుపేక్ష 
సేయు మిదియెల్ల నయ్యె నా - మాయ ననుచుం 
దెలియుచు విరక్తినొంది శాం - తిని వహించు. 

వ. అని శ్రీకృష్ణదేవుం డానతిచ్చెనని శుకయోగీంద్రుండు మజియు నిట్లనియె. 

తే.గీ ఇట్లు హరి వల్మ దారుకుం - డెద సఖేద 

భక్తితో స్వామి వలగొని - ప్రణతు లెన్నా 

చేసి తత్పాదయుగ మాత్మ - శిరముం జేర్చి 

పొక్కుచును లేచి ద్వారకా - పురికిం జనియె. 

అంత శ్రీకృష్ణుండు - న్నట్టిచోటికి వచ్చి 
రజుండు సతీయుక్తుం - డైన భవుడు 

శక్రాది సురలును - సంయమీంద్రులు బ్రజా 
వతులును ద్విజులును - బితృగణంబు 

సిద్ధ గంధర్వ ప్ర - సిద్ధ విద్యాధరో 
రగచారణులు యక్ష - రాక్షసులును 


2 


994 


995 


996 
997 


998 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 297 


గిన్న రాప్సరసలు - గృష్ణు నిర్యాణంబుం 
గాంచంగాం బరమోత్సు - కత వహించి 

తుములముగ వారు దివి విమా - నముల నిలిచి 

శౌరి నిజ జన్మ కర్మప్ర - కారమెల్లం 

బాడుచును సన్నుతించుచుం - బరమభక్తిం 

గురిసి రలరులు నభము సం - కులము గాంగ. 999 

వారినందజఅ నాభగ - వంతుం డాత్మ 

విభవములుగాం గనుంగొని - విభుండు గాన 

నాత్మం బరమాత్మం గలిపి ప - ద్మాభ నేత్ర 

ములను రెంటిని నల్లన - మూసికొనియె. 

భక్తులకు ధారణాధ్యాన - పరమమంగ 

ళంబు లోకాభిరామ సు - లక్షణంబు 

నైన తన తనువాగ్నేయ - మైన ధార 

ణను దహించి ప్రవేశించెం - దనదు నెలవు. 

అపుడు దివి దుందుభులు మోసె - నద్భుతముగ 

పూల వానయుం గురిసె నీ - పుడమి నున్న 

సత్య ధర్మ యశో ధైర్య - సంపదలుచు 

స్వామి వెంబడి జనియెను - భూమివిడిచి. 

(బ్రహ్మముఖ దివిజాదులు - పరమపదము 

నెవరు నెజుంగని గతిం జేర - నేంగుచున్న 

కృష్ణుం గనం గోరి యాతని - కెలన నిలిచి 

యరసి కనలేక కడు విస్మి - తాత్ములైరి. 

మెజుపు నభమునందు - మేఘమండలి దాంటి 

చనెడు సరణి నరులు - గననియట్లు 

హరి పరేశుం డరుగు - నప్పటి తెజంగు నా 

దేవతలు నెజఖుంగ - దివిని గనరు. 


1000 


1001 


1002 


1003 


1004 


149 


298 


తే.గీ. 


2 


ఆ.వె. 


2 


ఏకాదశస్మంధము 


(బ్రహ్మరుద్రాదు లెల్లవా - రలును గృష్ణు 
యోగగతిం జూచి విస్మయం - బొంది యతని 
వినుతిసేయుచుం దమతమ - వివిధలోక 
ములకు జని సుఖముండిరి - భూమినాథ! 


అని యిట్లు భగవన్నిర్యాణ ప్రకారం బెటింగించిన విని పరీక్షిన్న రేంద్రుండు 
బాష్పావరుద్ధనయనుండై విన్నంబోయి మిన్నకున్నంగని శుకయోగీంద్రుం 
డతనితో మజియు నిట్లనియె. 1006 


పరుండు శరీరంబు - ధరియించి పుట్టుట 
దానిని విడిచి యం - తర్థినొందు 
టిదియెల్ల నటుని య - ట్లే మాయం గైకొని 
యతం డొనరించు మి - థ్యా ప్రచార 
మిది తనచేం దానె - సృజియించి యటం జొచ్చి 
విహరించి తుద నిది - వెస హరించి 
తన మహామహిమచేం - దనయంత నుపరతుం 
డౌట మాయామాత్ర - మని యెజుంగు 


మాయ సేయుచుండు - మాడ్మిం దాం జేసిన 

యట్లు కానవచ్చు - నంతెగాని 

నిత్య నిర్వికార - నిరతిశయానంద 

మాత్రం దతండు వగపు - మాను మధిప! 

ఎవ్వండు యమపురి - కేంగిన గురుపుత్రు 
మర్యదేహంబుతో - మజలం దెచ్చె 

(బ్రహ్మాస్త్ర దాహ ప్ర - పన్ను ని నినుం గాచి 
రక్షించె నేదయా - ర్ట స్వభావుం 

డంతకాంతకుం డగు - నభవుని గెలిచె నే 
స్వామి యాబాణ సం- గ్రామమందుం 


1005 


1007 


తే.గీ. 


2 


తే.గీ. 


2 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


దను నేసినట్టి బో- యసు మర్యతనువుతో 
స్వర్గంబునకు నంప - జాలె నెవ్వం 
దట్టి సర్వస్వతంత్రుండు - నలఘుశక్తి 
యైన శ్రీకృష్ణ భగవంతుం - దాత్మతతనువుం 
గాచుకొనలేండె వలసినం - గార్యమెల్లం 
దీజెనని తానె చాలించె - దేహమతండు. 
విశ్వసర్ల స్థితి - విలయంబుల కనన్య 
హేతు వశేష వి - ఖ్యాత శక్తి 
యతండు మహీభార - మంతయు నిజకుల 
నాశంబుతోడం బూ - రముగందీజు 
నందాంక భువినుండి - యాత్మీయులకు నాత్మ 
నిష్టచే ముక్తులై - నెగడుత్రోవం 
జూపి స్వదేహ మి - చ్చో నిల్పనొల్లక 
చాలించె నది మర్య - మేల యనుచుం 
గృష్టనిర్యాణ పదవీ చ - రిత్రమిద్ది 
దీనిం బ్రొద్దునలేచి యే - మానవుండు 
ప్రతిదినంబును భక్తితో - శ్రద్ధతోడం 
జదువు వాండా యనుత్తమ - పదమె పొందు. 
దారుకుం డంటత - శౌరియానతింబూని 
కృష్ణవియోగాస - హిష్టుం డయ్యు 
ద్వారకాపురి కేంగి - వసుదేవు నుగ్రసే 
నుని గని వగచుచుం - గనులను నీటం 
దచ్చరణంబులు - దడుపుచు సాంగిల 
పడి (మొక్కి యదువీర - వర్యులెల్ల 
మడియుటం జెప్పె నా - మాట విన్నంతనే 
పిడుగుపాటునం జెట్లు - వడినయట్లు 


299 


10086 


1009 


300 


తే.గీ. 


తే.గీ. 


2 


తే.గీ. 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


జనులు వ్యాకుల చిత్తులై - ఘనవిషాద 
మున విమూర్చితులై ప్రాణ - ములను విడుచు 
నరులు సను చక్కి కరిగిరి - త్వరితగతిని 
స్వామి బాసిన దుఃఖంబుం - బట్టందరమె. 
కృష్ణ! మమునెల్లం బాసి యేం - గితివె స్వామి 
మేము నీవుండం జావంగా - నోపమైతి 
మయ్యయో మాకు దిక్కవ్వ - రనుచుం బనివి 
మోము లగల దాయాదులు - మోదుకొనిరి. 
హాకృష్ణ! యెందేంగి - తయ్య నా కగపడ 
వా? యని యేద్చె దే - వకి మహార్తిం 
గటకటా కడుపుదుః - ఖము నెట్టు లోర్తునం 
చేడువసాగె రో - హిణియుం బొగిలి 
యెంత పాపాత్ముండ - నేల నాబ్రతుకని 
దిగువం బొర్లుచు వసు - దేవుం డేద్చె 
నిట్టులా మువ్వురు - నిలంగూలి యేడ్చుచు 
నా భగవద్విర - హార్తి మునింగి 
యయ్యయో రామ! హా కృష్ణ! - హా కుమార! 
యనుచు స్మృతి దప్పి విడిచిరి - ప్రాణములను 
ప్రీలు దమతమభర్తల - దేహములను 
గౌంగిళులజేర్చి చొచ్చి రం - గారచితుల. 
వసుదేవాంగన లాత్మభర్తశవమున్‌ - బ్రద్యుమ్నసాంబాది కృ 
ష్టసుతాంగంబుల వారివారిసతులు - న్సద్భుద్ధిం గౌంగిళ్ళం జే 
ర్చి సహర్షంబుగ నగ్ని సొచ్చి రటులే - శ్రీరుక్మిణీముఖ్యలై 
న సతుల్‌ శ్రీహరిభార్య లగ్నింబడి రం - తళ్ళింతితాత్తేశలై. 
అర్జునుం డంతం బ్రియుండగు - నాత్మసఖునిం 
గృష్టుం బాయుట వ్యాకుల - హృదయుందయ్యు 


1010 


1011 


1012 


1013 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


2 


శ్రీమదాంధ్రమహాభాగవతము 301 


దనకు హరి సెప్పినట్టి గీ - తలను దలంచి 
కుదురుపజచెను మనసు న - య్యదన నతండు. 1014 
నిహతులై సంతతులు లేక - నిలిచిపోయి 
నట్టి బంధుల కర్ణునుం - డపరకర్మ 
ముల యథావిధి జేయించెం - బుణ్యలోక 
ములు గలుగ నందఅకుం దప్పి - పోవకుండ. 1015 
ద్వారవతీపురంబు హరిం - బాసిన యాక్షణమందె ముంచె నా 
వారిధి శ్రీహరిప్రియ ని - వాసముం దక్కంగ నందు నెప్పుడున్‌ 
జేరి దయామయుండగుచు - శ్రీహరి యుండుం దనున్‌ స్మరించున 
వ్వారి కశేషపాపములు - వాపి నిరంతర భద్రమిచ్చుచున్‌. 1016 
చావమిగిలిన ముదుసళ్ల - సతుల బాల 
కులను దగు యానము లమర్చి - కొంచుం బోయి 
వారి విజయుం డింద్రప్రస్థ - వసతిం జేర్చి 
క్షితికి వజ్రునిం బట్టాభి - షిక్తుం జేసె. 1017 
అర్జునుండు సెప్ప మీ తాత - లాప్త మరణ 
వార్త విని సువిరక్తులై - వసుమతీశ! 
నిన్నుం దమ వంశమును ధర - నిల్ప నిల్పి 
పయనమైపోయి రమ్మహా - పథముంబలట్టి. 1018 
దేవదేవుందైన - శ్రీవిష్ణు జన్మక 
ర్మముల వర్ణనంబు - మహితభక్తి 
(శ్రద్ధతోడం జదువు - సజ్జనుం డప్పుడే 
పాపజాలమెల్లం - బాయు నధిప. 1019 
రాజేంద్ర! వింటివే - రమ్యంబులగు మహా 
విష్ణుని యవతార - వీర్య కథల 
నవిగాక మంగళా - యతనంబు లా హరి 


బాలచేష్టితములు - బహువిధంబు 


151 


302 ఏకాదశస్మంధము 


లివి వినువారికి - నిహపరసౌఖ్యంబు 
లా పరేశు ననుగ్ర - హంబు వలనం 
గలుగుట తథ్యంబు - కారుణ్య మయుండగు 
నాతని సేవింప - నబ్బదేది? 
ఆ.వె. కాన భాగవతముం - గడుభక్తిం జదివిన 
మానవులకునెల్ల - మహితభక్తి 
గలుగు బరమహంస - గమ్యుండౌ శ్రీహరి 
యందు నతని భక్తు - లందు నధిప. 


1020 


వ. అని శుకయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రునకుం బరమానందంబు గలుగ 


శ్రీమద్భగవత్మథాభివర్ణనం బొనర్చెనని. 

=: ముక్తపదగ్రస్తమత్తేభవిక్రీడితము :- 
జలధిస్తంభనదక్ష! దక్షతనయా - జప్యస్వనామా! స్వనా 
మలతాపాదిదరేంద్ర యింద్రముఖస - మ్మాన్యప్రభావా! ప్రభా 
వళివిద్యోతితదిజ్ముఖా! ముఖసుధా - భానుప్రఫుల్ల ప్రియా 
మలహృత్మైరవ! కైరవారికులజ - న్నా! జన్మరుగ్భేషజా 

= అపంచవర్గీయ చంపకమాల :- 
శివసహవాస! హేల సవి - శేష! యశస్వి! సహస్రశీర్వ! యా 
హవవివశాసురా! సురస - హాయ! హయాస్యవిశేషవేష! వా 
సవవశ! హ్రస్వలీల! శయ - శస్యశరా! వసువర్షవారివా 
హ! విషయలోలవైరి! శశి - హారి! హరీశ్వరసేవ్య! యీశ్వరా! 

=: చక్రబంధము :- 


శా. _భక్తారాధిత కోమలాంగ! జలదా - భా! మన్మథద్రవ్యభా 
రక్తామర్యవిపత్తిను న్నిజచరి - త్రా! కర్మభీ కృత్నుహా 


1021 


1022 


1023 


2 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


సక్తాచంచల! రాఘవేంద్ర! జగదీ - శా! విశ్వభూతిస్వభా 
భాక్తప్రాభవ దూర! రాజసగుణా - భావా! మహాత్మర్షభా. 


-: అచుంబిత నిరోష్ట్ర చంపకమాల :- 


కరధృతశాత సాయకని - కాయ నికృత్త దశాస్య కంధరా! 
గరగళ సాహ్య దగ్గశర - కర్మశ రాక్షసరా బ్లీకేతనా! 
సరిదధినాథని స్తరణ - సాధక కాననచారదీక్రితా! 
శరధిశయాన! దీనజన - జాద్యహరా! సకలార్థదాయకా. 


-: అచలజిహ్వ కందము :- 
బహుపాపౌఘ విపాకా 
పహ! పంకభవాంబకా! వి - భా భవ! మోహా 
వహభూమికా! భవాపహ 
బహుభంగీ భూమి! భూ వి - వాహ మహేహా. 
-: శుద్ధాంధ్ర సీసము :- 
వేలుపుగమి సేయు - విన్నపం బాలించి 
కబికు రక్క్మసుల యు- కృజంగజేయ 
బంతితేరుల తేని - పలుజన్నముల పంట 
వై ప్రొద్దువంగడ - మందుం బుట్టి 
తబిసి వేలిమిం గాచి - తమి నేలచేడియ 
కన్నియం బెండ్లాడి - కానకేంగి 
రాకాసి మూంకలం - బోకార్చి యిల్లాలి 
చెజ విడిపించి జే - జేలు మెచ్చ 
మజఖలి వీటికి నేతెంచి - గజితతోడ 
రతనముల సింగపుంబీట - రమణ నెక్కి 
తమ్ములును మన్నెదొరలు డెం - దముల నలర 
నేలయేలిన ప్రోడ! జే - జేల టేండ! 


303 


1024 


1025 


1026 


152 


1027 


304 


తే.గీ. 


ఏకాదశస్మంధము 


=: నాగబంధము :- 
నరవర! రాజధీరత! ఘ - నాఘనభవ్యవినీల దేహ! సుం 
దరవదనా! దయారసమ - తా! మతిమ ద్విజవారశోభనా! 
కరతలచాప! వీరవర - గౌరవనిత్యద! శారదామనో 
హరశరణా! విచారపరి - హారిమహత్త్వపదా! దయానిధీ! 


-: మత్తేభకందగర్భసీసము :- 


అభవభీతార్యప - హా! ధరారమణ! దృ 
ప్యద్వైరిరా జ్లిగ్ర - హాద్వితీయ! 
త్రిభువనాధీశ్వర! - దివ్యకీర్తి నిలయా! 
భూపుత్రికా వల్ల - భా! పరేశ! 
సుకవివిద్వన్నుత - శుభ్రనైజ చరితా! 
కల్యాణ సంధాయ - కా! నరేంద్ర! 
ప్రణవచాపారవ - పాటితారి హృదయా! 
నాగేంద్రతల్పా శ్ర - యా! గభీర! 
సురనికరవందితాంబుజ - చరణ! జనక 
వాక్యకరణ! సత్యవచన! - వార్థరనిభ1 
మునివరనుత! సుందరవేష! - భువననిలయ! 
నతపనకులభవ! ప్రణవ - నాదవిదిత! 


-: గర్భితమత్తేభవిక్రీడిత వృత్తము :- 
భవభీతార్యావహా! ధరారమణ! దృ - ప్యద్వైరిరా జ్ఞిగ్రహా! 
భువనాధీశ్వర! దివ్యకీర్తి నిలయా! - భూపుత్రికా వల్లభా! 
క వివిద్వన్నుత శుభనైజ చరితా! - కల్యాణసంధాయకా! 


నవచాపారవపాటితారి హృదయా! - నాగేంద్ర తల్పాశ్రయా! 


1028 


1029 


1030 


2 


తే.గీ. 


శ్రీమదాంధ్రమహాభాగవతము 


జఫ గర్భితకందము వల 
సురనికరవందితాంబుజ 
చరణ! జనకవాక్యకరణ! సత్యవచన! వా 
ర్థరనిభ! మునివరనుత! సుం 
దరవేష! భువననిలయన! - తపనకులభవా! 
-: సర్వలఘు సీసము :- 
దశరథ వరసుత! - ప్రశమిత మునిభయ 
దశముఖ విదళన! - కుశల సదయ! 
కరధృత శరహృత - ఖరముఖ దనుభవ! 
ఘనసమ తనురుచి! - కమల నయన! 
జననుత మనునయ! - జలనిధి భయకర! 
సనియమ కృతవన - చలనశపథ! 
జలరుహ సఖకుల - శరనిధి శశధర! 
సవినయ సురరిపు - శరణ చరణ! 
తరణిభవ సఖ! సురవిభు - తనయ హరణ! 
పవనసుత ధృత పదయుగ! - భవభయ హర! 
విపిన మునిజన పరసుఖ - వితరణ చణ! 


సుగుణ మణిగణనిధి! నిను - బొగడ దరమె? 


మిత్రులరూపున నీవీ 

చిత్రగతుల నిన్ను బొగడం - జేసితి నన్నున్‌ 
సుత్రామ వినుత! నీకిది 

శోత్రప్రియమగుట నాదు - సుకృతమె రామా! 


పండితులు న్మహాకవులు - బ్రహ్మవిదగ్రణు లెంద జెందటో 
యుండగ నేమియుం దెలియ - కుండు ననున్‌ భవదీయలేఖినీ 
కాండము జేసి వ్రాసితివి - గ్రంథము నీశ్వర! నీయనుగ్రహం 


305 306 ఏకాదశస్మంధము 


మాలిని 
నిగమవన విహారీ! - నిత్య లోకోపకారీ! 
విగుణ దనుజ హర్షా! - విశ్వసంభూతి కర్తా! 
జగదవన వినోదా! - సర్వ సంపూజ్య పాదా! 
1031 విగత గుణవికారా! - విశ్వరూప ్రకారా! 1035 
-: గద్యము : - 


ఇది 
శ్రీ పరమేశ్వర కరుణాసమాసాదిత కవితావైభవ 
కోవూరి వేంకటరమణార్య తనూభవ 
కామకాయనవిశ్వామిత్రసగోత్ర ఆశ్వలాయనసూత్ర 
పట్టాభిరామాభిధాన ప్రణీతంబైన 
శ్రీమదాంధ్రమహాభాగవతైకాద శస్మంధము 


సమాప్రము. 
శ్రీ రామచంద్రార్పణమస్తు. 
ఓం తత్సత్‌ 
153 
1032 
1033 


బుండినం గాని దేపనియు- నుండదు చీమయుం దాంటు మేరువున్‌ 1034 


